శచీ 





SRI VENKATACHALA MAHAIMYXAMU (PART-I) 


by 
Vaddiparti Raja Rao ‘Srivatsa’ 


Published under Aid to Authors Scheme of 
Tirumala Tirupati Devasthanam, TIRUPATI. 


© 


Smt V.D. BHAVANL MA 

Daughter of Sn. V. Raja Rao 

2-184, Balaji Nagar, opp. APSP Qtrs. 
KAKINADA - 53 005. 


థో 5 
యల 
ar రే 
ist Edition 1998 ర | y= 
ist Print 1998 
Price Rs. 80/- 
for copies : 
Tallapragada Bhaskara Rao 


2-184, Balqi Nagar, opp. APSP Qtrs. 
KAKINADA - 533 005. Tel: 26359 


‘litle Designed by 
BAPU 


Printed at 

LATA OFFSET PRINTERS 

C/o. RA} SCREEN PRINTERS, 
Magestic Cine St. Kakinada - Tel : 66897 





హ్‌, _ షీ 


Ws సో శ [సస pe lo) 
(1 


గో గ్‌ / 
i 4 నో 4 చా |" 
ఓ సగ fo శ bent 


turd pe Gent 
Ave, న AE res 
లో? / ంం. + ... నీ Yd oi HES 4 
Pra! స్ట "pes '; 2 
గా 44407 6 ' సస టు 
(| He NR ట్‌ యహ? 

3 తభ నిదర A my 

(రల 


“| A si ee iA a 
గ్ల | స! ini Fi on జ్జ 





$ 
వనమా ననే 





జనుగుఘయు 1903 

డ్‌ ధ్‌ 

శ్రీ వద్దిపర్తిరాజారావు - సీ 
ఉభయ భాషా ప్రవణ 


స్వాతంత్ర్య సమరయోధులు 


తీ దివి 

















వేంకటడిరి పతికిన్‌ 
విభునకు, దెవతావరిష్టునకును, కు 
బ్రభవ సందాతకు 


గోదిప్రసురార్త రక్షకునకున్‌ హరికిన్‌! 


స్‌ో 


(౨ (0 


కీ 


ఆద్యంతరహితునుకు, స 

ద్విద్యా ఫలదునకు సర్వ విభునకు, గంగా 
నద్యంబు సృష్టికర్తకు 

సద్యో మోక్షానుదాత్య శక్తియుతునకున్‌ 


నేను నమర్హించెద, వి 
జ్ఞానరసమ్మైన శేష రైలపతికథన్‌ 
వాని చరణంబులకు, బ్ర 


పహోనంద మ్మ్మనుభవింతు నాత్మనికపయిన్‌ 








శ్రీమతే నారాయణాయనముు ! 
అనేక మంగళాశాసనములు 


కండర రఆడధెకా నా 


కన శిశువుల క్షేమం కోసం పలురకాల పాట్లు పడే తల్లిదండ్రులవలె, 
ఈ లోకంలోని బద్దజీవులు క్షేమం కోరి సర్వజగన్నాధుడగు శ్రీయఃపతి ఎన్ని 
శ్రమలు పడుతాడో మన వైదిక వాజ్మయం వివరిస్తోంది. మన ఇతిహాస 
పురాణాలా విషయాలను మరింత స్పష్టంగ మనకు చూపాయి. 


ప్రతి పురాణంలోనూ మానవజాతి యొక్క చరిత్రను ఒక్కొక్క 
కోణంలోంచి చూపిస్తాడు పురాణకర్త బాదరాయణ వేదవ్మాన భగవానుడు. 


ఈ మానవ సమాజ నిర్మాతలైన పురాణ పురుషుల చరిత్రలను మనకు 
చూపుతూ, వారిలో ఆస్తికులై భగవద్దక్తి పరులైన మహానుభావుల కథలను తెలుపు 
సందర్జాలలో వారు పర్యటించిన పుణ్యక్షత్రాలు, అక్కడ వారు సేవించిన దివ్య 
దేవాలయాలు అక్కడి విశేషాలు గూడ తెలుపుతూ రాబోయే తరాలవారికి ఆనాటి 
భౌరోఆక వరిస్థితులనూ తెలిపారు. అసలు ఆలయ నిర్మాణం, ఆరాధనా 
సంప్రదాయము, సుమారు రెండువేల సంవత్సరములకు ఇటు అటులోనే 
ప్రారంభమైంది తప్ప అంతకుముందు లేదనేది ఆధునిక పరిశోధకులందివాదన. 
దానిని బట్టే చాల రాజ్యాంగ విధానాలు గూడ రూవుదిద్దుకొన్నాయి. 
న్యాయస్థానాలలో వ్యవస్థ చెల్లుబాటవుతోంది. 


ఆవాదనకు విరుద్దంగా కొన్ని వేల నంవత్సరాలకు ముందే 
ఆలయాలనేకమున్నాయని, అవి సుప్రసిద్ధమైన వ్యవస్థను కలిగి ఉన్నవిగూడాననే 


_ వాస్తవాన్ని పురాణ గ్రంథాలు చూపిస్తాయి. 

వరిశోధకుల కందని కాలానికే చెందిన వురాణాలలో అనేక 
దేవాలయాల ప్రస్తావనా, అవి ఆనాటికంటే వెనుక ఎన్నో వేల ఏండ్లుగనే ప్రసిద్ధి 
చెందిన క్షేత్రాలుగ భక్తుల కోరికలు తీర్చే ఫలసిద్దినిచ్చే దివ్వ దేశాలుగ అనేకుల 
_ ఆరాధనలందుకోవడం మనకు పురాణ వాజేయంలో కనిపిస్తుంది. 


అలా ప్రసిద్ధిగాంచిన ఆలయాలలో విశేషముగ కీర్తించబడినది, 
సుమారుగ పన్నెండు పురాణాలకు పైగా ప్రస్తావించిన దివ్యప్రభావంకల 
క్షేత్రం శ్రీ వేంకటాచల క్షేత్రం. 'కటి' ములంటే అనుభవిస్తేతప్ట తీరని బుణాలవంటి 


ప్రబల కర్మరాశి. దాన్ని 'వేం' కాల్చివయును. ఎవ్వరూ తొలగించ జాలని 
కర్మలన్నింటినీ తొలగించుటలో సాటిలేనివాడు 'వేంకటేశుడు' అతడే 
'వంకటేశ్వయడు'. అతని సాన్నిధ్యముచే ఆ కొండ 'వంకటాచల' మైనది. అదీ 
అలాంటి శక్తి కలదే. దాని సంబంధం కల ప్రక్క కొండలూ అలాంటివే నంటారు 
ఆళ్వార్లు. ఇరువురు బిడ్డల నొకేసారి కన్నతల్లి ఇరువైపులా స్తన్యపానము 
బకేసారిగావించునట్లు, పైలోకాల వారికే అందుతూ, ఈ లోకవానులకి 
దూరంకానట్టు ఏడు కొండలపై నిలచి ఉన్నాడు రక్షకుడై అంటారు శ్రీనమ్మళ్వారు. 


ఆ స్వామి మాహాత్యమును గ్రాంధికమైన తెలుగులోనికి అనువదించిన 
శ్రీమాన్‌ వద్దిపర్తి రాజారావు గారు ధన్యులు. ఇప్పటి వారికీ భాష సులభగ్రాహ్మముకాక 
పోయినా వారియందుండే పిత్యగౌరవముతో వారి సంతాన మో గ్రంధముద్రణకు 
పూనుకోవడం నిజంగా శ్లాఘనీయం. 


మూలాన్ని చాలావరకు యథాతధంగా తెనిగించిన కురి ఈ గ్రంధము 
రాబోవు కాలంలోని వారికొక మంచి విషయగ్రహణతో బాటు భాషాభ్యసన 
గ్రంథంగా గూడ ఉపయోగపడుతుందనడంలో సంశయంలేదు. జిజ్ఞాసువు 
లందరికీ ఇదిజీవాతువై వెలుగొందుగాక ! 


జె శ్రీమన్నారాయణ 


వేద విశ్వవిద్యాలయం 
సీతానగరం - 522 501 


CE ral 


(శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ 


చిన జియ్యర్‌ స్వామి) 





నిత్యపారాయణ గ్రంథము 


శ్రీ వద్దిపర్తి రాజారావుగారు స్వాతంత్ర్య సమరయోధులు. అళ్ళమ్రైన 
గాంధేయవాది. తెలుగు పండితులు. శ్రీ వేంకటాచల మాహోత్తాన్ని 
వచనప్రబంధంగా గధ్యకావ్యంగా తెలుగు పాఠకులకు అందిన్తున్నారు. 
శ్రీనివాసుడి కథ జగత్రసిద్ధం. దీనికి పురాణాల మూలాలు వెదికి వేసారడంకన్నా 
యధాతధంగా పారాయణ చేని తరించడం మిన్న. ఇంతకాలంగా 
ఆంధ్రపాఠకలోకం అదేచేస్తోంది. 


ఏడుకొండలవాడు ఎవడు ? అమ్మవారా ? అయ్యగారా ? అక్కడ జరిగే 
పూజావిధానం ఏమిటి ? ఇలాంటి అతితెలివి ప్రశ్చలు వ్యధా. ఏరు ఏమైనా 
భగవత్ల్వ్వరూపమే. అతడు ఆద్యంత రహితుడు. అనాది. అప్రమేయుడు. 
మూలప్రక్యతి. త్రిగుణ - త్రిలింగాతీతుడు. ఈ అవగాహన ఉంటేచాలు. భక్తి 
అదే కుదురుకుంటుంది. 


కలియుగ వైకుంఠం తిరుమల. సకల తీర్ణాలూ సకల దేవతలూ సకల 
క్షేత్రాలూ అక్కడే ఉన్నాయి. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు స్వామివారికి ఉత్సవాలు 
జరిపించాడు. ఇప్పటికీ జరిపిస్తున్నాడు. అందుకే అవి బ్రహ్మోత్సవాలు. వాటి 
వైభవం తిలకించే తీరాలి. అసలు అక్కడ నిత్యమూ ఏదో ఒక ఉత్సవమే. 
నిత్యకల్యాణం పచ్చతోరణం అనేమాట అక్కడే చెల్లుతుంది. అక్కడి నుండి 
విలుబుత్తూరి అనుబంధం. శ్రీ రంగంతో సంబంధం. దక్షిణాపథాన్ని సమైక్యంగా 
సంధానించే దైవతం శ్రీనివాసుడు. 


కౌొత్తరాహులకు బాలాజీ. వ్యాపారులకూ,  పారిశ్రామకులకూ 
రాజకీయులకూ వడ్డీ కాసులవాడు. ధన రూపంలో మన పాపాలను తర్జుమా 
చేసి ప్రక్షాళన గావించే పరాత్తరుడు. ఎంత మానసిక సంతృప్తి. ఎంత 
మనశ్శాంతి. ఈ విధానమే లేకపోతే మనిషి పాపార్షి దగ్గుడైపోడూ ! 


సదరు వేంకటాచల మహాత్యాన్ని సరళ సుందరమైన వచనంలో 
అందించిన శ్రీ రాజారావుగారికి భక్తలోకం బుణపడుతోంది. వస్తువుని బట్టి 
భాష ఉండాలి అన్నారు. శైలిమారాలి అన్నారు. ఇది భక్తి బంధురమైన స్థలపురాణం. 
కనకభాషకూడా అలాగే ఉండాలి. గ్రాంధిక శైలిలో సాగాలి. అదే చేసారు ఈ 
చరయిత. అయితే బరువైన వ్రబంధ గద్యలుగా నడిపించకుండా 
ఉదాత్తగంభీరంగా నడిపించారు. వరి జెచిత్యదృష్టికి ధన్యవాదాలు. 


స్తుతులూ స్తోత్రాలూ వచ్చినచోట ఛందోమయవాణిని ఉపాసించారు. 





చా వి శా పి అ Tir = ౫ 


భక్తులు కంఠన్ధం చేసి పారాయణ చేనుకోడానికి ఛందన్సు బహుధా 
ఉపకరిన్తుందన్న రహస్యం వరికి తెలిసింది. అనుభవజ్ఞలూ, జీవితంలో 
పండినవారూ కడా |! 


ఇటీవల వచన రచనలకు భక్తులు దీక్షగా పారాయణలు చేస్తుండటం 
గమనిస్తున్నాం. అలా పారాయణ చేసి ముక్తి పొందడానికే పుణ్యఫలాలు 
అనువవించడానికి ఈ గ్రంధం ఉపకరిస్తుంది. భక్తులు సద్వినియోగం 
చేసుకు”? లబ్రిపొాందుమరు గాక అని ఆకాంక్షిస్తున్నాను. సెలవు 


భవదీయుడు 


(ఆచార్య బేతవోలు రామబ్రహ్మం) 
12-3-98 


నిత ప్రజుడు 
థి “౫ 
“అశ్షయ్య వేంకటాచల మాహోత్యము వున్తకం అచ్చు విషయములో చేయు 

బప్రయత్తము ఆనందాన్ని ఇచ్జింది. తన జీవితం విద్మాఖ్య్మానం మొదలు చివరి 
వరకు న్వశక్తి మిద, స్వాధ్యయనం మోద పైకి వచ్చింది. గాంధీజీ 
స్వాతంత్రోద్యమము ఆనాటి యువకులలో దేశభక్తితో బాటు నత్రవర్తనా డ్యష్షిని 
కూడా వ్రసాదించింది. ఆత్త వరిశోధనకై గాంధీజీ ఎన్లి వ్రయోగాలు చేసారో 
అన్నీ జీవితములో ఆచరించి నఫల్‌కృతుడైనాడు. సిత ప్రజ్ఞుడు. 


ఈ 95 నంవత్తరముల వయన్హులో గూడా ఆధ్మాత్మిక గ్రంధ వఠనను 
మానలేదు. యిక్కడే భగవంతుని సౌన్లిధ్య నుఖాన్లి పొందుతూ వరివూర్హ 
జీతితాన్ని ఆనుభనవిన్తున్న ధశ్యజేది. 


ఇట్లు, 


af. 


పాలకోడేటి రమణాదేవి 


ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ వాద్దేవ్యై నమః 


ముముక్షుజనపదము 


1979 వ నంవత్సరం హైదరాబాద్‌లో మా పెదనాన్షగారు శ్రీ రాజారావు గారు, 
నేనూ వారింటి ముందు మామిడి చెట్టు క్రింద కూర్చుని మాట్లాడు కుంటున్నాము. నేనా 
13, 14 నం॥ల బాలుడను. అయినా నేనంటే ఆయనకున్ల అపారప్రమతో ఒక రహశ్యం 
విపి చెప్పారు. ఆ నమయంలో వారు వ్రాన్తున్న శ్రీ వేంళటాచల మాపోత్యము 
చంవూకావ్యమును గుఖించినది. 


వారు 1940 వ నంవత్తరం ఆగష్టులో తిరువతి వేంకటేశ్వర దర్శనమునకు వెళ్ళారు. 
ఆ రోజులలో మెట్లెక్కి కేవలం కాలినడకనే పైకి వెళ్లవలనసి ఉండేది. భక్తులు 10, 12 మంది 
కంటే స్వామి దర్శనమునకు రాలేదట ఆరోజు. వరమ ప్రశాంత వాతావరణంలో స్వామిని 
నందర్శించిన శ్రీ రాజారావు గారికి ఇక శేషజీవితం శేషాచలేశుని నన్లిధానంలో 
గడపాలనివించిందట. మూడురోజులు అక్కడే ఉండిపోయారు. అవ్పుడే స్వామి జీవిత 
చరిత్ర వ్రాయాలనే నంకల్చం కలిగింది. మూడవ రోజు రాత్రి కలలో స్వామి ప్రతృక్షయై, 
సంసార బాధ్యతలను విడువరాదని, విథినిర్వహిన్తూ తన సేవ చేయమని ఆదేశించారట. 
ఆ మరునాడే తిరిగి ఇంటికి వెళ్ణిపోయారు. ఆనాటి నుండి శ్రీ వేంకటేశ్వర చరిత్ర ఏ యే 
వురాణాలలో ఉన్నాయో అవన్షీ వరించి వరిశోభించటం సాగించారు. వ్రధానంగా 
దరాహవురాణం వారికౌధారద్టునటథి. 

నహజ పాండిత్సం దానికి తోడు ఉభయభాషా ప్రవీణ విద్వార్హత అన్లిటినీ మించి 
శ్రీమథ్దగవద్లీత వారికి జివ్వోగ్రస్టేతము. రాత్రులు నిద్రలో కూడా గీతాళ్లోకాలు వరించడం 
నేనెరుగుదును. నరే వీటికి తోడు వద్దివర్తి వంశంలో కవిత్వం చెప్టని వారెవరూ ఉండరని 
ఆరోజులలో ప్రనిద్ధి. మానాన్షగారు శ్రీ చలవతిరావ్రు గారు కవిపండితులు. నరే, అంతో 
ఇంతో నాకు కవిత్వ వాసన ఉందన్లది జగద్విదితమే. శ్రీ రాజారావు గారి సోదరీమణులు, 
సోదరులు సంతానం అంతా విడ్మావేత్తలే. 

అన్షీ తోడయ్యాయి. 1976 లో ప్రారంభమయినది శ్రీ వేంకటాచల మాహాత్మ్యము. 
1983 నాటికి పూర్తయినది. గద్ధ పద్మాలలో హృడ్మన్‌ పద్దరచన సాగింది. కాని కాలమహిమ. 
ఈ నాటికి వెలుగును చూస్తోంధీపాత్తం. 

క తెనిగించితి నెవుడో దీ 

నిని ముద్రణ చేయలేక నేనీ పొత్తం 
బును మూల బెట్టియుంచితి 
కనుగోనెనిది నేంటి వార్గకమ్మున వెలు(యగున్‌ ॥ 


అని వారు వ్యాదయాన్ని బయట పెడితే నవ్యాదయుల వ్యాదయాలు 

ఈ మవాోత్సప్ట రచనము నంస్కారులకు చిత్త శ్రవణానందము, ముముక్షు 
జనపదము, హరిన్తవము. ఆదికవి నుండి ఆదిభట్ల వరకు తెలుగులో వచ్చిన నమస్త 
సాహిత్మాన్షి ఆపోళన వట్టిన శ్రీ రాజారావు గారి వచన రచనా చమత్కృతి వండితులకు 
హర్మోత్సర్షమును కలిగించక మానదు. ఈ కవి నిస్వార్టభక్తుడు. 


భక్తియందు లేదు న్వాద్దంబునకు. దావు 
స్వార్హముడుగు నేవ భక్తియె యగు 
వేవ భావలందు వెల్లడించుట కాదు 
నీతి చేతలందు నియతి! జూకు. 
పుట 86 


నిస్వార్థనేవ కూడా భక్తియే అనుట వీరివేదాంత రనజ్ఞతకు నిదర్శనము. వీరి 
వచన రచనలో నహజి పాండిజీప్రనన్నుని పోకడలు న్గుటంగా కనిపిస్తాయి. బ్రహ్మాదులు 
శేషశైలేంద్రుని దర్శింవబోవు నందర్భ్ధములో శేషాచల వర్ధన అత్సంత నహజనుందరమై 
సాగింది. ఇందు కొన్ని స్తోత్రాలు మవోమహిమాన్వితాలు. వ్యూవాలక్ష్మీ మంత్రము అష్ట 
ఐశ్వర్థములు ఇచ్చునని శాస్త్రము. అట్లే 82౫ వుటలో శ్రీ వేంకటేశ్చ రాష్టోక్తర శతనామావళి 
స్వామి నిత్యవూజకు ఎంతో ఉవయోగకరము. ఇందు వేంకటాచల మందలి నకలతీర్థాల 
వర్ణనలు, మావోత్ష్యములు ఉన్నాయి. ఒక్కముక్కలో ఇది శ్రీ వేంకటేశ్సర నర్వన్వము. 
ఇక పద ప్రయోగాలు అకత్మాశ్తర్మాలు. రచనలో ధారాశుద్ధి అడుగడుగునా 
గోచరిన్తుంది. భక్తిభరిత చిత్తము వ్రతి న్టోశ్రములో తొంగిచూన్తుంధి. చెప్పిన 
ముషయాలు ఆచరించాలనే తవన కనిపిస్తుంది వీరి రచనలో నీరొకప్పుడు ఒక 
వడ్మ్యంలో ఇలా అన్లారు 
“ అలుక వలుకులువన్సానములును కాదు 
జ్ఞాణమాభబరణంబున' బూశునదియ ” 
అదినిజము. ఆచరించి తరించిన మహాభక్తులు, జ్ఞానులు శ్రీ రాజారావు 
గారి ఈ రచన ఆందధ్రీపురంధ్ర్యుల్లాసకారణ మనుటలో అత్ముక్తిలేదు. 
వద్దిపర్తి పద్మాకర్‌ 
శతావధాని 
ఆంధ్రావన్తానకులు 
నీఆర్‌. రెడ్డి కళాశాల, ఏలూరు 


ast a వ నా స వ అ క నన బబ 


ఉం శ్రీ విఘ్షేశ్వరాయనమ: ఉం శ్రీ వేంకటేశ్వరాయ గమః 


శ్రీ వేంకటాచలమాహాత్యము - శ్రీ రాజారావు గారు 


శ్రీ వద్దిపర్తి రాజారావుగారు తూర్పుగోదావరి జిల్లా వడమూరు గ్రామము 
నందు శ్రీ భాస్కరరావు, బాపనమ్మ దంపతులకు క్రీశ. 1903 వ సం॥లో 
జన్మించిరి. విద్యాబ్యానము పెద్దావురము - కాకినాడలలో జగాగినది. 
స్వాతంత్రసమరయోధులు. గాంధీగారి పిలుపునందుకొని స్వాతంత్ర ఉద్యమంలో 
పాల్గొని నిజాయితీ, క్రమశిక్షణలే, తమ ఆయుధాలుగా పని చేసిన కార్యకర్త. 
జైలుకు వెళ్ళి శిక్షననుభవించిరి. మహాత్మా గాంధీగారు ప్రకటించిన నిర్మాణ 
కార్యక్రమ ప్రధాన అంశములైన ఖాదీ, హిందీ ప్రచారము, స్త్రీ జనోద్దారణ హరిజన 
సేవలకే తన జీవితమంతా వెచ్చించిరి. పరిపూర్ణ గాంధేయులు. శ్రీమతి 
దువ్వూరి నుబ్బమ్మగారితో కలిసి రాజమహేంద్రవరమున స్రీ ననాతన 
విద్యాలయము స్లాసించి, ఉచిత స్తీ విద్యా బోధన చేసిరి. పరమసాథ్వి. 
దయామయి అయిన భార్య సత్యవతీ దేవితో వారి గ్యహస్థాశ్రమజీవితము వారి 
ఆదర్శములకు అనుగుణముగా సాగినది. 


ఉభయభాషా ప్రవీణ అయిన వరిని అప్పటి ప్రముఖ నాయకులు జిల్లా 
బోర్డు అధ్యక్షులు అయిన మళల్లెపూడి పల్లంరాజుగారు, తెలుగు భాషాధ్యాపకులుగా 
మలికిపురమున నియమించిరి. 1968 సం॥న తూర్పుగోదావరి జిల్లా మామిడి 
కుదురు గ్రామమున ఉద్యోగ విరమణ చేసిరి. 


కురి రచనలలో శ్రీ ధారమల్లేశ్వరలింగశతకము, శ్రీ రాఘవేశ్వర శతకము. 
శ్రీరామ శతకము, ఆత్మ ప్రబోధము అళఛ్చయి వెలుగులోనికి వచ్చినవి. ఇవి ఏరి 
సాహితీ సేవలోని మచ్చుతునకలు. అవ్షుకాని రచనలు, గీతా మకరందము, 
బ్రంవ్మ్హోాండ పురాణము వంటివి యింకనూ గలవు. 
నీ వూజింవనిన్ను నీవూవులావూవులం 
చట్టిట్టు వర్వులు పెట్టనేల 
తీయతీయని బత్తి తేనియలాొలికెడి 
వనగుల్యు కలు హృత్తద్యముండ 
అభిషుకమునకును నమ్మతందబు లంబువు 
లంచును దేరగాగించయేల 
ఆగుంద బాదప్హవూరామృుతధారలు 
భావంబువూరముల్‌ వరిఢవిల్ల 


తే? ఆలయంబునగనకని పోవునానలేల 
దేహమే యాలయంబభబయి తిరముగాగ 
మనమునను నిల్లియర్లింతు ననవరతము 
ఈశ భవనాశధారమళ్లేశ లింగ. 


ధార మల్లేశ్వర శతకము 


ఊఉ నమ్ముతి నిన్నె నెమ్మనమునన్మథీ యన్యులనమ్మలేదువే 
గమ్మున నార్తి బాపి ననుగావుము బినుడ ! నార్త రక్షకా! 
యిమ్మెయి నీవెవీడ నను నెవ్వడు ప్రోచెడివాడు కల్ల ! రా 
రమ్మురయమ్మునం గరుణ రక్షణ సేయుము రాఘవేశ్వరా ! 


దేవునందే యాసక్తులై యనన్యమైన భక్తియోగమున ధ్యానించుచు 
ఉపాసించుచు భగవంతునందే భారముంచి ఫలమును గోరక పవిత్రముగా 
శ్రద్దా భక్తులతో కర్తవ్య కర్మల జీవితము గడపిన ధన్యులాయన. 


ఇక దివ్యము అప్రాక్యతము అగు ఆవేంకటాద్రి, అందలి వేంకటాచలపతి,. 
శ్రీనివాసుడు, కలియుగము నందలి పాపకర్శలచే జుట్టుముట్టబడి, తెన్ను గానక 
యున్న మానవులకు ఏకైక శరణము. వారి మాహాత్మమును తెలుగున, వచన 
రూపమున అందించి సామాన్య మానవులను నహితము భగవంతుని 
క్యపాపాత్రులను చేయవలెనని ఏరి అభిమతము. 


తేరీ దేవభాషను గలయట్టి తావకీన 
మహిమలన్నియు చదివి సంబరము పడితి ; 
తెలుగునను దీని వ్రాసినన్‌ తెలుగు వారి 
కందజేసిన నెంతొ మలగునుగాదె ॥ 


అను పద్దెము వారి ఈ గ్రంధ రచనాభిలాషను వ్యక్త పరచుచున్నది. 
శ్రీ వంకటాచలమవాత్మ్యమును, చదివిన, వన్న వినిపించిన ఎల్లరును 
ఆయురారోగ్య ఐశ్వర్యములు బడసి కైవల్యమును వొందుదురన్షది బ్రహ్మవాక్కు. 
అట్టిది శ్రీ వేంకటాచలమాహాత్యమును వ్రాసిన వీరు భక్తర్చి. 
అఆశ్వరాజమగు నుళక్టైశ్రవము, గజశిరోరత్స్నమగు నైరావతము, 
ఆనంతుడగు నాగరాజు, వేదస్వరూపుండగు గరుడుండు వాహనములుగా 
జగన్మాత లక్ష్మి నంకము నిడికొని అమూల్య వస్త్ర రత్నాభరణాద్యలంకృతుడై 
భక్తజనుల గంధర్వాదిదేవతల తరింపజేయుచు తిరుమలను వీధి వీధుల 
నూరేగు బ్రహ్మోత్సవములవర్ణన కన్నులకుగట్టు నట్లు వర్ణించిరి. 


తిరుమలను బృందావనమును బెంచియు, ఫల పుష్టవాటికలనాటెయు, 
వాని ఫల, పత్రపుష్టములచే నన్ను బూజించియు, నూలలు కట్టియు, 
మృ్యష్మాన్షంబుల నైవేద్యంబులనద్దించియు, భక్తుల కన్నాదానము, జలపానము 
వస్రదానమొనంగి, దీనజనుల క్షుత్తిపానలు తీర్చిన భక్తులు వునర్ణనశ్మలేక 
బ్రహ్మంద్రాది దివ్వలోకములను పొందుదురని సాక్షాత్‌ శ్రీనివాసభగవానుని మాట. 
ఈ విధముగా కవి తిరుమలను అన్న, వస్త దానముల - ఉద్యానవన పెంపకముల 
ప్రాశస్తమును చాటుయున్నారు. 


వాయువొనర్హిన విష్ణుస్తవము. మహాద్భుతము. బ్రహ్మక్యతభగవస్తుతి. 
శంభుడొనరించిన భగవత్తైర్దన. మహర్షికృత భగవంతుని స్తుతి. సమస్త దేవతల 
సంస్తుతులు. శ్రీ మహావిష్ణుని విశ్వరూప దర్శనము. ఈ మాహాత్యమునకు 
మఘకుటాయమానములు. 


కలియుగమున భక్తి తత్యరులగు మానవులు స్వామి వుష్కరిణిని 
న్నానమొనరించి, దివ్వవిమాన సంప్పితు ఆదిదేవు, గోవిందు స్తుతించువారు, 
శ్రీ వేంకటాచలమునకు మైొక్కువారు, భగవానుడు ఆ కొండనెల్లదానై, గుహల 
కందరముల, ప్రవాహముల, సానువుల వివిధ రూపములదానై వశించును. 
కావున ఆ దివ్య మహావేంకటాచలమున నెచ్చటనేని కూరుచుండి భక్తి తత్తరులై 
జనార్ధను నర్చించు వారు దర్శించుకొనువారు భగవంతుని సాన్నిధ్యము 
పొందుదురని అగస్త్యముని వరుని ద్వారా కవి కలియుగ మానవుల కందించిన 
మోక్షనాధనము “శ్రీ వేంకటాచల మాహాత్మ్యము.” 


శ్రీ వరావాదేవమంత్రారాధనమున “ఓం నమః శ్రీ వరావాయ 
ధరణ్యుద్దరణాయ స్వాహా” ఈ మంత్ర రాజమును ధరణీ తరుణి మణికి 
బేవటద్వారా అల్టులవుగం మనకు వ్లక్షసాధనవుగుంు ఈ 
మంత్రమాహాత్యమును చెప్పిరి. శ్రీహరి ప్రాదుర్ధ వించిన కుంభమాసమున 
పూర్ణిమ తిథిని పొనర్షిన కుమారథారికా సాన్షము ఉత్తమ ఫలమునిచ్చునని, 
వదుంనేశు వుణ్యతీర్ణములయు, నూట ఎన్మిది దివ్యతీర్థములయలు 
మాహాత్యములు వివరించి ఇంకనూ ఎన్నెన్షియో, వేంకటాచలమునగల పావన 
త్‌ర్దంబుల వర్ణింప నేరికిని వశంబుకాదని దేవుక్యప, చేతనయినంతగ 
దివరించు-చుంటినన్నితన నమ్రభక్తిని ప్రకటించుకొనినారు. 


దేవతల ద్వారా లక్షీ మాత్యస్తుతి, త్రిదశ వరకృత స్రోత్రంబును మన 
కందించిరి. భీముడను కుమ్మర భక్తుని చరిత్ర ద్వారా పవిత్ర, నిర్మల, వినమ్ర 
భక్తిచే నెట్టివాడైన ఎవ్వడయిన నన్ను వశమొనర్షుకొనునని దేవుని వాక్యము 
భక్షహంకారులకు జ్ఞాన ప్రదాయిని. శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి 
ఏరు నిత్యపూజకందించిన కుసుమము. కర్మ యోగమును పరమాత్మ 


వివస్వంతునకు, వివస్వంతుడు మనువునకు, మనువిక్ష్వాకునకు, ఆయోగమునే ' 


శ్రీ కృష్ణుడు పార్గునకు, వ్యాస భగవానుడు మానవులెల్లరకు ప్రసాదించిరి. 
సులభశైలిని ఈ కర్మ యోగమును తెలుగు వచనమున ప్రసాదించిన వీరు 
ధథగ్యులు 

భక్తి యందు లేదు న్వార్దంబు నకు(దావు 

స్వార్హముడుగుసేవ భక్తి యెయగు 

వేష భాషలందు వెల్లడించుట కాదు 

గీతి చేత లందు నియతి చూపు 


ఇది వారి వ్యక్త గత అభిప్రాయము. వ్యక్తత్వమునకు మచ్చుతునక. 


దేవగణములేకమై “పుండరీక నయన దండముల్‌ దండములొ అని 


వేనోళ్ట ప్రార్ధింప ఆ స్వామి పుష్కరిణీ పశ్చిమ తేటమ్మున మవాతేజంబున గన్నులకు ' 


% 


హర్నోత్చాదకంబగు దివ్యమూర్తి మహద్విమానము, ఆలయముతోవెను. కల్లాదిని 


కృతయుగమున జంబూచ్వీపమున భరతవర్షమున గంగానదికి దక్షిణదిశను ' 


రెండువందల యోజనముల దూరమున దూరుపుసంద్రమునకుం బడమటి 


దెస వైదు యోజనముల దూరమున నారాయణాద్రి యందు స్వామి పుష్కరిణీ 
పశ్చిమ తటమ్మునందున బాద్రపద శుద్ద ఏకాదశీ తిధిని శ్రవణ నక్షత్రయుక్త 
సిద్ది యోగమున సోమవారమున లోక రక్షకుడు శ్రీనివాసుడు యవతరించి 
యనుగ్రూంచి, కలియుగమున మానవకోటి యిడుమలు బాపుటకై పద్మావతీ 
అమ్మవారితో స్థిరనివాసమేర్దరచుకొనెను. ఈ విషయము తెలుగు జాతికి 
భారతావనికి గర్వకారణము. 


కృష్ణవేణి నదికి దక్షిణంవుదెనను ముప్పదిరెండు యోజనముల 
దూరమునగల సువర్ణముఖరీనటి తీరమున శ్రీనివాసునిచే నొనరింపబడిన 
పద్మాసరోవర ప్రశస్తి ప్రశస్తము. 


ధరణీమాతకు పద్మావతీదేవి వైష్ణవ లక్షణములు. భక్తవరు లక్షణములు 
వివరించినది. ఆసందర్భములో కవి “ఒడలెల్లంగాల్సికొనినంత మాత్రాన గాడు 
వైష్ణవ భక్తుడు, హృదయ మాదేవునకు సర్వార్చిత మొనర్లినవాడు గావలెను. 
అట్టివానికి జాతిమత కులబేధములులేవు. ఎల్లరం దనయందును, నెల్లరందున 
దన్ముంగాంచుచు, నర్వమున విష్ణుంగాంచుచు అంతయు విష్షమయమని 
యెరింగి వర్తింపవలయును. అట్టివానికే యీ చక్రాద్యంకితము లెంతయు 


మేలుగూర్మను” అని యుదార్థవాదిదైై తన భక్త వ్యాదయమును 
స్పష్టపరచికొనినారు. 


శ్రీనివాస పద్మావతుల ప్రధమ సమావేశవేళ “మదనుండే యేమో? కాదు 
కాదు. ఆ యనంగున కింతయందమా ? అనుచు శ్రీనివానుని దివ్య 
సౌదర్యమును వర్ణించిన తీరు. శ్రీనివాసుడు మనకు ప్రత్యక్షమయినట్లే ! ఇది 
మొదలు శ్రీనివాస కల్యాణము - పెండ్లి వారి తిరుగు పయనము వరకు ఆ 
పుణ్యగాధ చదివి తరించ వలసినదే గాని వర్ణింప సాధ్యము గాదు. నిర్లిప్పుడై 
త్రికరణముల భక్తిని పవిత్రు(డై యా వేంకటేశ్వర దేవుని కళ్యాణోత్సవము 
జరిపించు నాపుణ్యుని పుశ్నెమే పున్నెము. అట్టి భక్తుడు దేవుని సాయుజ్యమును 
పొందుగు. 


ఆత్మ సంయమయోగమున కర్తవ్య కర్మల ఏడి కాషాయములు కట్టి 
సోమరియై దేశద్రిమ్మరి యగు వాడు కాదు సన్యాసి. ఇతరుల కర్మఫలమును 
గుడుచువాడు యోగియునుగాడు. కర్తవ్య కర్మల ఫలాపేక్ష మాని నిర్వర్తించు 
వాడే సన్యాసి. అని వివరించిన తీరు వీరి గృహస్థుననే సన్యాసతత్వమును 
ఆచరించెడి వ్యక్తిత్వమును స్పష్టపరచుచున్నది. 


పితామహుడు బమ్మదేవర లోకాభ్యుదయము, మంగళమ్ము, మదినెంచి 
ఆ వేంకటేశ దేవుననుమతిని, థ్వజారోహణమాదిగ, పురుషోత్తముని 
ధవిత్రావభ్యుతస్నానము, పుష్టయాగమహోత్లవముల వరకు కన్నులకు గట్టినట్లు 
కిరురించిన కవిబ్రహ్మ రాజారావుగారు ధన్యులు. : 


పరవేశ్వరునిచే పార్వతీ మాతకు ఉవదేశింవబడిన “ఏవ్‌ం” 
ప్రణవమునుంచి పిదప నమః జేర్చి శ్రీ సహిత వేంకటేశ శబ్దము “ఓం నమః 
శ్రీ వేంకటేశాయ” కలియుగమున పాపకూపమున బడియున్న మానవులందరికి 
యాక్షమంత్రము. 


తీర్ధ యాత్రా వైభవమున - పాపమన నేమందురా ? ఇతరులు తనకు 
ఏమి చేయఃగోరునో తానును అన్యుల కదియే చేయనగును. అన్ములేది 
చేసినందనకు బాధకలుగునో అది అన్ఫులకుదాను చేయరాదు. అట్టు కాదని 
చేయుట మహాపాపము” అనియీ వివరణ రచయిత సాత్వికస్వభావమును 
వారి జీవన విధానమును తెలియజేయుచున్నది. 


శేషశైలము, గరుడాచలము, తీర్దాగము, చింతామణిగిరి జ్ఞానక్ష్మాధరము, 
నరశింహాద్రి, వరాహాద్రి, నీలగిరి, వేంకటాద్రి శ్రీనివానగిరి, ఇంకనూ అనేక 
తిరుమలనామముల పాశస్త్రమును వర్ణించిన ఏరు ధన్గులు. అట్లే స్వామి 
పుష్కరిణి కుమారధార కపిలతీర్ధములాదిగ పదునేడు తీర్ధములయు, చక్ర, 
కపిల ప్రతతీర్ధములాదిగ నూట ఎనిమిటి తీద్దములయు యింకను మరెన్నియో 


మాహాత్యములువర్ణీించిన వీరు శ్రీ వేంకటేశ్వరుని కృపాపాత్యలు. వారు 
జీవితమును శ్రీ వేంకటేశుని కంకితమొనర్భృ కొన్న ధన్యజీవులు. శ్రీ వేంకటాచల 
మాహాత్యమును ఆసాంతము చదివిన ఎవ్వరికేని శ్రీ రాజారావుగారు, 
నూతముని వరుడు, శుకమహర్షి వాల్మీకాదుల అంశను జన్మించిన 
మహానుభావులు కాదుగదా! అని అనిపించకమానదు. అట్టి వరికి కుమార్తెగా 
జన్మించుట నాపూర్వజన్మ పుణ్యఫలము. 


శ్రీ వేంకటేశుని చరణదానిని 


దృమణీ భవాని 





50 జి క్ల చమ జాయయన్‌ ము; 


కృతీ జ్ఞతిలు 


కరం? వ మును అత న్ఞాంధ చనన 7s 
మా చుడు అడడ గు బో రూక త్ర (096కు పోవ శ్రుత 


eos 59D నాభి 
కరగ ౮ రింరు rv Dw MPR J 
మో శ్రూక్సిక శవాగియిం వధ వతం బ్రోంర PP వా 
దల నొ సంనీబ శ్ర తులం తజకవతాేెవ వసా నఇబలపాం £ి 
న్‌ ఖన్హ్ర య జ్ఞాత ఓ; 


వంగ ఏన ఈొత్మి కద కాడు ౨ గోర నంయిన శీర్యశీ నం. 

ర చేటు మళ్ళీ cle గా; డై కాయ అక్ష్ర తనా శ్ర కితిాశక్య 
కరడ ౫ యిం “ర్‌ం త్రరపుఎచేతుప ర్ల పలికే దయం సుందర లాం ట్రే” 

వలీ చి ర్పిచోత్స్‌ యు ష్రైకూ పూ జీల క నా టన క్క లు 

నాగసాంలిం దీ కుకళుక వై వోజ్నా-షర్మి ా౮పహపత్తరల౭శ్ర్రాూ కోకూజుల 
చఆఠావఖాని, సు వో న్‌ నానా చొ క్రై రా ్రైగ ౪ జర్‌ 

తల నం జంలుకీల, ఢ హరి లోని సకాల కట వ్ర ల ( రు జర్‌? 


దవా కోరింయునో టిరం ఆ 4.5. R 7) 3 కూ rాa గ తో 
నాఈాశాస్తులు. కగ్మత్తెంభ్ర వలం కం ద్ర త వా” Surg / 


ఆ షయ ౦ అలుల వె క్ష దీం ఇర్తేయులమే త్రక్రల క్రోదాక్రావో ళా 
కేకల కల వ్యాూఫాశ క త తాగా కో, ఇక కక వేల్తో ఆతా 
నగ్ర్రాంథు ww వాల (ద్ర మిన రా డక్‌ శూల ల్ల జ(అతా అభీ 
ఇట 24 నాం డా క్యా తమ్మె ఆ౭౮+ వోరందఐన త్రో 
3౪2 క్తారస్తాగనా లన. బి క్ష pw 


మూ ాుం నో గా క! కక 


కోన్తి 89 saa 2/2/1779 
ఒన్‌ 


ధన్య జన్మ 


కాలనాలికలైగు కర్ణకుండలములు 
కంఠసేమను వింత కాంతులీన 

వైభవోన్నతమైన వజ్రకోటిరమ్ము 
మేఘమండలమందు మెరుపుగాగ 


చీకటి ముద్దపై చిగురు కస్తురి రఖ 
కారుచీకటిలోన కాంతి గాగ 

జయవిజయుల బోలు శంఖచక్రమ్ములు 
కారుణ్యలోకాల కాపుగాయ 


అన్నమాచార్యపదములే అన్నములుగ 
భక్తజనపాళి చూపులే వస్తములుగ 

తిరుపతిని నిండుకొలువున్న తీర్థమూర్తి 
ఏడుకొండలవాడు మమ్మేలు గాక! 


కొడుకు శతావధానఖని, కూతురు కావ్యరసైక దీక్షతో 

బడిబడిగాగ కూర్చొని ఓపికతో తమ గ్రంథరాజముల్‌ 
నుడినుడి పొల్లువోక సుమనోహర రీతుల నచ్చ్చువైచె; నొ 

క్కడవ యదృష్టవంతుడవు, కాంచితి సంతతి రత్తసంతతిన్‌ 


వేంకటగిరి మాహాత్మ్యము 

సంకట హరణమ్ము భువిని స్వర్గద్వారం 
అంకితముగ రచియింపగ 

నింకునె పుణ్యాబ్ధి మీకు నేజన్యమునన్‌ 
శివ కేశవ శతకములు 

న్యవధానము లేక భక్తి వ్రాయుట చేతన్‌ 
భవసర్పమ్ములు మీకిక 


నవభూషలు, శయ్యలౌను నయభయములతో 


తా! గరికిపాటి నరసింహారావు 
మహాసహన్రావధాని 


1 003౩ ర౯౮మ లుగు లా 


పస గో ని 


14. 
15. 
16. 


18. 
19. 
20. 


RRERpER 


ఐషయసూబక 


ప్రథమాధ్యాయము 
శ్రీ వేంకటాచల మాహాత్మ్యము - ప్రార్ధన 
నైమిశారణ్యము - మునుల జన్నము 
జల(ప్రళయ వృత్తాంతము 
వైకుంఠమునుండి భగవంతుని (క్రీడాచలము భూమికి గొనివచ్చుట 
దేవాదికృత శ్వేతవరాహ (ప్రార్ధన 
స్వామిపుష్కరిణీ మాహాత్మ్యము 
శ్రీ క్రీడాద్రిస్థిత శ్రీవరాహదేవుని దివ్య వైభవము 
వేంకటా(దికిం గల వేటు వేణు నామములు 
వేంకటగిరీశుడు యజ్ఞవాటికం జేరి మునుల నన్యుగ్రహించుట 
కుమారధారాస్నానంబున వృద్దుండు యువకుడగుట 
అగప్య్యమునివరుడు చెప్పిన పుణ్యకథ 


. కుమారధారికా వైభవగాథ 


కుమారుడు కార్తికేయుడు - కుమారధార 
ద్యితియాధ్యాయము 

శంఖభూపాలుడు మరల రాజ్యమును బొందుట 

వ్యూహలక్ష్మీ మాహాత్మ్యము - తన్మం(త్రము 

పదునేడు పుణ్యతీర్థముల కథనము 

ఫల్లుణీతీర్థ మాహాత్మ్యము - 

జాబాలీతీర్ణ మాహాత్మ్యము 

సనకసనందన తీర్థ మాహాత్మ్యము 

కాయరసాయన తీర్ధ మాహాత్యము 

కమలాతటాక మాహాత్మ్యము 

దేవతలొనరించిన లక్ష్మీమాతృస్తుతి 

అస్తితీర్ధ మాహాత్మ్యము 

భీముడను కమ్మరభక్తుని చరిత 


నూటయెన్నిది దివ్యతీర్థములు 


ET 


ఈత వరన న +. ౦౦౮౦౩4 లు ఆ॥ 


20 


'ఇ౪భ€ఉ ష%ఉ ఫి దిని కి జి జివి ౫ 





జజ నిజ జ జజ నటి 


గొనిబి కిది కి శి జి షస ఖల 


నదిణ జిని షి ని 


తృతీయాధ్యాయము 
భూమింగల గిరివరములు - వానిమహిమ 
శ్రీ వరాహమంత్రారాధన - విధి 
కలియుగమున వేంకటాద్రీశుని లీలలు 
ఆర్యమహిమ - పురుషార్థ ప్రాప్తి 
కర్మయోగము 
శ్రీ వేంకటేశ్వరాష్ట్రోత్తర శతనామావళి 
శ్రీ వేంకటాద్రికి మునుల పయనము 
మహర్షులు దేవు స్తుతించుట 
మునులు రామహర్హ్షణు (బ్రస్తుతించుట 


శంకర భగవానుడు కుమారునకు జెప్పిన వృషశైలగాధ 


64 
67 
70 
73 
74 
81 
87 
88 
91 


చతుర్థాధ్యాయము 
రాక్షసబాధలు పడలేక దేవాదులు శ్రీహరినివేడ వైకుంఠమునకుం బోవుట 92 
(బ్రహ్మాదులు శేషైలమున వేంకటేశుం దర్శింప నేగుట 95 
రామాయణగాథ దశరథ చరితము 97 
దశరధువకు దేవు దర్శనభాగ్యము 99 
ఆగన్యాదులు దేవుం (బ్రస్తుతించుట 102 
విధాత శ్రీనివాసుం |బ్రార్థించుట 106 
(బ్రహ్మకోరివంత దేవుండు కొండనుండ వరమిచ్చుట 109 
రాక్షప సంహరణార్థము సుదర్శనచ(క్రముం బంపుట 110 
మహోత్సవ వైభవము 113 
పుణ్యోద్యాన విర్మాణాది దైవకైంకర్యముల ఫలము 116 
ప్రమావయజ్ఞ వివరణ 119 

పంచమాధ్యాయము 
సుదర్శన పరాక్రమ వర్ణనము ' 120 
సుదర్శనము తూరుపుదెప రణవి(క్రమము 121 
ఆగ్నేయ దిశమ సుదర్శమచే నసురవధ 122 
చనకవ్నపవరుడు జానకింగనుట 125 
శివధమమ్స కధ 125 
జవకన్నవ పరితాపము - శతానందుడు చెప్పిన పూరాణేతిహాసము 127 


131 


~~ rr జా లా _ . 


వ జ వ వన Rm... అాహాంలాం a నా. -ఫయాసునననినాభాయామనానొనానా 


53. 
54. 
55. 
56. 


57. 


59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 


69. 
70. 
71. 
72. 
73. 
74. 


75. 
76. 
77. 
78. 
79. 
80. 


సుదర్శన చ(క్రాంశోద్భవ కాలచక్ర చరితము 
చక్రతీర్ణ చరితము 
ఇంద్రుడు సహ(స్రాక్షుండగుట 
విష్వక్సేన వృత్తాంతము 

షష్టాధ్యాయము 
చక్రాది తీర్రముల మాహాత్మ్యము 
కపిలతీర్థము-కపిలలింగము-కపిలేశ్స్వరము 
శేష్రాల వృత్తాంతము 
వాయుదేవుండు తపంబొనరించుట 
వాయువానర్భిన ఎష్టుస్తవము 
వాయువునకు భగవంతుని వరదానము 
శివుడు వృషశైలమునకు బోవుటకుముందు జరిగినగాధ 
వృషభాచల చరితము - వృషభాచల నామఃఫప్రాప్తి 
త్రేతను అంజనాద్రియను పేరుగల్లుట 
అగస్త్యమునివరు రాక - తపమాచరించుట 
మాధవుడు వేంకటాద్రిని జేరుట - పాపవిముక్తి 
పరమేష్టిరాక - మాధవుభావిం జెప్తుట 
అగస్త్యాదులు పరదైవమును నారాయణాదేవు నన్వేషించుట 
మునులకు నారాయాణాద్రిని దివ్యమూర్తి దర్శనము 
అగన్వాదులు సనత్కుమారాదుల్తం గాంచుట 
అగన్త్వ్యాదు లింద్రుంగాంచుట 
మునులకు శంకరభగవానుని దర్శనము 
మునులు విష్వక్సేనుంగనుట 


సప్తమాధ్యాయము 
శంఖనరపాలుని చరిత 
ఉపరిచరవసువు చరిత్రము 
వస్వాదులు నగస్త్వాదులు కలియుట 
పరమాత్మ సందర్శనము - దివ్యమూర్తి వర్తనము ' 
దేవుం దర్శింప - (బ్రహ్మాదులు వచ్చుట 
బ్రహ్మకృత భగవస్తుతి 


134 
136 
137 
139 


141 
141 
143 
147 
148 
153 
154 
155 
157 
159 
160 
161 
162 
163 
166 
168 
170 
173 


179 
181 
185 
188 
191 
192 


జ[కజిజినిబిన్‌ గ 


వా 


శసషగన గ వినన 


సర్వజ్ఞాండు శంభుండొనర్చిన భగవంతుని సంస్తుతి 
మహర్షకృత భగవానుని స్తుతి 

పప్తర్యాదికృత పరమాత్మ స్తుతి 

సనకాది పరమయోగులొనర్చిన భగవత్తుుతి 

ఇంద్రాది దిక్సాలకు లొనరించిన భగవంతుని స్తుతి 
శ్వేతద్వీపవాసులు సిద్దులు పొనర్చిన దేవదేవుని సంస్తుతి 
వశ్వరూప దర్శనము 

బ్రహ్మదేవుని విజ్ఞప్తి 


అష్టమాధ్యాయము 


193 


194 


195 
196 


198 
198 
200 


భవిష్యత్తున కలియుగమున వేంకటాద్రిని భగవద్దివ్య విమానమహిమ 203 


స్వామిపుష్కరిణీ దరినిజేయు దానాదుల మహిమ 
మార్కండేయుడు ముల్లోకములంగల తీర్ణముల మునుకలిడిన 


శ్రీవేంకటా(ద్రి మాహాత్మ్యము - మార్కండేయుని తీర్చాభిలాష 


205 


207 


210 


మార్కండేయునకు గరుడుండు వేంకటాచలమహాత్మ్యమును చెప్పుట 212 


సుద్దుడు మార్కండేయుం గలసి వేంకటాచలమున కేగుట 
మార్కండేయునకు శుద్దునకు దేవుచే వరప్రాప్తి 

మార్కండేయ మునివరునితో శుద్దముని చెప్పిన తవచరితము 
శుద్దుడు మార్కండేయుడు అగస్యాశ్రమమునకు బోవుట 
అగప్య్యవర్షిత వేంకటాచల మాహాత్మ్యము 


213 
215 
216 
217 
218 


అభ్య యా అ ee SF — 


Sp 


తే 


తే 


తే 


శ, వేంకటాచల మాహాత స్రైము 





శ్రీపతి పాదపద్మములు, చేరిన భక్తుల కండదండలై 
పాపపు(జీకటుల్లరుము భాస్కర బింబము లర్ధి లోకమున్‌ 
బాపి భయంబు, కోర్కులిడి పాలన చేసెడి కల్పకంబులు 
ద్దీపిత తేజ పుంజములు దివ్యము లాత్మను బట్టి కొల్ఫెదన్‌. 


అంతకును నాది కారణంబైనవాని 
వెలుపులకును వేలుపై వెలయువాని 

నాది మధ్యాంతములు లేక యలరు వాని 
హరిని దత్రియ లక్ష్మిని నంజలింతు॥ 


తనువు లేకంబుగా నాది దంపతులయి 

తల్లిదండ్రులుగా జగాల్లియను [బోయ 
య oo 

పార్వతీ పరమేశుల భావమునను 

హత్తు బత్తిని సతతంబు నర్దింగొల్తు, 


విద్దైలకునెల్ల మొదలింటి వేల్పులైన 
పలుకువెలందిని బమ్మను బత్తింగొలుతు 


విద్దెబుద్దులు సౌఖ్యము లితతముగను 


గరుణ మాకిచ్చి ప్రోవగాలలరటంచు. 





శ) 
చ 


VY 
a 


తే 


కం! 


కం 


కం! 


తి వేంకటాచల మాహాత్మ్యము 


విఘ్ననాధుని నేవేళ వేడికొలుతు( 
గడక నిచ్చలు మాపూనుకార్యములను 
ఎఘ్నములు సేరనిక నిర్విఘ్నముగను 
జేసి మమ్మేలంగల్ను జేజే యటంచు. 


శ్రీశుని శేషధరాధర 

వాసుని సతతమ్ము! జిత్తపథమున మెలగన్‌ 
దోసంబులు తొలగించి వి, 

కాసంబును, శాంతి, నొసగగడగితలంతున్‌ 


కొలుతును భక్తిని యుక్తిని 

నలివేల్మంగ న్మదంబ, ననవరతంబున్‌ 
దల(గని జాలినిగని వ 

తృలతనుమము విడక (ప్రోచి తనరెడిననుచున్‌. 


అలిమేల్మంగా సతితో 

మొలకెత్తిన జాలిచూపు పొలుచు కనులతో 
నిలువేలుపు వేంకటపతి 

మెలపున వే వచ్చి, ప్రోచి, మేలిడు మనకున్‌. 


మమ్ముగన్నతల్లి మాయలమేల్మంగ 
కన్నతండ్రి వడ్డకాసులయ్య 

చెట్టపట్టి వచ్చి చేదుక మముగబ్రోవ6 
గలరు దర్శనము శ గరుణ నచ్చ! 





శ వేంకటాచల మాహాత్మ్యము 


నైమిశారణ్యము - మునుల జన్మము 

స - కథాకధనము. 
ప్రథమాధ్యాయము., 

ము, కడుంగడు సుందరము. ఆది యెల్లబుతువుల నెల్లవెళల 

ందొనరూచు, నొడలికి నెడందకు నానంద 


ల మై యొుప్తుదాని యొప్తు కనుంగొన 
శౌనకాది మహామునులటకుం జేరి దీర సతయాగముం జేయ: దొరకొనిర్‌. దినములు 


(3 
లు 

క 
[ y 
oy 
(1 
గ్ర 
7 } 

గ 


లగ 
VA 

/ 
(స్ట 
లీ 
tf | 
yA ణో 
ef 

(0 

ఖ్‌ 
న్‌ 


fy 
న 
రి 

(ట్‌ 

bs 

() ¢ 
bX (1 
గ్ర 
4 
JC | 
v9 
tx 0X 
FA 

eA 09 
గ్ర 

య్ర్‌ 
ళం 


owe 
రకములు నెలలు కడచిపోవుచుండెను. అటంగల మునులును జనమును జూచు వేడుక 
మహర్షణకుమారుండు, మునితలజుండు, సూతభగవానుండచటి కేతెంచెను. వచ్చిన 
బుషవరుని సంపూజించి మునులా తపోనిధానునిచె నెన్నెన్నియో పురాణేతిహాసంబులు 
వినుచు నొక్కదినమున నిట్లడిగిరి. 


నాలుగు వేదంబుల కడలు గాంచిన, ధర్మంబుల నెల్ల నెజింగిన యోక్సపానిధానా! 
సూతభగవానుడా ! విష్ణుక్షేత్రంబులందెల్ల 'శ్రేష్టమై, స్వయంవ్యక్తమై, భగవానుండగు 
విష్ణుదేవున కతి 'పేమపాఃత్రమై, యెల్లసిద్దుల నొడంయార్భునదై. బత్తిహత్తినియెడందలతో 
నట నివసించు వారికెల్లం గనులవిందుగ నాగోవిందుని దరిసెనముంగలిగించునదై 
యొప్పు దివ్యక్షేత్రము నొక్కటిని ఏనులవిందగు దానికతలను మాకెల్లరకు వినిపింపం 
గోరెదము. అయ్యవి వినిన పిమ్మట మటి వినుటకేమియు నుండదు కదా. 


వారల పలుకుల నాలించిన యా సూతముని వరుండొకింత తడవు తలంపున 
నుండి, తపోధనులును, ధ్యానమగ్నులును, సమాధి స్థితులునునగు నామునివరులంగాంచి 
యిట్లనియె. ఓహో మునివరులారా! అపూర్వమైన యానందజనకమగు నంశమునడిగినారు. 
దానిని మోకు వినిపంప నాకును మనస్సువ్విళ్లూరుచున్నది. దత్తచిత్తులుకండు, సావధానులై 
యాలకింపుడు. భగవంతుడగు శ్రీహరి యొక్క పలువిధములగు వినోద క్రీడలతో? 
గూడి చెన్నాందు శేషాచలము, దానినంటి యొప్పు వరాహకల్ప వృత్తాంతముంజెప్పెద. 
అది పలువిధములగు వినోదరసములం బరిష్టావితమై సర్వసిద్దిదమును సర్వైశ్సర్యకరమునై 
యొప్పును; సర్వమంగళకరమును, బవిత్రమునై యాయుష్యముం గలిగించును. అట్లని 
నేను వేరుగ జెపుట యెందులకు. 


పూర్వకాలంబున సంద్రంబు లేడును నొక్కటై, మున్నీరు పెన్నీరయ్యెను. అందున 
భూమి మునిగి యుండెను. వేలకొల(దిగ యుగములా భూమియట్లెజలతలమున 
నణయగిమణ6గి యుండెను. అత్తరి, రన విష్టుభగవానుండు వటపత్రశాయియె, 





త్రి, వేంకటాచల మాహాత్మ్యము 


యద్భుతమ్ముగ నానీటిమీదం దేలియాడుచుండెను. సర్వశక్తిసంపన్నుండగు నాభగవానుండు 
నారాయణు(డాలోచించి, ఆలోచించి తొల్లిటియట్ల జగత్తునంతను మజల 
సృష్టియొనరింపను, నెప్పటియట్టమనుపను సంకల్పించెను. సర్వమునకును ధాతయు, 
సర్వ శ్రేష్టుండును, సర్వాత్ముండును, సర్వజగత్స్వరూపుండును, సర్వెశ్చరుండునగు నా 
మహాత్ముండు తరుణాంబుజాక్షు(డు, దామోదరుండు, సంకల్పముతోనన యెల్లవిధముల 
స్పష్టినానర్స జతనము పొనరించెను. 


ఇట్లనుచున్న మహాత్ముని ముని సంఘసెవ్యుని సూతుని విని మునులెల్లరప్పుడు 
విస్మయానందముల విరిసిన మనఃపద్మములు కలవారై, వేదవిదుండును, శ్రేష్టుండును, 
మునిగణ సంసేవ్యుండును నగు నాసూతమునితో నిట్టనిరి, కడచిన కడచుచున్న కాంగల 
యెల్లవానింయూర్చిన మేటి యెరుకచే విరిసిన యెడందమ్మిచే నొప్పునోరౌామహర్షణీ! 
పిమ్మట నారమాపతి భగవానుండేమి యొనర్చెనోగదా! ప్రళయమననేమి? అదియెప్పుడు 
ఎట్టయ్యెను? ఆంతజల మెచ్చటినుండి వచ్చెను? అప్పుడీ భూమి యేమాయెను? 
ఎచ్చటకుంబోయెను? ఉన్నతోన్నతములగు గిరులేమైపోయెను? ఓ భగవంతుడా! 
యంతయు వివరించి చెప్పుమా, మాకెంతయు వినంగోరికయగుచున్నది. ఇట్లడుగుచున్న 
యా మునిపుంగవులంగని సూతముని వరుండిట్లని పలుకసాగెను. 


జల ప్రళయ వృత్తాంతము 

ఓ మునివరులారా! స౦ం(గ్రహముగ నాచెప్పు జలాగమన వృత్తాంతము నాలకింపుడు. 
ఇది యెంతయు వింతయగు వృత్తాంతము. మన మానవులకు నాలుగు యుగములు 
కలవుగదా! అందునకలియుగము (4,32,000) నాలుగు లక్షల ముపుది రెండువేల 
సంవత్సరములు (ప్రమాణముకలది. దానికి రెట్టింపు అన (8,64,000) ఎనిమిది లక్షల 
అరువది నాలుగువేల వత్సరముల (ప్రమాణము కలది ద్యాపరయుగము. అట్లే ఆ 
కలియుగమువకు మూడురెట్టు అన (12,96,000) పన్నెండ్రు లక్షల తొంబది ఆరువేల 
వత్సరములు ప్రమాణము కలది (త్రేతాయుగము. ఇక కృతయుగమన్ననో యా 
కలియుగమునకు నాలుగు రెట్టు అన (17,28,000) పదునేడు లక్షల ఇరువది ఎనిమిదివేల 
వత్సరములు ప్రమాణము కలది. ఇట్టు ఈ కృత, త్రేతా, ద్యాపర, కలియుగములు 
నాలుగును కలిసి యొక మహా యుగమునాణుడును, ఇట్టివి వేయి మహాయుగములు 
(బ్రహ్మకు వొకపవలగును. అట్టేమజియు వేయిమహాయుగములు రాతిరి కాగలదు. 


'బ్రహ్మతవ పగలున మేలుకొని కార్యతత్సరుడై సృష్టికార్యములను గొనసాగించును. 


పగలు కడచనినంత నాతడు తనరేయిని నిదురకుంబోవును. దినాంతమై రేయి 
నం. మహా అయుత తటను 


రా 
టం గం... ir 


Pe - - జు జా నీ న్నా ~ 


re యాల ఎను ల చా 


Tr tm 






~ ~ ~~ 





శ, వేంకటాచల మాహాత్మ్యము 


ఆ నలువకు6 బలవంతమగు నమయమునకు, భగవంతుండును, 
త్రిమూర్యాత్మకుండును నగు నాసూర్యదేవు(డు రుద్రమూర్తియై తన వేయి కిరణములతో 
వెలుగుచూ మహాఘోరమగు నగ్నిని గురియుచు నెండట నిండుగంగాయును. ఇట్లు 
యెడతెగని యగ్నుల జిమ్మునెండలతో నెన్నియో వత్సరముల( దనుక 
వానచినుకనునదియే లేకయుండును. అప్పుడు భూలోకవాసులగు, తపోధనులు, 
యోగధనులు మునివరులు నెల్లరు జన లోకమునకుంబోయి చేరినవారై (బ్రహ్మకు 
రాతిరియగు నాకాలమంతయు నటనే వెళ్లబుత్తురు. అప్పుడా కాలాగ్గిచే భూమియందలి 
అడవులు, పర్వతములు నన్నియు దగ్గములైపోవును. ఇట్లంతయు బూడిదయు బుగ్గియు. 
కాగా సర్వాత్మకమగు మహావాయువనేక సంవత్సరముల దనుక యెడతెగక 
వీచుచునేయుండును. అటుపిమ్మట మహాకాయములును, మహా బలవంతములునునగు 
మేఘములు అంతట నలుముకొని, జలములతో బరువెక్కి మూసలధారలుగా 
యేండ్లకొలదిగ నిటరా!త్రిం దినములు కురియుచునే యుండును. ఇట్లా స్వయంభువునకుం 
దివసావసానమున ఘోరమగు జలప్రళయము జరిగిపోయెను. దాన భూమియెంతయు 
మునిగి యధఃగామిని కాగా సప్రసము(ద్రము లొండొంటిం గలిసి యేకమై యొకేయొక 
మహావారాసియయ్యెను. ఇట్టులుకాలము కడచికడచి వేల్పులపెద్దకు నాలుగువేల 
యుగముల పరిమాణము గల యారేయియుం గడిచిపోయెను. రేయి కడచని పవలు 
కానుండెను. అత్తరి మున్నిటిపై మజ్దీయాకున వేడుకగా పసిపాపండట్టలు పరుండి 
వినోదించుచున్న యా విష్ణుదేవుండు, సృష్టిస్థితి సంహారకారకుండగు నాగోవిందుండు 
జలమధ్యముననుండ, భూమినుద్దరించుపనికి, గిరీశ వాగీ శులకుం గూడ అలవికానిదానికిం 
బూనుకొనెను. దానికై అప్పుడే మంగళంబునూ, సర్వ యజ్ఞమయంబునునగు శ్వేత 
వరాహరూపమును బూనెను. పిమ్మట మహా రౌద్రమూర్తియై యప్పుడ మహాజలమధ్యంబునం 
బ్రవేశించి చలంబున బలంబున నల్లకల్లోలంబొనర్భె, పాతాళ రసాతలముల వరకుంబోయి 
పోయి యంతట వెదకి వెదకి భూమిం గనుంగొనెను. 


అటంబాతాళంబున ఘోర రాక్షసుండు హిరణ్యాన్షుండనువాండు మహాకాయుండు 

ఆ దేవదేవునకెదురయ్యెను. అంతట వారి కట నభూతపూర్వంబగు, ఘోరంబగు 
మల్లయుద్దము తుములమై బాహాబాహి ముష్టాముష్టిం ప్రవర్తిలైను. అంత మిక్కిలి 
కోపోద్దీవ్షడై మహా వరాహమూర్తి తన దంషాగ్రంబున హిరణ్యాక్షు ఘోర 
రాక్షసుంజీల్చిచెండాడెను. ఆ శ్వేత వరాహమూర్తియు నెల్లస్తత్వములకు సమాశ్రయమైన, 
పొతాళగామియెన ఆభూమిని తన దం[ష్షాగ్రమున యెత్తిపట్టి తొందరగ ఆ జలంబులెల్ల 
విక్షుబ్దములగుచుండ శేషనాగుని పడగలపై బాదముంచి లేచి పర్వతమట్టు నిలిచి 
యుండెను. ఆ ఆ దివ్యమూత్తిన కనుగొన్న బ్రహ్మాది దే దేవతలును, మునులును  సిద్దులును 





త్ర వేంకటాచల మాహాత్మ్యము 


బరమర్షులును, వేదమం[త్రంబుల శ్రేష్టమ్ములగు స్తోత్రముల నాయాదిదేవుని 
వినుతింపసాగిరి, 


హే దేవా! మహాపోత్రీ నీకుజయము. హిరణ్యాక్ష మహారాక్షస విదారణవిచక్షణా, 
అచ్యుతా! జయము జయము. నీవు ఆది మధ్యాంతములు లేనివాడవు. నీకంటె వేరొకడు 
ఘనుడులేడు. సృష్టినొనరించుతరి నీవు [బ్రహ్మవై అంతయు సృష్టించుచుందువు. ఈ 
జగత్తునంతను నీవ విష్ణుదేవుడవై కాపాడుచుందువు. కల్పాంతమున కాలాగ్నివై 
రు[ద్రరూపంబున అంతను సంహారమొనరించుచుందువు. నివదేవదేవుండవు, 
సర్వాంతర్యామివి, భగవంతుండవు, సర్వకర్తవు. ని పరబ్రహ్మస్వరూపంబును దేవతలమగు 
మేమును యెరుంగజాలము. ఓకేశవా! అనంతా! ఆదిదేవా! యెల్లప్రాణుల నివాసార్హము 
భూమిని నుద్దరింపుము. దీని నెప్పటియెట్టయుంపుము, అనుగ్రహింపుము, అని దేవాదులు 
ఆనేక (ప్రార్దనలు జరిపిరి. 


ఆటు పిమ్మట డెందమ్ములంబొందించి తన్నాలకించుచున్న యాశౌనకాది 

- మహామునులతో యా నూతుండిట్టని చెప్పదొడంగెను. ఓ మునితల్లజులారా! 

సర్యయజ్ఞమయుండగు శ్రీహరి యాభూమిని యెప్పటియెట్ల నెలవుకొలిపి యేడు 

సము!ద్రములను, నేడు పర్వతములను, నేడు ద్వీపములనుగా విభజించి పరమేష్టిని బిలిచి 

యెప్పటి యెట్ట జగత్తునంతను మరల స్పష్టినానర్పుమా యనిపలికను. దేవదేవుని 

యనుమతింగొన్న యాతమ్మిచూలియు, [గ్రహతారకల చలనము లెప్పటియట్ల సాగగంజూచి 
నూతన సృష్టికిల దొరకొనెను. 


ఆ పరమేష్టి ఆనంతునిఆన సృష్టి వికాసమును, మానవ వికాసమును, 
నెంతయు(గావించెను. నదీనదములు, వనపర్వతములు, పల్లెలు, పత్తనములు, అన్నియు 
ఆందముగ విలసిల్లైను. జలచరములు, భూచరములు, పీపీలికాది బ్రహ్మ పర్యంతము, 
సృష్టియంతయు నెంతయు సర్యాంగసుందరముగ నొనరించెను. న 


వైకుంఠంబుననుండి భగవంతుని క్రీడాచలము 
భూమికి గొనివచ్చుట 


ఆంతట శ్చేత వరాహరూపమును దాల్సియున్న యాలోకనాయకుండు రమాధవుండు 
లోకమునను గ్రహించు కోరిక కలవాడయి, ఈభూమి యందతాను నెలకొనందలంవు 
కలవాండాయెను. దానికై యాగోవిందుండును మనంబున దివ్యస్థలంబును నిశ్చయించి 
గరుడువిం బంపీ యద్భుతమగు గిరివరముం దెప్పింపం బూనెను.  అటుయాచి ' 


_ “మహాసత్వ సంపన్నండవగు గు నోవైనతేయా[ వేగము గంబోయిన వాండవై వైకుంఠధామమందలి _ ఖ 
EER HERE. 





త్రి వంకటాచల మాహాత్మ్యము 


క్రీడాచలము నిటకుం గొనిరమ్ము. దానితో బాటుగ విష్యక్సేనాదులతో నెల్ల పారిఫదులను 
గొనిరమ్ము” అనియెను. అదివిన్న యాగరుడుండు నప్తుడయాకసంబున కెగిరిపోయెను. 


నగరాజంబగు నా క్రీడాచలముందేర నట్లా నాగాంతకుండేగిన పిదప నాశ్రీహరి 
వరాహ రూపంబున నెప్పటియట్ల తాంగుదురుపజచిన యాభూమిపై నడుగులిడికొనుచు 
నడిచినడిచి గోమతీనది తీరభూమికి వచ్చెను. దానికిం దక్షిణముగ నరువది యోజనముల 
దూరమున తూరుపు నిరధికిం బడమరదెస నైదుయోజనముల దవ్వున రుక్మానది 
(స్వర్ణముఖి) కుత్తరమున( బుణ్యాత్ములగు జనులచేనిండిన వవిత్రమగు 
తలమునకుంబోయి యట వినతాకుమారు రాకకై యెదురుచూడసాగెను. ఆఖగపతియు 
వియత్త్సథంబున పోయి పరంధాముని పురవరంబును జేరెను. పుణ్యనిలయమును, 
బురుషోత్తముని క్రీడాచలమును గనుగొనెను. అయ్యది యప్రాకృతము నమేయమునై 
యెల్ల రతనములకు, నిలయమై, యుపనిషత్సంచక స్వరూపమై స్వర్లమణిమయములగు 
నున్నత శిఖరము ్యలతో, నాగపున్నాగ చంపకాశోక తాలహింతాల కల్పకానేక 
వృక్షసంశోభితంబును, శుకపిక శారికా మయూర కలహంస కపోతాదిషక్షికుల సంభ్రమంబును 
నైయొప్పుకులుకు. అద్ది సురభిళ మల్లికా మాలతీ సంద్యావర్తాది లతాలంకృతంబును, 
'భ్రమరగీతా మనోహరంబును, కమ్మతావుల గుమ్మరించు రంగురంగుల, నందాల 
గిలకరించు పూలజల్టులకిల్టును నగు సింహశార్తూల తుంగమాతంగ కురంగ 

కారండవ వానర వరాహాది జంతుసంతాన సంకులంబునయి, తీయతీయని 
పాటల నుల్లముల(బల్లవింపంజేయు కిన్నరీ కిన్నర జనానేక రమ్యంబును కలకలధ్వ నుల. 
గులుకునుజబుకులయారుచు డెందంబుల కానందంబు( గూరుచు తేటనీటి సెలయేళ్ల 
వెల్పువలచే6 బుష్కరిణ్యాది ద్వివ్య తీర్ధంబులచే నుల్లసితంబును, బలుతెజంగుల 
ముక్తజనంబులచే( గోరికలు తీర సేవింపంబడునదియు నాదిదేవుండగు నా పుండరీకాక్టుని 
లీలావిహారమ్ములనొప్పు నారాయణగిరి నాయడు నాక్రీడాద్రి (ముప్పది యోజనమ్ముల 
పొడవును, మూండు యోజనమ్ముల వెడల్పునుగలదై) యాదిశేషువునుంబోలు 
నాకారముకలదివైం యెల్లదేవాధారుల భోవమునెల్చ శోషింవంజేయుచు 
మోక్షదాయకమైయొప్పును. అట్టి దివ్యాకారముంగల శైలరాజముంగని యావైనతేయుండు 
దానిభుజంబుల నిడికొని, పొంగుబంగరుకాంతుల వెలుంగుచు, భగవత్సరివారము 
నెల్లరంగూడ కొండమూపున నిడికొనిమహవేగంబున నెగిరివచ్చెను. ఆ వేగంబున 
నాకశంబున మహావాయువు నిండివీచెను. విష్ణవాహనమగు తారుక్ష్యడు తేజోరూపంబున 
జెక్కలల్లలాడించుచు భూమికిం దిగుచుండ కోటిసూర్య'ప్రభలు వెలుగొందెను. 
మహావేగంబున నపారతేజంబున దిగివచ్చి నాగరుటామాంతునిగని లోకేశ్చరుండు శ్రీహరి 
వానితో నాకొండనట నుంపుమని చూపిపలికెను. అంతట నావిష్ణురధుండును, దాని 





త్రి, వేంకటాచల మాహాచ్మ్వుముు 


నాప్రభునానతి నటనే స్టాపించెను. అటుపిమ్మట నాశ్వేతవరాహమూర్తి యాపుణ్య గిరినెక్కి 
ప్యామిపుష్కరిణీ తీరంబున పుణ్యకాననమున( గోటిసూర్య ప్రభల వెలుగొందు పవిత్ర 
దివ్యనిమానంబున నవరత్న ఖచితగోపు రంబుల శోభించు దానియందు రత్నస్తంభ 
సమేతమగు, నయనానందదాయకమై పలుకనేని శక్యముకాని మహామణి మంటపంబు 
నధిరోహించెను. ఆపరాత్సరుండు, దేవదేవు(డు, శ్రీనివాసుండు పద్మాన్షుండు, శంఖచక్ర 
గదాధారి యామధ్యే విమానంబున నెంతేనియు విరాజిల్లైను. 


దేవాదికృత శ్వేత వరాహప్రార్థన 
అంత నచ్చటకు దేవతలెల్లరును, గంధర్వ యక్షరాక్షసులును, సిద్దసాధ్యులును, 
సప్తర్షులాదిగా నెల్లమునులును, తుష్టులును, సురబ్యేష్టుండగు (బహ ]దేవుండును, బార్వతీ 
'ప్రియుండగు శంకరభగవానుండును, నిం(ద్రాది లోకపాలురును నాయాదిదేవు లేశవు, 
వాసుదేవు, హృపీకేశుంగొలువ వచ్చి యిట్టుగా సన్నుతులును నొనరింపసాగిరి, 


లోకనాయకా లక్ష్మీ మనోనాయకా! నీకు జయమగుగాక. భూమిధరునకు, 
విష్ణునకు నీకు జయము, జయము. త్రిమూర్యాత్మునకు నీకు విజయము. పెనుకోరల 
వెజపుంగొలుపు మొగముతో, బొమముడితో నెజగజూచు చూపులతో మిక్కిలి 
ను(గ్రంబగువీరూవము చూవరులకెంతయు, భయముంగొల్పునదైయున్నది. 
మిణుగురులంజిమ్ము శప్రమ్ములతో నొప్పుననేకానేక భుజమ్ములిరువైపుల వెలయు 
వీరూపముంగవి నంతన మునులును, దేవతలును వెజపుంగదురు చిత్తములతో వగపున | 
మునుగుచున్నారు. లోకులనెల్ల నను గ్రహింపనే యిచ్చట నీపర్వతంబున నెలకొనవలసినదిగ 
వేడుకొనుమమ్మను గ్రహించి నీవిట వెలసి తివి. కాని నీరూపమిది కడుంగడు నద్భుతమును 
భయంకరమునై యున్నది. దీనింగన్నంత ధీరులగు మానవులును వెజపుగదురం గలత 
నందిన డెందంబులంగుందెదరు. నీవన్ననో యీభూమిని దేవతలయు మనుజులయు 
నునికికినైయే నీటి యడుంగుననుండి పైకెత్తి పట్టితివి; మమ్ముల నెల్లనను(గ్రహింపనే 
యిట నిరవుకొంటివి. కావున నోదేవదేవ! దేవమానవుల రక్షణ కొజుకు నెల్లరశ్రేయంబును 
మదినెంచి, సౌమ్యరూపముందాల్పుము. హే(ప్రభో! ధ్యాన యోగమునందు శక్తులును, 
గర్మాచరణము నందు సమర్దులునునగు మనుజులకును, ధర్మాను వర్తులగు భక్తులకును 
వరదుడవై మనోహర రూపమున దర్శనమిమ్ము. దానికై యోదేవదేవా! నీవిచ్చటనే 
యెల్లవేళల నివసింపుము. అని వారందణు( బలుతెజంగుల వేడుకొనుచుండ 
వారివేడికోలుల కాదేవుండు మిగుల6బ్రసన్నాత్ముండాయెను. అప్పుడె చతుర్భుజుండును, | 
బుండరీకాక్షుండును నైభూదేవీ సహితుండై సౌమ్యరూపమున నచటనిలిచెను. శరత్కాలేందు ' 
సుందరవదనుండుము సర్వాభరణభూషిత భాసురాంగుండునునగు నాశ్రీనివాసు(డు 


| 
| 
YIP NAN) ere) eg రం NE) ERG IN CEN NG) BD, 1, Da ' 
3 గ కస్ట > Ug 4” Pa n= p= ra కడ r= Pe UF UZ న్‌ 





&, వేంకటాచల మాహాత శ్రము 


సురమునివరుల నెల్లరంజేర బిలిచి యల్లనవారలతో నిట్లనెను. 


ఓ సురమునివరులారా! వేంకటా[ద్రియననొప్తు నినగరాజము వైకుంఠమునకన్న 
మిన్న. భూదేవితో నేనిచ్చట నివసింపంగలవా(డను. హృదయములు పవిత్రములుగ 
భక్తుక్తులై (ప్రార్దించిన మానవులకెల్ల గోరికలు దీర్చి తనియింపంజేయుదును అని 
'బ్రహ్మంద్రాది విబుధవరులకు బుషిమునులకు నెల్లరకుంజెప్పి, వారి వారికిందగునట్టుగ 
నాజ్జలనిచ్చి యా హృపీకేశుండు గోవిందుండంతట నచ్చటనే యంతర్జానుండాయెను. 
వెల్పులెల్లరును, మునులందజును నంత (దమతమ యిరవులకుం దజులిపోయిరి. 


అదె యాలించిన శౌనకాది మునివరులు సూతమునతల్లజుంగని యిట్లన 
యడులసాగిరి. ఓతపోధనా! ఇంతకు మున్ను ప్రసంగవసంబున నామలవిమల తలము ఇన 
గల ఆస్వామి పుష్కరిణి యెట్టిది ? ఆశైలరాజమ్మున నాపుష్కరిణీ మహాత్మ్యంబెట్టిది? 
అది యంతయు.దెటతెల్లంబుగ వివరింప గోరెదము అన సూతమునివరుండు వారికిట్లని 
పలుకందొడంగిను. 


స్వామి పుష్కరిణీ మాహాత్మ్యము 
ఓ తపోధనులారా! మీరడుగునదెంతయు మేలు. దానికై నేశాప్పంబోవుదాని 
నించుక మననుంచి యాలకింపుడు. పవిత్రమును బుణ్యప్రదమునగు నావేంకట 
నగోత్తమమునందు నెన్నెన్నియో పావన పుణ్యతిర్ధంబులలరారుచున్నవి. దానియొడ్డులు 
పరిసరములు నానాపాదపమండితములు, నత్యంత మనోహరములు. వాని 


యన్నింటింగాదని దేవుండు స్వామిపుష్కరిణీ తీరముననే యేలనెలకొనియెనని కాదా 
మీసందియము. ఆలింపుడు. 


తొల్లి సరస్వతీదేవి తీర్ణంబులం దెల్ల నుత్కృష్టమైయొప్ప వలయునను కోరికనంది 
బ్రహ్మావర్తమున సరస్వతియను పేర నదిగారబ్రవహింపసాగెను. ఆత్తరిం. బులస్త్య 
భగవానుండానది తీరమున తపంబొనరింపంబోయెను. వచ్చిన యా పులస్తునెడం 
బు(త్రభావమును బూనిన సరస్వతి వాని కంతగ సేవాసత్కారమ్ముల నందింపకపోయెను. 


దానికింగినిసిన యాముని తల్లజుండిట్టనియెను. ఓ సరస్వతీ! నదీమతల్లివి 
కాగోరివచ్చిన నీకోరిక నన్న నాదరించుటంజేసి వమ్మగుంగావుత, గుణములచే వీకు 
సాటియెన దయ్యును, విష్ణుపాదోద్భవ యగుట నతిపావనియె (ప్రభావముంబొందిన 
దివిజగంగ నేలకుందిగివచ్చి పవిత్రగంగయన నీకుమించినపేరంది, తీర్ణంబులందెల్లం 
బావనియె యసంగంలదనెను. అట్టు తనకకారణమ్ముగం దపోగర్యమ్మున నొడలు 
మజచి శాపంబొసంగిన యాముని కలిగి యానదీమతల్లియు నిట్టనియెను. ఓయీ! 


¥ అ షో శ్‌ pin oa nig పాత af vin ఇక్‌ la ణ్‌ అవు క. "2 మ 
DDL? యీ రోటీ డో 





శ, వేలకటాచల మాహాత్మ్యము 


యకారణకోపీ! నాయందలి మాత్సభావమునైన( దలంపవైతివే. తన కోపమతన 
శత్రువమనుడి నిక్కము. కోపముంబొందిన వివేకమెల్ల నశించునుగదా. కానిము నై 
దానికింఫలము నీవందందగినదియ. రక్కసునట్ల వర్తించితివి కావున నీవంశంబున 
విష్ణుద్యెషులు, రాక్షసులు జన్మింతురు, పొమ్ము అనియెను. దానికామునియుయ 
దనతొందరపాటు నెణింగి, యెంతయు( బరితాపమునాందంగని యాయమ్మ కరుణించి 
మజల నిట్లనియెను. వాయనా! చింతింపకుము. నేనును తొందరపడిన దాననైతిని. 
చెయిజారిపోయిన పిమ్మట చేయునదేమున్నది. కాని నాదొక్కమాట. కలతనొందకుము. 
కడపటి కుమారుండుగా విభిషణనామకుడు భగవద్భక్తు(డు సద్వైష్టవ్రుండు దయింపంగలండు; 
కల్ఫాంతము దనుక చిరంజీవియె యశము నందంగలండు. అనియను[గ్రహించెను. 
మునియును దృప్తినొందెను. దేవియు( బరదైవతముంగూర్చి తపంబొనరింపసాగెను. 
పెక్కులు వత్సరములు కడచిపోయెను. దానికి మిగుల సంతసమంది దేవదేవుండా 
యమకు( (బ్రత్యక్షంబై నీకోరికయేమన నాయమయు ఓదేవా! బ్రాహ్మాణవరుచే 
నావాంఛితము విఫలమైనది. ఉత్తమోత్తమ తీర్థంబుగానుండు భాగ్యము నాకుంగలిగింప 
వేయని కోరెను. అంత నాదేవుండామె ననుగ్రహించి యిట్టనియెను. ఓసరస్వతీ! 
వంతనందకుము. ఆముని నిన్నునిట నిలను మెటి నదివికాకుండనే శపించెను. కాని 
వేరుకాదు. నివట వైకుంఠమున మాకురగ్రీడాసరోవరముగ వెలుగొందుదువు. 
ఆపిమ్మటం దరితోడనె నిటకు భూమికి శేషగిరికింబొమ్ము. నేనును 
వటవివసింపంగోరి వచ్చుచుంటిని. ఆభూధరమున దక్షిణభాగమున నున్నతశిఖరమున 
స్వామిపుష్కరిణి యనుపేర నుఖమున నెలవుకొనియుండుము. ముల్లోకముల 
మూడున్నరకోట్టు పుణ్యతీర్థంబులు కలవు. అవియుం, దమ్మునమ్మి మున్గినవారి పాపము శై 
లెల్లం(గ్రహించి వారింబావనుల నొనరించి తమ్ము(జేరిన పాపములనుండి విముక్తింబొందింప 
వన్నుంగోరుచున్నవి. ఓశుభాంగీ! అట వేంకటగిరిని వెలసిన నియందలిస్నానముచే 
వానికల్లం, బాపవిముక్తి కలుగనను[గ్రహించుచున్నాను., ధనుర్మాసంబున శుక్షపక్షమున 
ద్వాదశీతిథిని నరుణోదయవేళ నవియెల్లవచ్చి నీయందుమునుకలిడి పావనతనందును. 
వావిపాపమ్ములెల్లంగడిగివేయంబుడును. ఆవేళను నీయందు స్నానమొనర్చిన నరుడును 
ముక్తినవశ్యము నొందును. ఆట నా యునికిని, నా దర్భనస్పర్శన భాగ్యముల నీవు 
నిత్యపావవివై యేపాషములంటక యలరారెదవు. నేనును నట నీతీర (ప్రాంతముననే 
సుస్టిరముగ నావాసము పానరించికొని దివ్యవిమానమున నుందును, ఇంతియకాక 
ద్వాపరమ్మున వకుళమాలిక మాతృభావమ్ముననాకుం భోజ నాదులంగూర్చుచు6 
దనియించుట వెంతయు (బ్రసన్ను(డనైతిని ఆయమయట నాపరిసరభూమి కధిదేవతలయెై ' 
తలా నొవ్పుమన్నయది. ఆతల్లి యవ్యాజ (పేమయు, పవిత్రతయు, 





&, వేంకటాచల మాహాత్మ్యము 


సేవాపుణ్యఫలమును నామెసంగతి నీకునునంటిపావనతం జీకూర్చును. అనియను 
గ్రహించెను. ఇట్టాదేవునను[గ్రహముచే, సాన్నిధ్యముచే నాస్వామిపుష్కరిణి, తీర్హములకెల్ల 
స్వామియె వాొవనంబుల కెల్లం బావనతం గూర్చునదై యొప్తుచున్నయది. 


స్వామి పుష్కరిణి దర్శన స్పర్శనములనే పాపముల నెల్లంగడిగి వేయంగల 
వరమపావని. వైకుంఠముననది యాపుండరీకాన్షునకు6 (గ్రీడాన రన్ఫుగనుండి 
ముదముంగూర్చునది. శ్రీదేవీ, భూదేవులకు వేడుకంగూర్సి ప్రేమపాత్రమైనది. 
అదియెంతయు మనోహరమును, సుగంధితమునై, యఫప్రాకృతమైనది. గంగాది 
పవిత్రతీర్ణంబులకెల్ల మూలమై, జన్మస్థానమై, శుభోదకమై యొప్ప్సునదా వైకుంఠుని 
కీడావాపియే. కావుననేయది యటనుండి యాలోక నాయకునకుం (గ్రీడార్హమిటకు 
వైనతేయునిచే6 గొనిరాబడి యిట నెలకొల్పంబడినది. పవిత్ర స్వచ్చజలంబుల నొప్పు 
నాస్వామి పుష్కరిణి విరజానదియుంబోలె మేర మీతినఘోరపాపములంగూడ 
సర్వనాశమొనర్సం గలదియే. పవిత్రమానసమున తనయందు మునుకలిడినంత 
మాత్రమున వారికి నైహికార్టంబునెల్ల నెల్లవేళల నవిరళంబుగ నొపసంగంగలదు. దర్శన 
స్పర్శనలచెతనే యెల్ల సిద్దుల వాొడంగూర్భునది యన్నచో' స్నానమొనర్భు వారికెల్ల 
యభిష్టములు చేకూర్చంగలదని యేజుగ6 జెప్పనేల? ఆ దివ్యతీర్హమున నెవ్వరేని నొక్క 
పరిస్నాన మొనరించిన మాత్రముననే వేలమారులు గంగాది పవి('త్రతీర్ణముల 
స్నానమొనరించిన పున్నెము నంద(గలరు. కావుననే దాని మహాత ఖ్రమిట్టిదని పలుకుటకు 
దేవతలును జాలరు. తత్తీర ప్రాంతముల వసించు మానవులు దేవతలకంటెను భాగ్యశాలురు. 
గత జన్మములనవిరళామిత సత్కార్యములొనరించిన పుణ్యాత్ములైన వారికేయట స్వామి 
పుష్కరిణిని మునుగు భాగ్యములభించును. 


స్వావివుమ్కరిణీ తీర్ణస్నానమును, నద్నురుపాదసేవయు, నేకాదశీ 
(వతాచరణంబును నీమూ(డును దుర్రభంబులు. అందు పుష్కరిణీ స్నానమత్యంత 
దుర్లభంబు. అట్లే మానవజన్మము దుర్లభము. అందున బవిత్రజీవితము మజియు 
దుర్లభము. పవిత్రమగు హృదయముతో స్వామి పుష్కరిణీ తీర్ధ స్నానము దుర్లభాతి 
దుర్లభము. దుర్హభంబులనెల్ల దుర్హభమగు స్వామి పుష్కరిణీ మహత్తును వర్ణింప నా 
వేయిపడగలవాడును సమర్దుండుకాడు. నేనననెంతవాడను. అట శక్తిననుసరించి తనకున్న 
కొలందిగు యధావిధిని దానధర్మము లొనరింపవలయును. సాలగ్రామములు, 
గోధనధాన్యాదులు, దధ్యన్నాదులు, భూగృవోదులు దానములొసంగిన వారికి బ్రహ్మలోకప్రాప్తి 
యగును. పితృదేవతల నుద్దేశించి (శ్రాద్దాదులొసంగవలెను. దాన పిత్సదేవతలును 
తరింతురు. ఇంతకు తాను పవిత్రమానసుడు కావలెను. భావిని మజలనెట్టి చెడ్డవర్తనలకు, 
బాపములకు పూనుకొనరాదు. సూర్యోదయమాదిగ, నారుగడియల ప్రొద్దెక్కు వరకు 


న TT 701707 న న 





త వంకటాచల మాహాత్మ్యము 


నాతీర్ణమున వెల్ల తీర్థములు సమావేశమైయుండును. కావున నావేళను నందలి స్నానమనంత 
పుణ్యము నొసంగి తరింపంజేయును. స్వామి పుష్కరిణీ స్నానము మహాపాపముల 
నెల్లదొలచివేయు ననుటకు తారకాసురాంతకుడు కుమారస్యామియే నిదర్శనము. 
మునుక మాత్రముననే తారకాసురహత్యాదోషము తొలంగి యాతండు పవి(త్రుండాయెను 
గదా. లోకహితార్హముకాని యెజు(గక కానిచేసిన పాపమునకు ననుతాపంబంది 
(ప్రాయశ్చిత్తము జేసికొనం గోరువారికి. బవిత్రమును బుణ్యవ్రదమును 
కామ్య(ప్రదాయినియు నగు నీస్వామిపుష్కరిణీ తీర్ణస్నానమే సులభోపాయము. ఎతిశ 
యెజింగిచేయు నికృష్ణజీవుల పాపములకు నిష్కృతి యేమియునుండదు. ఎన్నటికేని 
తమచేసిన పాపములకుం బరితప్తులై మజీయట్టి వానిజేయక నిల్ఫువారు పవిత్రుల కాంగలరు, 


విశేషించి వేంకటాద్రి దర్శన సం'్రాప్రియే నిత్యనైమిత్తిక కర్మయుంగాంగలదు. . 
విష్ణోః కర్మాణి పశ్యత దేవుని కర్మల నాచరణల చూతురుగాక, యాచరించుదురు గాక , 
యనునది సనాతన (శ్రుతియైయున్నది. కావున నెల్ల నైమిత్తిక కర్మల నాస్వామిపుష్కరిణీ . 
తీర్ణంబువనే చేయునది. తత్తీరంబున నంగవైకల్యాది దోషంబులు పట్టవు. ఇంద్రాది 
దేవతల కోర్కులు కూడ నిచ్చటనెజవేరుట ప్రత్యక్షగోచరము. పెక్కుమాటలేల? సాంగ . 
కర్మల(జేయజాలని మానవులకు, |ప్రీలకు( బురుషులకు నెల్లజాతులవారికి( బాపులకు - 
నెల్లరకు వేంకటాచలమే మోక్షదాయిని. ఇంతకు మించి వేరుగతిలేదు. లేదు. ఇదినిక్కము, = 
నిక్కము. ఇందు సందియమే మాత్రమునులేదు. కాని పశ్చాత్తాపము పొందిమజల నెట్టి 
పాపకార్యములకుం గడంగక పవిత్ర హృదయులు కావలెను. 


శ్రీ క్రీడాద్రి స్థిత శ్రీ వరాహ దేవుని దివ్య వైభవము 


పరంబులును నపౌరుషేయంబులునగు వేదాదులును, నపరంబులగు స ఖతి 
పురాణేతి హాహెదులును నెజింగిన, సర్వభూతహితమ్ము నెటింగి చేయు, సర్వంజ్ఞుండవగునో 
మహాభాగా ! సూతముని శ్రేష్టా ! మేము కోరియడు6గంబోవు దీనికిందామక్కటికంబూని 
తగు రీతిని వివరించి చెప్పెదరు గాత. 


వరాహావతారముందాల్సిన యాభగవాను(డు భూమినుద్దరించిన ' 
ప్మేమ్మటంగరుణాళుండై యెప్పటికిని నాశేషశైలరాజముననే నివసించెనా ? అటు కాక ' 
కాలాంతరమునంగాని మటెప్పుడు గాని మటెందేని పోయి నివసించెనా ? అట్లు పోయి ' 
వసించిన, నట నేమేమి లీలలు వెలయించెను ? ఎవరెవరి నెట్టుద్రరించి కరుణించెనో గదో; 
అని యడిగిన యా మహామునులకు నా సూతముని వరుండిట్లనియెను. ఓ ముని. 
సత్తములారా ! మీయడిగిన యర్థంబెల్లనేవివరించి చెప్పగలను. మీరును సావధాన 








శి, వేంకటాచల మాహాత్మ్యము 


ఆది నారాయణుడు శ్వేత వరాహరూపమున భూమి నుద్దరించి యెప్పటి యట్ల 
యిరవొందంజేనినయపుడే తాను గరుడు నియోగించి హనిచే, తన క్రీడాద్రివి 
వైకుంఠంబునందుండి యటకుందెప్పించెను. లీలారస సముద్రుండగు నా (ప్రభువు 
రమాదేవి తోడుగ నటంగొండనెత్తమ్ముల నది తిరమ్ముల నిర్భర (ప్రాంతములంగొన్ని 
సమయంబుల నదృశ్యంబుగ గొన్ని కాలంబుల6 (బకాశంబుగ ప్రత్యక్షంబుగ బచ్చా 
రం౭బులం జరుపుచునుండెను. కల్ఫాది నుండియు నంతముదనుక యిట్లా 
Wiss ముడట క్రీడానగంబున విరాజిల్లంగలండని యా పరమేష్టియ వచించెను. ఆట్లుండిన 
యేదేవాది దేవుండప్పుడు పుణ్యమూర్తులకు దర్శనంబులనిచ్చు చుండువాడు. ఇత్తెటంగున 
నాయచ్యుతుండు కల్ప కల్పంబున ధరాతలంబును శత వరాహ రూపమున నుద్దరించి 
సుస్ట్రిరంబు సేయుచుండు, కావున నాయాకాలములు శ్వేత వరాహ కల్పంబులను పెర 

సొప్తుచుండును. 


ty ef 


» 


ఎపుడెపుడు సాధు సజ్జనులకు బాధయు, ధర్మమునకు నాశమును గలుగునో; 
యెపుడు దుష్టులు నధర్మవర్తనులుగబబలులై యధర్మము బలవంతమగునో 
యపుడపుడెల్ల నచ్చటచ్చట నాకా నుగుణముగ, దేశ పాత్రానుసారముగందనకు6€దానై 
మానవు(డుగనో, వేలుపుగనో, మజేరూపుననో పొడ చూపి యాది మహావిష్ణువు చెడుగులనెల్ల 
నాశమొనర్భుచుండును. అధర్మమునంత నణ(చి, ధర్మమునుద్దరించును. దీస్సీలను 
దండించి నాశమొనరించి, సాధుజనులను, వేదధర్మములను బోషించును. అందందు( 
దనకుందాన యెల్ల ప్రాణుల హితమును గోరి ప్రత్యక్ష రూపమున వెలసి నివసించుచుండును. 
ఇంకను నాపరంధాముండెల్ల వేళల దర్శనంబిచ్చి జనములంబ్రోవగా జగములతల్లి 
రమామతల్లింగూడి యా శేషకైల రాజమున విహరించుచుండును. నిత్య ముక్తులతో 
గామరూపులగు దేవవరులతో కూడిన వాడై ఎల్లప్పుడు వైకుంఠమనుపేరనొప్పు 
నానగరాజమందు విహరించుచు€గాపురంబుండును. నిజము భక్తజనులకా వైకుంఠరాచలము 
స్వగ్గమునకంటెను, సూర్యలోకమునకంటెను, దమతమ ఇండ్లు వాకిండ్లకంటెను, 
బ్రియతమమై యొప్పు. ఆ పర్వత రాజమా భగవంతునకును పుణ్య పవిత్ర కాననములతో 
హృదయమును జూజగొన్నదై యొప్పియుండును. 


అందుడజేరి దానింభక్తి గొలిచిన వారి కందు మంత్రసిద్రియు తపస్పిద్రియు 
యజ్ఞసిద్రియు కలుగగలదు. ఇది యది యననేలంగోరిన మంచి కోరికలెల్ల సిద్దిం గాంచగలవు. 
అందు జేరిన భక్తజనుల, సజ్జనుల సత్కర్మంబులకు వేనికిని నెన్నటికిని ఏమాత్రమును 
విఘ్నములు పొారయంజాలవు. ఆ గిరివరమునందొనర్శిన యే పత్కర గాని, తపస్సు గాని 
యల్పమైనను ఘనముగ సిద్దించి యొప్పగు ఫలమును జేకూర్న గలదు. ఎల్ల పుణ్య 
షన నెల్ల పున్నెంబులును, అందనవరతముయగూడి యుండును. భక్తి శ్రద్దల 





త వంకటాచల మాహాత శ్రైము 





దావి వెల్ల కాలమును సేవించువాండు జ్ఞానార్దియెన జ్ఞానమును (ద్రవ్యారియైన అమితమగు 
(ద్రవ్యమును, ఇది యది యననేలంోరినదాని నెల్లంబొంద(గలడు. పుత్రులంగోరు వారు 
పుత్రులను, బ్రహ్మానందముం బొందంగోరు వారు బ్రహ్మానందమును పొంది తరింతురు. 
ఇట మానవులేమేమి కోరిక నవియెల్లంబొందంగలరు. పవిత్ర మానసమ్మున ననన్య భక్తితో 
యెవ్వరేమి కోరిననువారి పాలికది కోరికలు కురియు చింతామణియేయని యెరుంగునది. 


వేంకటాద్రికింగల వేటు వేలు నామములు 


ఓ ముని తల్లజాలారా ! భగవంతునకనంత నామములట్ల యా గిరివరమునకును 
పలు పేరులొపును. యవి కొన్ని చెప్పెదనాలకింపుడు. జ్ఞానప్రదాయిని యగుటనది 
జ్ఞావాద్రి యనియు, సకల తీర్థరాజంబులతో గూడి యున్నదగుట తీర్జాచలము 
యనియు, ననంత మహిమల గడలేని యందముల రమణీయ పుష్కరమ్ముల కిమ్మగుటచే 
బుష్కరా(ద్రి యనియు పలునామమ్ముల దత్య దర్శులగు మహాపురుషులచే 
పిలువబడుచున్నది. ధర్మ దేవతయు నిట(దన ధర్మాత్వాభి వృద్దికై తపంబొనరించి 
పెంపొందుచున్నది యగుట వేద పారగులగు మునులు దానిని వృషాద్రి యని పిలుతురు. 
బంగరు(బోలు రంగును కాంతియుగలదగుటంజేసి కవక్షా[ద్రి యనియుం బిలుతురు. 
ఒకప్పుడు నారాయణుడను ప(ద్భ్రాహ్మణుడు నిట మురారింగూర్చి నియమ (వ్రతమున( 
పెద్దయు(దపంబొనరించి పరమాత్ముగబసన్ను నొనరించుకొని పరాత్పరుచెందన పెర 
నానగంబు పిలువంబడు నట్లుగా వరమునాందెను. అది కారణంబుగ అప్పటి నుండ యా 
మల యాతని పేర వారాయణా।ద్రె యవియు(బరగుచుండెను. ఆయ్యది వైకుంఠమున 
నుండి కొనిరాంబడిన దగుట వైకుంఠాచలము అనబడుచున్నది. మోర రాక్షసు హిరణ్యకళిపు 
నాశమొందింపను, భక్తు ప్రహాదు వను[గ్రహించి కాపాడను నిందే నారసింహ రూపమున 
భగవానుడు వెలయుటచే నప్పటినుండియు నరపేంహాశైలము యనియు(గొనియాడం 
బడుచున్నది. ఈ పుణ్య భూధరమందుననే యంజనాదేవి తపంబొనరించి హనుమంతుని 
కుమారుని బడసినదగుట దేవతలెల్లరు నటను(జేరి దేవకార్య దురంధరుండు విబుధ 
సాహాయ్య కారకుడు అంజనీ పుత్రుడట బుట్టుటచే నా యచలమును అంజవ్యాద్రి యని 
యాడరంబునంబలుకపాగిరి. వరావాశ్షేత్రంబగుట నది వరావో;ది 
యనియు(టేర్కొనంబడుచున్నది. వీరాధి వీరుండును వానర శ్ర్రేష్ణుండును నగు 
నీలునకియ్యది నిచ్చలు నివాసంబై తనరుట నీలగిరి యను పేరున దీనిని బిలుచుచుందురు. 
వేం కారము అమృతబిజిము, కట పదమునకైశ్చర్యమని యర్హము. అమృతైశ్సర్యములకైయది 
మూలకందమగుటనది వేంకటాద్రి యనియు. బ్రకాశితమగుచున్నది. అందు దేవాది 
దేవుడు శ్రీనివాసుండు విరాజిల్లుటంజేసి యాకొండను విబుధవరులు శ్రీ నివాసగిరి యని 
యుద్చోధింతురు. భగవంతునకు క్రీడాస్థానంబై యానందకందమగుట ఆనందాచలము 


స్‌ ' py hay al 0 whe నీత నో కవ ఇమం. సే సు Re EN: ఎత 2a 7౫ అ 
by న TF A UE ia? AT ర LILI, 
5 న్‌ జ లు > ఇ ర్న షు సు న్‌ 






& వేంకటాచల మాహాత్మ్యము 


ననన నననననన నని ననకననక నా నాాననానానానానననినతతిుననిననాలనననభనినననననునినా నానన ననననననితనాననానినననిలలలననినిననినులినినిననననననానాననాననననన నానిన లునాానతనననననతనపుననననబననననలనివననాననతననానాననన 


యని వైకుంఠపురవాసులు దానింబిలుచుచుందురు. శ్రీ, స్తానంబై యెల్ల సంపదలనొసంగున 
దగుటను శోభామయంబై శబ్ద శక్తి నలరారుటను నెల్ల గుణ రూపంబులంగూడి 
యుంటను శ్రీశైలము అను నభిఖ్యను నికు ధరరాజ మలరారుచుండును. కలు 
భేదంబులచే నిట్లది యెన్నెన్నియో యుక్తనామంబుల బొంది పిలువంబడుచున్నది. ఆ 
భగవంతునం దెట్టి కళ్యాణ గుణ గణములు దనరారుచుండెనందురో యా కళ్యాణ 
గుణంబులన్నియు నీ భూధర రాజంబునను రాజిల్లుచూ (బరమపావనమై యొప్పును. 
ఈ శ్రీ వేంకటశైల రాజముయొక్క గుణగణమ్ములను, మహత్తును, వర్షించి చెప్ప 
నాలుగు మోముల వెలు పెద్దయు, ఆరుమొగంబుల కుమారుండును, వేయితలల 
నిడవేలనాల్కల చిలువటేండును, బలుకు దేవతయుంగూడ(జాలరన నితరులంగూర్చా 
దెప్తుట యెందులకు. ఇట్లు సూతమునివరుండు చెప్పినగదంతయు మనసార నాలకించిన 
మునివరులెంతయు సంతోషబిత్తులైరి. కాని మతి మతి యాది దేవు కథామృతము(గ్రోల6 
గోరికపడుచున్న వారి కోర్కికి( దనివియే లేదయ్యెను. 


వేంకట గిరీశుండు యజ్ఞవాటికంజేరి 
మునుల ననుగ్రహించుట. 


రౌామహర్షణణ ముని వరుండాముని తల్రజులంగాంచి యిట్లనయను. ఓ పూజ్యులారా! 
ఆకొండ నెత్తమ్ముల నావేంకట విభుండేమేమి పానర్భెనదియంతయుందేట తెల్లముగ6 
దెలియ జెప్పు దమిమోజ, మోరు నాకు ముదలయిడుచున్నారు. నేనును ధన్యుండను. 
కొంత కొంత నాయోపినంత తెలియ బజచెదను. నాలింపుడు. మాయలకన్నింటికిని 
మూలకందంబును, సర్వశక్తి వంతుండును, సమర్జుండును, లీలా వినోదుండును నగు 
నాభగవంతుని లీలలు, వింతచేతలు, గలయట్టుగం బరిపూర్ణముగ వర్షించి చెప్పుట 
కెవ్వండు సమర్గుండగును ? ఒకప్పుడామాయలాడు, రమానాథుండు దెవితోంగూడి 
విలాసవేషంబున నాకుధరంబున నుత్తర భాగంబున లీలా విహారంబు లొనరించుచుండెను. 


ఆకాలమున నాపర్వతరాజ మహాత్య్యంబును నాలించిన వారై, తత్వదర్శనులును, 
మహాభాగులునగు కొందజు తపోధనులట నాకొండ నెత్తమ్మునంజేరి తమిమోజనిట్లని 
తలపోసిరి. ఈయది యెంతయు(బవిత్రము, పున్నెముల (ప్రోవు, ఫల పుప్పభరితములగు 
వృక్షలతాదులచే నలరారుచున్నది. ఇందు6 గంద మూలాదులును సమృద్దంబుగ గలవు. 
ఈయది యజ్ఞయాగాను కూలంబులగు పలుతెజు(గుల చెట్లు చేమలచే నొప్పారుచు 
గలగలపాజు సెలయేళ్ల మొత్తమ్ములతో! జిత్తాకర్షకంబై యున్న యది. పెక్కురు 
మునులకు నెలవులైన భూజంబులతో నలరారుచు నెట్టి యిక్కట్టులు పారయనిదై, 
నిర్భాధకమైన, కన్నుల విందగుచు డెందమునకానందము నిచ్చునదైయున్నది. ఇది 


EEL LEER EE 4 ర్ట! 4 15 04 సు చం చం 





శ, వంకటాచల మాహాత్మ్యము 


మనకెల్ల కాలము నివసించియుండననువై యున్నది. అని మనమ్ముల నిశ్చయించిన వారై 
యటనవారు కౌతుకమ్మున నెలవుకొని యథాశాస్తముల విష్ణుదేవునుద్దేశించి యొక 
మహాయజ్ఞముం బొనరింప దలకొని కొనసాగింపసాగిరి, 


మాయా నటుండగు నాజగన్నాటక నూత్రధారుండును గలుముల జవరాలిని 
గెలకుల నుంచికొని యా మునులొనరించు జన్నంపు మంటపమును దరియంబోయెను. 
అందాల యద్దకంబుల ముద్దులుగుల్కు బంగ రురంగులీను, వలిపంబుంగట్టి, వలె వాటు 
వేసి చూడనొపి యుండెను, తలపాగవెట్టి పుక్కిటందావులజిము శ్రపచ్చకప్తురపు విడెమిడికొని . 
చిజునగవులు చిలుకుచు నెడమచెత బంగరుపిడి చురికం బట్టికొని కస్తురిగంధంబుల ' 
యొడలిపూతల తావులు నలుకెలకుల నలుముచు గుబాలించుచుండ, విశాల ' 
పుండరీకాక్షుండును,గంబుగ్రీవుండును, మహాభుజుండును, జగన్న్మోహనా కారుండును, , 
దనువొందిన సాక్షాన్మదనునట్టిడును, హేమయజ్ఞొప వీతధారుండునునై యా మనోహర . 
కోమలాంగుండు మత్తే భగమనంబున నాయజ్ఞ సదనంబున నా మహాత్ముల మధ్యను 
బ్రవేశించెను. అట్టు తరుణీ ద్వితీయుండై తమ నడుమను జేరిన యా మనోహరగా'త్రుని, 
కనులకింపగు వేషంబుబూని లీలాంబుజంబును గరాంబుజంబునంబట్టి, పుటమిడిన . 
బంగరు కాంతిని బురుడించు, పద్మకేసర రజముతో' బదియారు వన్నెబంగరు వన్నెతో, 
జెలిమి చేయు నొడలి యొడికమ్ముతో, శరత్ఫూర్లేందు వదనయు, గుటిలాలకయు, ' 
నాకర్ణాంతనేత్రయుగళయు, (దాంబూలరంజిత వదనయునై హిమకర ధీధితులంగూడ 
వెనుక[బెట్టు చల్లని కాంతితో నభూత పూర్వ సౌందర్యంబున నొప్పునాయన్నుల మిన్నను 
గాంచి యామునుల్లెరును ఎస్మయోత్సుల్ల మాననులయి యాభూమండలం . 
బెల్లనేకభత్రంబుగం భావింపందగిన రాజకువ మారుని వలెనున్న యీతండెవ్వండో కదా |" 
మూర్తీభవించిన సౌందర్య దేవతయాయన సాక్షాల్లక్ష్మీ దేవియుం బలెనున్న యీూయమ , 
యెవ్వరోకదా ! అని తలపోయుచు నిట్టడుగందాడంగిరి. మువదిరెండగు ' 
సల్లక్షణములంగూడి సాక్షాత్తు రెండవ రామునివలె నున్న యోపురుషోత్తమా ! నీవిటకెట ' 
నుండి యెందులకేతెంచినాడవు ? నీవెందుల వాడవు ? ఎచ్చటి వారలు ? రాజచం(ద్రమా ' 
! నీ తలిదండ్రులెవరో ? రాజ్యమేదియో వివరింపుమా ! యనినవారికి భగవానుండిట్లు ' 


——_ 


















మునిసత్తములారా ! నేనేమియు రాజునుగాను, వి(ప్రండనుగాను, నాకొకజాతియే i 
లేదు. నాకేరును దలిదండ్రులనువారేలేరు, నేనుండుటకొకటెంకియు లేదు. ఇందునందు... 
ననక యెల్లెడనేనుందును. నేసర్వసముండను. సర్వభక్షుండను. ఎల్లతావులకు ఖా. 
లేకపోంగలవాడను. ఈ యా రూపంబననేల నన్ని రూపంబుల( బొందంగలవాండను. 









శ్రి వేంకటాచల మాహాత ట్రము 


దగు నుత్తరంబిండు. ఈయౌదంబరి న్రంభంబంతయువ్యా(ఫు చర్మంబున( 
_ గప్పుబడియున్నయది. మజిమోరు దానితాకితాకియేమి గానము చేయుచున్నవారు? 
అదియేమి? అని 'ప్రశ్షించుటయేకాక యింకనునట జన్నంబున( జరుగుచున్న 
_ లోపంబుల నెల్లనెత్తిచూపి వానింటబ్రళ్నించెను. అంతట మునులెల్లరును జేరి వారినెల్ల 
విధముల6తగురీతి నాదరించి పూజించిరి. పిదప వారు హోమకాలము దాటిపోవుచున్నదని 
యెజింగినవారై త్వరపడి యందణు నా నవనాస్నియందు6 బవిత్ర గంధంబగు 
వపాహోమమును శా'స్తోక్త విధానంబున బాగుగ (వేళ్ళి హోమకార్యంబుల సర్వసంపన్నం 
బొనర్భిరి. అంత యజ్ఞపురుషుండగు నాభగవానుండును, శంఖచ(క్రగదాధారియు, 
శ్రీవత్సలాంఛనుండును, నిత్యశ్రీయుతుండును, సర్వాభరణ భూషితుండునునై 
తొందరతొందరగ( బోయి కోటి సూర్యసమప్రభల వెలుంగువాండై యాట్రేల్సిన 
వపనురెండుచేతులుసాచి (గ్రహించెను. ఆదివ్యతేజస్సుచే6 గొన్నిక్షణముల వరకు 
_ నామునులెల్లరు కన్నులు మిణుమిట్టు కొనగా బొమ్మలవలె మాటలుడిగి యుండిపోయిరి. 
తరువాత గొంతవడికి( దేరుకొన్నవారై యా మునులందజును సాక్షాత్తుగ భగవంతుడె 
వచ్చి తమ్మను(గ్రహించెనని యెంతయు( దనిసిరి. తమజీవితమే సుజీవితము, 
తమయదృష్టము పాటిలేనిది; యనుకొనుచు మిక్కిలియుత్సాహానందములతో మిగిలిన 
క్రతుకార్యంబులను నేమియు6గొజవడనీక పూర్తిచేసిరి. 


కుమార ధారాన్నానంబున వృద్దుండు యువకుండగుట 


తపోధనులారా ! మున్నాకపుడు వేంకటనాధు(డు, మనోహరకోమలాంగుండును, 
విశాల వక్షుండును నైనకుమారాకారంబున నాపర్వతమూర్థంబున వినోద విహారంబుల 
జరుపుచుండెను. అందొకయెడ నాతనికి గుంటలువడిన కనులతో, ముడతలువడి 
బక్కచిక్కిన యొడలితో, (గ్రుంగి వంగిన నడుముతో, నడువలేక నడువలేక నడుచుచు 
నాకలిదప్ప్తుల నలమటించునొక ముసలిపాజు(డు కాననాయెను. ఆత(డు దారి 
తెన్నుతెలియక, యెటకుంబోవుటకు( గాళ్లురాక, యటనడవినొక రాతిబండపై యట్లె 
చతికిలంబడి, నోరెండి, గొంతుకారి, పెదవులు తడంబడుచుండ మాటిమాటికి నిట్లు 
వాపోవపాగెను. నాయనా! కౌండిన్యా! నూరేండ్లు నిండిన ముసలివగ్గును నన్నునిట 
నొంటరిగ విడిచి యెందు(బోయితివయా?” ఇట్లు వాపోవుచున్న వాని వినుచున్న 
కుమారరూపుండా ముసలిందరిసి, అయ్యా! ఎవరికొరకెందులకిట్టు నీవువగచుచున్నావు? 
మానవుడే కానరాని యాయడవిలో( గౌండిన్యుండెక్కడనున్నాడు? అనియడిగిన నాతని 
విన్నవృద్దు, “అయ్యో, అయ్యో! నేనె తయు( జచ్చినవా6డనైతిని. మాయా(శ్రమము కడుంగడు 
దమ్ములనుస్న మం పయ కం 1 ఓయి! యర సయ నాతల ట్‌ 





ట్రీ వేంకటాచల మాహాత ట్రము 


కాలకృత్యములు కూడ దీర్చికొన జాలని నన్ను బంధుమి(త్రులందటికి దూరు(డనైన 
పవికిమాలిన దుర్భలు నీలోకమున నేలనుంచితివయా? స్వామీ! అనివిలపించెను. ఆత 
యావగపును విన్న యాయకారణ కరుణా(ర్ట హృదయుండగు కుమారుండు మోమువ 
జిరునగవు తొలుకాడ మెల్లననిట్టనియెను. ఓద్విజవరా! నిజముగ మిరు బతుకునందిచ్చల్వే 
వారుగనే యట్లంటిరా? లేక యేదోవిసువుననంటిరా! నిజమే, పాపము! ముసలితనంప్ప 
ముమ్మరమున నొడలెల్ల నొడిలిపోయి ముడుతలువడి (వ్రేలుచున్నది. తలవెండ్రుకలా 
ముగ్గుబుట్టవలె నెజసీపోయెను. కనుబొమలునసాగి, ముందునకు నాగియున్నవి. కను 
కనరావుగదా; విసువుకాకమటేమి; మోభావమేమి యోచెప్పుడు. ఏదోవిసుగందియంటివి 
గాని యింకను బదికాలముల పాటు (బ్రతుకవలెనని యున్నదందురా? అనియెను. ' 
అదివిన్న యాముసలి బాపనయ్య నాయనా నాకు!బతుకునందేమియు మమకారము 
పట్టియుండలేదు. కానియేమిచెప్పను? ఇంతవరకు జ్యోతిష్టోమాది నిత్యకర్మలేమియు 
నొనరించియించుకయు దేవబుణమ్మునుండి విముక్తుండను గాజాలకపోతిని, దీన 
దుఖితులకండగా మానవసేవయే మాధవసివయని యెణింగి ప్రజాసేవ యొనర్భి 
యించుకయు (బ్రజాబుణంబును నీగనైతిని. దీనికంతయు నాశారీరి కార్రిక దుర్చలతయే 
కారణము. ఇట్టి బుణములతో నేను మేను విడిచిన నాకుత్తరగతులేమియోగదా! 
అనునదేవంత. ఇంతకుమించి వేరుచింత నాకావంతయులేదు. నేనునికు నిక్కమ 
వచించుచున్నవాండనని పలికెను. అదివిన్న యాకుమారుడా జన్నిగట్టునకు( జేయూతనిచ్చి 
నావెంటరండనెను. అప్పుడాపుడమి వేల్పును నాతనిచేయి పట్టుకొని మెలమెల్లన నడిపించుచు 
ముందునకుపాగెమ. వారిద్దరు కొంతదవ్వరిగిరి యెదుట దియ్యని తేటనీటితో( 
గమ్నలవిందగుచున్న దాని గలగలవీనుల విందుగ, నులివులొనరించుచు6 గదలిపోవుచున్న 
దాని. బరమ పవిత్రంబగు సెలయేటి నొకదానిం గాంచిరి. అదికన్న కుమారుండా 
భూసుర వృద్దుతో “అయ్యా యియ్యేట మునుకలిడి రండు. పిమ్మట మోయా(్రమమునకుం ' 
బోవుదుము. అని నదీజలంబులకడకుం జేర్చినిలిచెను. అంతనా ముదుకయాయేటి ' 
వీటరగ్రుంకులిడి, లేచి విలిచినంత యెంత వింత మున్నెన్నడు, గన్నదియు విన్నదియుం ' 
గాదు. ఒక్కమారుగ నాతడు సుకుమార, సుందర నవయువకుండుగ నయ్యెను. తన ' } 
దేహస్టి తింజూచికొని యాద్విజాండు తనకండ్లనే తాను నమ్మ(జాలకపోయెను. నిజమో ' 
కలయో తెలియలేకుండెను. ఎదుట( జూడంగ నింతకు మున్నున్న యాకుమారు(డును ' ; 
' గావరాలేదు. ఆహా! అచ్చట వా దివ్యమూర్తియెవ్వరు? వేయిముఖముల వేలకన్నుల,. . 
వేలబాహువులతో విశ్వాత్ముండగు దివ్యమూర్తి, కన్నులయెదుట దోచుచుండెనే అనుకొనెను. . 
అంతట వాకసమున వింతంగూరిన వేలుపులు గుములుగ. దోంచిరి, జయజయధ్యానంబుల 
రోదపేవిండించిరి. దేవదుందుభులు మొటయుచుండ వేలుపు( జెట్టులు విరుల వానలు... 





న్నా = ~~ లు! ~ - ~~ వ 


ట్రీ వేంకటాచల మాహాత్మ్యము 


కురియసాగెను. ముదిత మానసులగు నా (త్రిదశులాదేవు సంతుష్టుంజేయ దివ్యస్తోతంబుల 
పాటంబులొనరించిరి. ఆంత విశ్యాత్ముండును విశ్యరూపుండునునగు నాదేవదేవుండు 
బ్రాహ్మణుంగాంచి విప్రసత్తమా! నికు. జాలినంత ధనధాన్యంబుల నిచ్చితిని. 
యోగ్యములగు కర్మలనెల్ల ననుష్టించి పూర్తిచేసికొనుము. ఆని పలుకుచు నంతర్జానుం 
డాయెను. అటుపిమ్మట నట జేరిన దేవతలెల్లరు మొత్తంబుగ నిట్టనిరి. ఈ పవిత్ర 
నదీమతల్లిని స్నానములొనరించి యీ మూడుకాళ్ల ముదుసలియు.6 గుమారుం గనయ్యెను 
గదా! కావున నీపవిత్రధార కుమారధారయను పేర లోకమ్మునంబ్రసిద్దిని బొందంగలయది. 
ఇం(ద్రియంబుల వశంబున నుంచికొని మూండుమాసములు విడువక మూడువేళల 
నిందున మునుకలిడు ధన్యుడు వయసుమోజీన వాండయ్యును బడుచువాండగును. 
బక్కచిక్కిన బడుగుకూడ వ(జకాయు(డగును. అంతియకాదు పాపములెల్ల( 
గడిగివేయంబడి విముక్తు(డై పరమపదమ్మును, విష్ణులోకమ్మును బొందును. ఇట్లు 
పలికినవారై దివౌకసు లెల్లరును భగవంతుని కరుణావిశేషమ్మున కెంతయు నెడందలు 
విస్మయోత్సుల్లములు కాగా దేవుంబ్రస్తుతించుచు. దమలోకమ్మునకుం జనిరి, 


అగస్త్యముని వరుండు చెప్పిన పుణ్యకథ 


సూతమునివరుండు శౌనకాదులంగాంచి మజియునిట్టులనియెను, మునివరులారా 
తొల్లి అగస్య్యము నివరుండు తవయా(శ్రమమునకుంజేరిన మార్కండేయాది మహామహులతో 
నీశ్రీవేంకటా(ద్రి మాహాత్య్యముం గూర్చియిట్టు చెప్పపాగెను. 

ఓ మహనీయులారా! అన్నివిధముల వెంకటా(ద్రియెల్ల లోకములంగడు6 (బ్రసిద్దము. 
ఆచట ననేకానేకములు పుణ్యతీర్థములు కలవు. వానినన్నిటిని వివరించి చెప్పనావశముకాదు. 
ఆయన్ని తీర్థములకును, కాదుకాదు ఎల్లలోకములంగల పుణ్యతీర్ణములకును ప్యామియె 
ప్యామి పుష్కరిణి విరాజిల్లుచున్నది. ప్రతివత్సరమునను అందున స్నానమొనరింప( 
బృర్సీతలంబుల నెల్లయెడలగల పుణ్యతీర్థములును ధనుర్మాసమున శుక్షపక్షమున 
ద్వాదశిదినమున నరుణోదయకాలమున నటకువచ్చిచేరును; స్వామితీర్థమున మునకలిడి 
తాము పావవములగును. కావున నాసమయమున నందున మునుకలిడువారు నిష్పాపులై 
పువ్నెమునొందుదురు. కావుననే పృధ్వీతలంబున నెల్చ్లయెడల మండియనేకులట 
స్వామిపుష్కరిణివి ముమకలిడ వత్తురు. 

సర్వలో కపితామహుడు బ్రహ్మదేవుడు భాద్రపదమున శ్రీవేంకటేశ భగవానునకు 
ధ్వజారోహణ మహోత్పవమును సుసంపన్న మొనర్చెను. ఆత్తరి (ప్రతివర్షమునా 
ర్వవార హణ కన ము మట్టల  సువంపన్నము ఆగుచుండ కక నేటేట 





శి వేంకటాచల మాహాత ట్రము 


అంగ, వంగ, కళింగకాళీ, కోపల, కర్ణాటక, ఘూర్టర, చోళ, కేరళ పాండ్యాది యెల్లదేశముల 
వశించు మానవులును దమతమ కుటుంబములతో నటకు నేతెంతురు. (ప్రతి 
పంవత్సరమును బుషిమునులు, పిద్దులు, యోగులు, దేవతలు నటకు వత్తురు, దేవునర్భించి 
తవియుదురు. భాద్రవదమావమున శ్రీవేంకటేశ మహోత్సవమునం బాల్తొవి; 
దేవుసేవలొనరించు వారెల్లరును నర్యపావవిముక్తులగుదురు. వవి్యత్రులైై 
యుత్తమోత్తములగుదురు. 


ధన్యతములారా! పూజ్యవరులారా! నేనింకను మణికొన్ని పుణ్యతీర్థముల . 
పావనకథల, వైభవముల వర్ణించిచెప్పెదను. అవ్వాని చరితలు విన్నమాత్రన పవిత్రఫలము 
లొనగూడును. ఆవి మోరెల్లరు పావధానులైయాలింపుడు. ప్యామితీర్హమున కుత్తరమున ' 
పాపనాశనొమనునెల్ల పాపముల నశింప జేయయగల మహత్తరమగు పుణ్యతీర్ణము కలదు. =. 
అద్దావికి వాయవ్య దిగ్భాగమున పరమోత్తమము కుమారతీర్థము కలదు; ఆద్దికుమారధారిక |, 
యనియులోకమున బ్రసిద్దమైయున్నది. దావియద్భుత మాహాత్మ్యము నింకను ' 
వచించుచున్నాను. మోరలాలింపుడు. 


కుమారధారికా వైభవగాధ 


ప్రాచీనకాలమున దరి(ద్రతచేం గడుంగడు పీడితుండగుచు' నొకవృద్దుడు 
తనకుటుంబపాలవ పోషణము నావరింపనింతయు శక్తిచాలక రేబవళ్లు విలపింపపాగెను. 
కటకటా ఈలోకముననేని, యాలోకమునవేని సుఖముమ బొంద ధనముకావలయును. |. 
“ధవమూలమిదంజగత్‌” అవ్నారుకదా. పూర్వజన్మమున నాయొనర్భినయేపాపముననో | 
వాకాధనమింతయు లేకపోయెను. పరలోకమునమేలు, సుఖముకావలయునన్న నిట 
దావాది ధర్మకార్యము లొనరింపవలయును. అవ్వి, ధనమున్ననే సంపన్నములగును. 
ముసలితనముచే దౌర్చల్యముచే వేవవ్వి యేమియు పానరింప( జాలకున్నాడను. అన్నిట 
నశక్తుండ, నాయీ జవ్మమువ్యర్థము. ఈపై వేవిక చేయంగలిగిన దేమున్నది? ఇట్టులెంతయు 
వ్యథవంది చింతించుచు నాలుబిడ్డలవీడియటకా సువర్లముఖరీనదీ తటమ్మునకు | 
వచ్చాచేరెను నేవీ శషాద్రిశిఖరమ్మున కెక్కి యటమండి (క్రిందికింబడి ప్రాణములు విడుతును; !' 
అవవిశ్చయించి యాయున్నతశిఖరమ్మున నుండి పడిచచ్చుట కాతండాయున్నత పర్వత 
శిఖర్యాగమునకెక్కి చేరి బిగ్గరగ విట్టులరచి పలికెను. ఓ (బ్రహ్మ విష్ణుమహేశులారా! | 
సూర్యచం'ధ్రులారా! అక్సి నీకు మారులారా! ఎల్ల భూతమ్ములారా! అత్యంత దుఖితుండనగు |. 
నాయీవచనమ్ములాలకింపుడు దరిద్రతచే, వృద్దతచే నాయీజన్మ వ్యర్థమైపోయెను. |! 
నేనవశ్యమిటనుండి ్రిందికింబడుదుమ; పడిమడియుదును. ఇదియ నానిశ్చయము. 








& వేంకటాచల మాహాత ట్ర్రము 


ఇందేమియు పందియములేదు. ఇట్టులరచుచున్న వా మావవు, వాపర్యత తలమువకే 
వచ్చి రాకుమార రూపమున దిరుగాడుచున్న మృగయారసికుడు శ్రీవేంకటేశ భగవామండు 
వివి కని దరిపి చేయెత్తి యిట్టులవియెమ. ఓయీవరోత్తమా! చాలుచాలుచేయకు 
మిట్టిపాహపముచేయంబోకుమాత్మహత్య మహాపాతకము. మానవులు భృగుపాత 

మొవర్సుట, గోతంబడిచచ్చుట యేమియు మంచిదికాదు. శాస్తములద్రియొప్పవు. 
_ ఇట్టిబలవంతపు చావుచే పిశాచమవై కడు దుణఖమందుదువు. కావువవట్టి చెడుగుమ 
తొందరవడీచేయుకుము. విపాతముం గోరిటేఎనేవిది చెవృుచువ్నామ. 
వీవుదిగిరమ్మువాచెప్పువది వినుము. అన్నయాదేవు వాలించి, యటుచూచి రాజవేషు, 
యువకుంగని యాతండాపావవ పర్వతశిఖరమున నుండి దిగివచ్చి యిట్టులనియెమ. 
ఓరాజవు(తా! మోరునమ్న వాయాలుబిడ్డల రక్షింవుడు, రక్షింవుడు; మా 
దారి(ద్యముంబావుడు; మమ్ముద్దరింవుడు. ఇట్టులాతడన్నంత భగవామండు 
' మాధవుడిట్టులవియెమ. వే మికంతయు వొసయోదమ. వీవు వాచేయిపట్టుకొవి 
వావెనువెనుక వడిచిరమ్ము. అవివంత వాముపలివగ్గు ఆయువకు చేయింబట్టికొవి 
వావివెంట మెలమెల్లవడిచెను. శ్రీమావ్‌ వేంకటవాయకుడు, భగవామడాతవి 
వట్టిపల్టివడుపుచు6 బాపవాశని కుత్తరమువంగల యాతీర్థమువకుం గొవివచ్చి యత్యంత 
దుఖితుండగు నావ్యక్తింగవి యిట్టులవియెను. ఓ మావవోత్తమా! దుఃఖముంబాపికౌవ, 
_ శాంతింబొంద మీరిందువ స్నావమొవరింపుము. దావ మీమనోవ్యధ, పరితాప మంతయుం 
దీరుమ. ఆవి యాదేవుండవినంత వాతంయాతీర్థమునం దిగి తావమాడి బయటకువచ్చెమ. 
అతడుతన్నుంగమంగొవి తావెయబ్బురమందెమ. తామ ముపలిగాడు వవయవ్వ్యమండు. 
ఇదియేమేవి పట్టపగలు, మేలుకొవి యుండవేవచ్చిన వింతకలయా? అమకౌమచు 
ఒడ్డునకక్కినలువైపులం గలయంజూచెమ. ఆతవికెచ్చట వాజవ్వమండు కావరామికడుంగడు 
దుఖితుండాయెమ. ఓవాయిష్టదైవమా! నన్నిట్టులు విడిచి యెందులకెచ్చటికింబోతివి? 


అవిగొంతెత్తి పలుకుచు కనులవిరు కార్చుచు దుఖితుంై విలిచెమ. ఆంతవంితర్హితుండైవ 
దేవుండాకాశమువమండి యిట్లు పలికెమ. అగునగువేమ నీప్యామివి *“షేంకటేశుండవె. 


ఇందువవేమియు పందియములేదు. ఓయీ మనుజవరా! -ఈజకీర్ణప్నావముచే, వేవె, 
ఏకిట్టులు కుమారత్వము వాపంగితివి. ఇందుచే వీకైశ్వర్య(ప్రాప్తియువైవదియ. ఇప్పుడె 
వివిటమండి వీదేశమువ, కింటికింబొమ్ము, భార్యా పుత్రులం జేరికొమము. పెండ్డామును 
వీడుట వేదించుట, ఆవాదరించుట, వింద్యములని విబుధులు పలుకుదురు. పద్వర్తమడవు 
కమ్ము. నీకు శరీరమునవెంతయు శక్తిచేకూరివది. శారీరక ధర్మములు బాగుగవొవరింపుము. 
వేవెల్లరంగలను; గావున వేరివివేదింపకుము వవమావింపకుము. ఎవరినవమావించి 
బాధించినను వన్నవమావించి బాధించుటియె. అట్లొవరించిన మహాపాప మనుభవింతురు. 


లాం బాం hhh ahd dn ఇ ఇనా నా ఆల నా NNN YN నాళాల 





AAS TOCA CTA నిస నం. Ne ee Ws శ 4 Ue He 4” ఇ శ 
ధవనం నాలా UTA AAT ARPA మాయలా కా 


| 
క్‌, 











శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


కలిమింబొందినవీవు లేవివారికి, నశక్తులకు దానములొనరింపుము. గురువుల పెద్దల 
ఐంధుమిత్రుల, ఐబరిత్తస్తులనానరింపుము. జాతికులమత భేదములెంచకుము. ఆకలిగొన్న 
వారిక్‌ నతిధ్యభ్యాగతులకుం, గుడువంబెట్టుము. వీవును గడుపాఅలయడిచి కులుకుము, 


ఆవిషిద్ద కర్మంబులను, అనిషిద్దభోగములను విడుచునాతడు, ఆనిషిద్ద కర్మ. 


లొనరించువా౭డు, నిషిద్ద భోగములం గుడుచు వాడు పశుపమానుండు కాదు కాదు 


పశువు కంటెనహీనుడు. మహాపాపి, రౌరవాదిఘోరనరకములను పొందగలడు. 


సత్కార్యములొవరింపుము. వీవొనరించిన పత్కార్యముల భగవాను వేంకటారీశ 
(బిసన్నువొనరింపనే చేయుము. విచేయు పవిత్రకార్యములు భగవంతువివి; భగవంతువి 
కొజుకె, ఫలమునాకింపక (శ్రద్దాశక్తులతో, బమిత్రముగ నొవరింపుము. ఇట్టులాకాశమున 
మండి భగవద్యాక్యము వివనాయెను. ఇంతలో దేవతలటకు వచ్చిచేరీయిట్లనిరి. ఆహాహా? 
ఏమియీ తీర్ణమహిమ! ఇదిచెప్పనలవికాదు; పలుకులకందనిది. కమచుంగనుచుండగనే 


ఇట్టులనుచు నాయమరరులెల్లరు త్రెదెవమునకుంజనిరి. ఇటనానరవరుండుమ, 


ఆటమండ్‌ తన వ్యదేశమువకు, స్వ(గ్రామమునకు, మహదానందమువంబోయి ' 
- విబ్యహముం జేర పెండ్డామును బిడ్డలను గలిపికొనెను. ఆట్లటడోరిన యాతఈడంతంతలోన ' 
_ మహాదైశ్వర్యవనంతుడాయెను. ఆతండు నాలుబిడ్డలు మహదుత్సాహమున నన్నిన్నయో . 
 భర్మకార్యములు చేపిరి; చేయుచు శ్రీవేంకటేశ భగవానుడు ప్రసన్నుండగు గాత, 
. మమచుం బలుకుచు మనయబున నెంతయు భక్తింజరించుచు నిట(ప్రత్యక్షపఫలముం 





బొందుచు నంతమువ క్రీవిష్ణులోకముమ బొంది తరించిరి. అనిచెప్పుచు నగస్త్యుడు 


వం శ్రీమవ్వారాయణాయ శ్రీ వేంకటేశాయ నమః 
శ్రీ వైఖానస మునిశ్రెష్ట వూజీతాయ వేంకటేశాయ నమః 


॥ a | య న్‌ క అ ( సు + మ వ్‌ న నో మో “a అ క a ry = (| ్ల క. క లే Dy) a a ea అత eer nD ఖ్‌ వరం శ శే సక ళ్‌ 
శశ శశ 4 4 శ శ శ 4 44 4d శిశ్న ళ్ళ! న య UD ET UST UD UT ల TP 
ర IT IT I IE AN er TT TTT WT TE TE TT TEE TT TST, ee ee 





వారితో భగవంతుడు శ్రీనివాపదేవుడే యొకమారు దీనిని గుమారదారికయని 
'ప్రశంసీంచెనన్న విన్నవారు శ్రీహరి విష్ణుభగవాను(డు దానినెప్పుడేల నట్టులుపలికెను? . 
ఆమహద్విషయమును మాకువీనులవిందుగ విస్తరించి వివరింపరే యన్నవారికాచరిత ! 
మిట్టులగవ్య మహామువి వరుండు చెప్పెనని నూతుడు శౌనకాదులకు నిట్టులాకత' ... 


4 
శీ 
1 
1 
"i 
j 


1) 


_ ముక్కాలిమునలి విది ననయౌవమవానరించివది; కటికిదరోద్రువింగలవావిగ వొవర్శినది . 
డీవిచే వీతండువ్వెత్తుగ, గుమారతనందియుండుట విదిలోకమువయుమారధారిక , 
యమపేరునం (బ్రన్‌ద్దము కాలలదు. ఈకుమారతీర్థమ్మువ పవిత్రమనమున 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


కుమారుడు కార్తికేయుడు - కుమారధార 


దక్షప్రజాపతికి( దొలుతొల్త సతియను కుమరితకలిగెను. ఆపీమ్మట మజో ఏబది 
మంది కుమార్తెలుకలిగిరి. అందున. బెద్దకుమరితను సతీదేవినాతండు శంకరునకిచ్చి 
- పెండ్రిచేసెను. పిమ్మటః బదమూవురః గళ్యప ప్రజాపతికిచ్చి పెండ్రిచేసెను. వారివలననె 
యీస్పష్టియంతయు విస్తరించెనని యెజుంగునది. పిమ్మట బదుగురిని ధర్మదేవతకును, 
విరువదేడురమ జం॥ద్రునకును నిచ్చి వివాహమొనర్శ్చెను. వింతయేమన నల్టుండగు 
శంకరువందు మామకు దక్షునకు నొకవిధమగు నయిష్టముకలిగెను. ఆందుచేనాతండు 
శంకరునివిడి, యెల్లర దేవతల మునుల మిత్రుల నాహ్యానించి మహాయజ్ఞమొండు 
చేయపాగెము. తండ్రి జన్నమొనరించుచుంట యెతి(గి యెట్లెట్లో పతిదేవుననుముతింగొని 
సతియందునకేగెను. కాని వచ్చిన కుమరిత నాతడేమియు నాదరింపని వాడాయెను. 
ఆటనామె తండ దక్షుడు పతిని శంభునినవమానించుట గాంచి యామెయంతయు 
పరితాపమంది యటనాయజ్ఞశాలను యోగాన్నిని శరీరమును దగ్గమొనరించికొని 
మృతినొందెను. ఈశ్వరుండది యెజింగి కోషమున తనవెం|డ్రుక నొకదానిబీకి నేలంగొట్ట 
నందుండి వీరభ(ద్రుడు మహావీరుడు జన్మించెను. అతనిపరివారంబుతో నీశ్వరుడు 
దక్షుని దండింపబంపెను. ఆతడువచ్చి దక్షుంజంపి వానితల హోమాగ్నింబడవైచి జన్నముం 
భన్నమొవర్చి తిరిగివచ్చెను. దక్షుందగురీతిం దండించియుః దానా సతినిగాక వేరొండుభార్య 
సొల్లవవి యోగిలై హిామవంతమున6 దపమొనరింపసాగెను. ఆట నానతియు 
హమవంతునకుం బుత్రికయైజన్మించి గారాబమునం బెజుగుచుండెను. ఆమె ఉమయని, 
కాత్యాయవి, హైమవతియవియు పిలువబడుచుండెను. తనవాసమును హిమాద్రిని 
వెలవుగడోసికొవి తపమొనరించుచున్న మహేశునకు నుచిత సేవలొనరింపహిమవంతుడు క} 
_ వియోగింపగౌరి దినదినము యాతని యాశ్రమమునకుంబోయి తగుమపచర్య లొనరించి 
వచ్చుచుండెను. 
అక్కాలమున దారకుండను నొక్కరక్కసుండు బమ్మనుగూర్చి ఘోరతపమొనరించి 
మెప్పించి చంద్రశ్రేఖరునీశాను తనయుచేగాక తనకు మటెవ్వరిచేతను మృతికలు॥ 
| “కుండువట్టు వరముపాందెను. పెండ్డాడనని దీక్షుగొన్న శంకరునకుం బిడ్డలు కలుగరనియు, 
దనకు మరణములేదనియు నెంచినవాండు కడుంగడు దుండగీడై పెచ్చుపతీంగ లోకముల 
హింసింపసాగెను. శంకరునకుం బు(త్రు(డు కలుగవలెనన్న బార్వతియే వానికిందగు 
పతియవియెంచి కాత్య్వాయవియందున శివునకుం (బ్రేమముదయింప జేయ నింద్రుండు 
(ప్రేరేషమదమండు వచ్చి గిరీశు (బ్రేమ బాణమ్ముల బూవుటమ్ములంగొట్టి శర్వుమనంబును 
గలించెమ. దావికలిగి రుద్రుండా కాముని దనమూడవకంటి యగ్గిమంటల బుగ్గియొనర్భెను. 


ew 


వన్‌ న క య క NE NEUE NES 





శి వేంకటాచల మాహాత ట్రము 


అంతమదమ విల్లాలు రతీదేవి యెంతయు విలపించి భక్తిని మహేశ్చరునర్భించి ప్రపన్ము ' 
జేపికొవి పతిబిక్షం బెట్టుమని (ప్రార్ధింప నాదేవుండామెం గరుణించి, కవికరమ్రూి ' 
యామెపతి యనంగుంయ్యు లోకమ్ములకుం 'బ్రేమదేవత కాంగలండనియు వామైక్ష ' 
మాత్రము పాంగుండై మోదముం గూర్చుననియు వరంబొనంగెను. అంతం. 
బ్రహ్మేం[ద్రాదులు కోరినంత, నట నిశ్వరునేపతిగా6 గోరి తపమ్ము నొనర్చుచున్న పార్యక్తి 
నను(గ్రహించి యీశుండు గౌరింబెండ్లాడెను. వారికిం గలిగిన వాడు కుమరుయడ్న, 
ఆతండు పెరిరి పెద్దయె దేవపేనానియె పోయి తారకునెదిర్చి ఘోరరణమ్మున వానింజంపి ' 
విజేతయాయెను. ఆదేమియబ్బురమ్మో! వానింజంపిన దాదిగం బెద్దదగు హత్యాదోష్మ్ను 
మహాపాపము వావింబట్టి పీడింపం దొడంగెను. 


rt నా ——ా 


తారకాంతకు6డు కార్తికేయుడెంతయు దుఖితుండై తనతండ్రిని శంకరుప్రి 
పమోపించి యిట్టులనియెను. ఓ పిత్సదేవా! ప్రభూ! సాంబళివా! నాదుఃఖగాధ నాలింపుడు 
దేవతల కుపకారముగా+ దారకాసురుండు వధింపంబడెను. వానింజంపిన యాపాపమ్మ ', 
హత్యాదోషము వెంటాడి వన్నెంతయు. బట్టిపీడించుచున్నది. కావున నోదేవా! 
తత్సాపవివృత్తికి, నేదేని (ప్రాయళ్ళిత్తము నాకుంజెప్పుడు. కరుణింపుడు. అమచుః, 
దవయెదుట దీనముగ నిలిచియున్న కుమరునాలించి సర్యజ్ఞాండు శ్రీశంకరుండు 
విబుధమితకారివి కుమారువిగాంచి యిట్టులనియెను. ఓయీ పుత్రవరా! మానవ 
డొక్కమారు మవసుంచి భక్తిన్నారాయణ నామస్మరణ మొనరించిన కల్పశతత్రయమఃు . శీ 
గంగాది పర్వపుణ్యతీర్థముల స్నానమొవరించిన వాండగును, తత్పుణ్య ఫలంబుమ :”! 
బొందును. అనియాదేవుండు మజియు నిట్టులనియెను ఇదోనేను నీకొక పరమరహస్యము, = 
పరమోత్తమ ప్రాయశ్చిత్తము వచించుచున్నాడ దాని మనమున బాగుగనెంచి యుంచికొని “ 
యాచరింపుము. పువర్షముఖరీ వదీతీరమున లక్ష్మీపతివివాస భూమి సర్వలోక (ప్రళిద్దము “3 
._ వేంకటాద్రికలదు. ఆందెన్నెన్నియో పవిత్రతీర్ధములు కలవు. అందున గొన్నినీకు నేజొప్పెడ , " 
| వాలింవుము. చక్రత్రీర్థము, స్వామితీర్థము, మత్స్యతీర్థము, పాండవతీర్థము, వాగతీర్థము, ' , 
బిల్వతీర్ణము, జాబాలితీర్థము, ఆకాశగంగాతీర్థము, పాపనాశనతీర్థము, తుంబురతీర్ణము, 8 
వామవతీర్థము, కుమారతీర్థము, మొదలగునవి; యివ్వియెల్ల( బవిత్రతీర్థములె. .. 4 
వేంకటాద్రింగల యీపావవతీర్థముల నెవ్వాడు పర్వదాకీర్తించుచుండు నాతండును దన 
యవేక జన్మముల పాపములు నిశించిపోగాం బవిత్రుండగును. ఇందుననేమియు ' 
పందియములేదు. a 
అందు ప్వామి పుష్కరిణీ తీర్థతీరభూమివి పరాత్సరు(డు, శ్రీనివాస భగవానుండు, | ' 
 పర్వలోకహితకాముల్డై విత్యవివాప మొవరించుచున్నవాడు. అచ్చట నిర్మలమతి భక్తియుక్తి | 
ఎవ్వడు ప్రణవయుక్తమగు “ఓం శ్రీ వేంకటేశాయ వమ అను అష్టాక్షరీమం(త్రముమ | 


సన సట సన నక నన స టనే నే సక సుక సట న YRC (|. 
శీ] “శో శ జ! జ ఖీ 'శ్మ 4 ఎ 4 ళ్‌ “శే = శ శ శశ తి ” | 4 ళ్ళ త క ip: ip p= p= న జ్‌ స వ కాయ్‌ = ల 








శ, వేంకటాచల మాహాత్మ్యము - | 3 






స్మరీంచుచుండువో యవ్వానివి విష్ణువు ప్రసన్నుండై ప్రోచుము. కుమారషీ న య - 
విష్ణుభగవానునకుం భక్తివి నమస్కరించి స్నావమ్ములాడ కుమార తీర్థమునకుంబ్‌మ్ము |" 
ఆట విజితేంద్రియండనై యా(్రష్టతీర్థంబువ మువ్వేళల స్నానమ్ములొనరించి, ప్రణవముతోతి- . 
యీ యష్టాక్షరీ మంత్రమును జపింపుము. తపమొనరింపుము. ఓం నమః శ్రీ వేంకటకేయ. 


పితృవాక్యము నాలించి దేవపేనాఫతి కార్తికేయు(డు షణ్ముభుండు పయనమైపోయి 
శ్రీ వేంకటా(ద్రింజేరి, చ[క్రతీర్థమున మునుకలిడి స్వామి పుష్కరిణికి వెళ్లిచేరెమ. 
స్వామిపుష్కరిణివిన్నానమొనరించి శరజన్ను(డు కార్తికేయు(డు శ్రీవేంకటేశభగవానువక్తుం 
బ్రదక్షణంబులు, ప్రణామంబులు పానరించి ఓ మాధవా! బ్రహ్మరుద్రేంద్రాది దేవవంద్యా! 
మోకివే నమస్కృతులొ నరించుచున్నవాడను, భజించుచున్నవాండమ. రమాధవా! మాధవా! 
మాకగువనిష్టంబులెల్ల వినష్టమొనరించి యిష్టసిద్ది పొనరింపుము. ఇట్టులాదేవునెంతయు 
(మొక్కి ల్రార్హనలానరించి యటమండి, పాపనాశనిం జేరి యందున భక్తిశ్రద్రల తావంబులాడి 
పావమ+డై లేచెమ. అచ్చటమండి వాయువ్యదిశగపోయి యటనొక దివ్యధారికను 
దరిసెను. అద్ది పర్వతోపరి స్థలంబుననుండి, ధారారూపమునం బర్వతము యొక్క 
యత్యంత గంభీర గహ్వరమ్మునం బడుచునుండెను. చూతమందార పవపకుట 
జార్జువాది మవావృక్షములు,. శాఖోపశాఖా పుష్పఫలపల్లవ సమృద్దమ్ములు సుందరలతా 
పరివృతమ్ములట( గన్నులపండు వొనరించ్చుచుండ శరభశార్జూల సింహగజ హరిణాది 
బ్రంతుసమారోహంబై, నియతాహారులు, తపోనిష్ణలు నగు తాపసులచే నిండియున్న 
. యౌతావున నాతీర్ణ్థమున గజాననావరజుండు కృతస్నాను(డై దేవబుషితర్చణంబులొవరించి 
శుద్రవసవంబులుదాల్సి యత వాక్కాయమానసుండై ('ప్రాబ్ముఖమ్ముగ సుఖాసీనుండై లక్ష్మీ 
భూదేవీసహితు, భూషణోత్రమాభూషీతు, ష్మేరాసనాంబుబా, ఫీతారభరదరు, నధోక్షబా, 
శ్రీవేంకటాధీశుని మహాదేవోక్తమం[త్రమ్మును దివారాత్రము శలు, జపమొనరించుచు. 
ఫలాహారియు, జభాహారియు, 'సిరాహారియువై యట వపించెను; ,. 


vt నీలకంఠుని శంకర భగవానుని పుత్రరతుఘు శుభమూళల్తి షణజ్ముఖుండట్ను 
తవంబొవరించుచుండ కుంభమానమున మాఘపూర్లిమను, మఘానక్షత్ర సమయమున, 





' పోమవారమున, "లమున, వాతవియెదుట శ్రీ, వేంకటేశ భగవానుడు పరిగ 
నాతండే రూపమున తలంచుచుండెనోయదే రూపమున బ్రత్యక్షమాయేను. అట్టుతోచి 
భోకుమార! భోకుమార। యని రంబునం బలికెను. ఆదివిన్నకుమారు(డట్లై 


సూచించుచు నెడమచేతిని జంఘమంచి, మతియొ కచేత, (బ్రణతార్తాహారములు చరణములు 
చూపుచు, సుందరస్వరూపలు, ఆశేషసుందర భూషణ భూషితలు, అత్యంత ప్రసన్నముఖ 
కమలలునగు లక్ష్మీ భూమాతలచే . పసంసేవితుడైయున్న (ప్రవన్న హృదయు 


శ ళ్ళ ఇ” 4 సథ కట (గో! బద స FUT క 7 శ 25 p< Pp” Fr is iy tps v7 p27 a py pr” pr ps "ఫాలో కార నా ip న 
తన నల తుం తలు కీమా కాయా యా యా. 
ళ ఖా 









శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


భగవంతువిగాంచెను. చూచినంతన లేచి ముమ్మారు 'ప్రదక్షిణలొనరించి, యనన్య 
మనస్కుడై మాటిమాటికి సాష్టాంగ ప్రణామమ్ములాచరించుచు, చేతులు జోడించి 
యెదుట విలిచి యిట్టు ప్తోత్రపాఠమొనరింపసాగెను. ఓదేవా! జగన్నాధా! లక్ష్మీపతీ! 
జయము, జయము. భూమాతామనోహరా! ఓలోకేశా! మికుం జయముగు(గాత, 
ఓసర్వేశా! మాదోషంబులు సర్వపాపంబులు నాశమొనరించు నో దేవదేవా! పరమపురుషా! 
మోకివే నమస్కృతులు.అంతనెల్ల వాద్యములు మోగసాగాను. శంఖధ్వనులాయొను. 
చేతులవీణలుగొవి దేవుంగీర్తించుచు6 దుంబురనారదాదు లేతెంచిరి. భగవంతుడు ' 
కార్తికేయువకుం దరి(జేరి దర్శనంబీవచ్చెనని తెలిసి తనవారందణితో బ్రహ్మయునటకుం 
జేరెను, పుత్రానురాగంబు ముప్పిరికొన విఘ్నరాజును, ప్రమదగణమ్ముల వెంటనిడికొని, 
దేవేరి, యుమారాణితో శంకరు(డును నటకు నందీశ్వరునెక్కి హుటాహుటి వచ్చిచేరెను, 
ఇంద్రాదిలోకపాలురు, ఆశేషామృతాంధసులు, వైఖానసులు, వాలఖిల్యులు, బుషులు, 
తపోధనులు, గంధర్వకిన్నరాప్పరసలు, విద్యాధరులాదిగ నెల్లరు దెవయోనులు నటకు 
వచ్చిచేరిరి. వచ్చిన వారెల్లరును శంఖచ(క్రగదాధారిని, వనమాలా శోభితు, శేషనాగశయను, 
గరుడవాహనారూఢు, విష్వక్సనాది పార్షదులచే నిత్యసేవితు ననేక విధముల 
సంస్తుతులొనరించిరి. ఓ వేంకటాచలనాథా! విష్ణుదేవా! మునిజనసేవితా! శేషాచలనివాసీ! 
పకలజనహితాభిలాష వవతరించిన దేవా జయము జయము, భక్తజనాభిరామా! 
అఆమరజనాభివందితా! సంరక్షకా, పాహిపాహి యనుచు స్తుతించుచు ప్రణమిల్లి దేవు ' 
శ్రీవేంకటేశ్య్వరుం గమలారంగాంచుచు నిలిచిరి. అంతలోననె మణుల శ్రీ భూమిసహితా! 
చతుర్చాహూ! కిరీటీ, రక్షింపుము, రక్షింపుము అనుచు ప్రహ్లాద శుకదేవ సంతానములచే 
ఛత్రచామరధారులచే నిత్యసంసేవితు, పరమ(ప్రసన్నచేతసు, భగవాను శ్రీవేంకటాదీశు 
నెద విలిప తన్మయత మాటిమాటికి మొక్కుచు నిలిచియుండిరి. అప్పుడెల్లరు నాలింప 
శ్రీమహాదేవసూనుడు, కార్తికేయుండిట్టులు పలికెను. 


ఆమె వేంకటాద్రివాస! విష్ణుదేవా! హరీ 
సూర్యచం'ద్రనేత్ర! సుజనపాల! 
బ్రహ్మశంకరాది వందిత! నారాయ 
ణా(ద్రివాప, రీశ యంజలింతు ॥ 


ఆఃవెః పర్వలోకవాస! పర్వేశి భక్తజ 
వార్తి హరు6ండ ! మాధవా! మురారి 
దమజవనదవాన్ని ! దామోదరా! బిష్టు! 
వందనంబుల భవ ! ప్రణతపాల! 


PEED HE hE 





శ్రీ వేంకటాచల మాహాత ట్రము 


ఆనె అఖిలలో కపూజ్యు! ఆఖిలాంతరాత్నుండ! 
అఖిల జీవకర్త! ఆభిలభర్త 
పరమపురుష వరద! |ప్రణతార్తి హర! దేవ 
గొనుమ వందనములు, గనుమ (పేమ 


ఓయనంతశక్తీ దేవాధి దేవతాపతీ! ఉత్తమకౌస్తుభధారీ! విశ్వత్రాణపరాయణు 
వేంకటేశు నిన్నునెతయు భాగ్యవంతులె (అదృష్టవంతులె) కాంచంగలరు. ఆహాహా! 
ఏమినాభాగ్యము! ఇరుకెలంకుల నిలిచిన (ప్రేమ దయామూర్తులు లక్ష్మీభూమాతలచే 
సేవింపబడుచున్న నిత్యబంధుని, కృపాసింధుని, నిన్నునేనిప్పుడు కనులారంగాంచ6 
గలిగితిని. ఇట్టులు పలికి పార్యతీపుత్రు(డు కార్తికేయు(డు షణ్ముఖుండు (ప్రేమావేశమున 
మేఘగంభీరవాక్కుల నారుముఖమ్ముల నాదేవదేవుంగని యిట్టులనియెను. ఓదేవా! 
కృపాసింధూ! వేంకటేశా! మిమ్ముంగాంచలోన్న నాయీకన్నులు ధన్యములు, కృతార్థములైనవి. 
ఓ కరుణామయా! అట్టులేనాశ్రవణమ్ములను గూడ వాగమృతముంగురిసి శ్రీసూక్తామృత 
సేచనమ్మున( గృతార్థములొనరింపుడు. అనియిట్టు శంకరకుమారు(డు కుమారుడు 
పలికినంత స్మేరముఖాంబుజుండు శ్రీహరిమహాదేవుని శివునిగాంచి యెల్లరువిన 
నిట్టులనియెను. ఓ శంభూ! ఇట్టిసుపుత్రుంగన్న నివెంతయు ధన్యుండవు. పెక్కుజన్మంబుల 
తపస్సు కృతముల యొక్కఫలము చేతనే సత్పుత్రులు కలుగుదురు. అట్టె పెక్కుపుట్టువులం 
బొనర్సిన పాపములచేతనే దుష్టులు పుత్రులు పుట్టుదురు. ఇట్టులని యా కరుణానిధి 
యటుతిరిగి శూలపాణి శంకరు పుత్రుంగని యిట్టలనియెను. ఓకుమారా! ధన్యుండవు. 
కృతకృత్యుండవు. ఇప్పుడె ఏదేనివరమును గోరికొనుము. నీవానర్చిన తపస్సుచే, స్తోత్రములచే 
నాకెంతయు ముదమాయెను. (ప్రామాణికులం దెల్లపరమోత్తము+డవు, తండ్రిపలుకులు 
ప్రమాణములుగ(గొని పండ్రెండేండ్లు ఘోరనిశ్ళల తపమ్మొనరించి, శాంతుండవైతివి, 
సుఖివికమ్ము అనవిని, ఓ భగవంతా! వేంకటేశా! ఇంకనాకుం గోరవలసినదేమున్నది? 
ఈపై నాకర్తవ్యమేమి? నేడునేను మోసేవాభాగ్యమును బొందంగంటిని. ఎల్లలో కమ్ములు 
నెల్లపుడు మోపాదసేవా భాగ్యము నే కోరి ప్రార్థించుచుందుము. ఓ దేవ! శ్రీహరి! ఈ 
పర్వతమహిమ మత్యంతోత్తమము. ధన్యము. ఓ శ్రీనివాస, దయామయా! దురితక్షయ, 
తారకా! తారకవధచే నాకంటిన యామహాపాప మెల్ల నిప్పుడు తొల నశించినది. 
కరుణాసాగరా కైమోడ్సులు కైమోడ్పులు. అని కుమరుడు వందనంబులిడినిలిచెనంత 
భగవాను(డిట్టులనియెను. ఓమహామతీ! బుద్దిమంతు(డా! నామ మం(త్రముం జపించుచు 
సుఖివికమ్ము. ఎంతయవివేకియేనియు నీపర్వతము నధిరోహింపంగోరిక గొన్న వాని 
పాపములన్నియు నశించును. భక్తిసంపన్ను నీవంటి వానింగూర్చి చెప్పునదేమి? ఇంకనీస్వామి 
పుష్కరిణిని స్నానమొనర్భిన గోట్టు పాపములు నశించును. మజీయు నోదేవతలారా! 





శ్రీ వేంకటాచల నూహాత్మ్యము 


* కే 


శో 
” 








నాం. 
: పీపీరున కుమారధారేకయని 'పేలువరిబడును. ,స్రీలుగాని పురుషులుగావి ఎవ్వథేని , 
యుందున స్నావమొనర్భిన వారియొల్ల పావములును మొదలరిట నళించిపోవును. వారు: 
పావనులగుదురు. సత్యము, సత్యము, నేపలుకువదెంతయు యధార్లము. 


మాఘమాసమున నుత్తమపూర్ణిమను మఘానక్షత్రయుక్తమగు -తతింగాని, 
అట్బగానిచో, మతీయెప్పుడు గావి యీ కుమారగథారికాతీర్ణమున భక్తియుక్తిని 
స్నావమొనరించువారు (బ్రహ్మవిష్ణు మహేశులాదిగ దేవతలకును బూజ్యులగుదురు. 
ఎవ్వారలు వే నావిర్భవించిన యీపుణ్యతిధి నిందు స్నావమొనరింతురో వారి పుణ్యమిట్టిదని 
శేషనాగుడు కూడ కెప్తుబాలండు. ప్రతిసంవత్సర మోదినమున నెల్లరు నిటనిందు 
వలయును. కుమారధారా స్నాన మెల్ల పాపముల నాశమొనరించునదని 
విబుధజమ లెల్లరు పలుమారులు వేనోళ్ల 'ప్రశంసించిరి, పాగడి చెప్పుచుండిరి. 


ఈతీర్థమువ నణు మాత్రము సువర్షదాన మొనరించినను నది మేరు వట్టులు 

మొసగుమ, అటనవాయందువు నవన్యభక్తిని వ(స్త్రదానము, గోదానము, 

భూద్రావము, నొవరించు వారి యిండ్ల లక్ష్మి సదా సుస్థిర వివాస మొనరించును. ఈ 

తీరమున చొక్కదివమువ నేని యన్నదానంబొనర్భు వారు వేల బ్రాహ్మణులకు, దీనజనులకు ' 

నన్నదాన మొనర్చిన పుణ్యఫలమును బొందుదురు. ఇచ్చటికి వచ్చు మార్గమున, శీతల 

_ జలపూర్లోము చలివేరోద్ర ముంచి చల్లని సీరము (త్రాగనిచ్చువాని, వాని పంతతుల, వెల్ల 
నేకవికరించి రక్షింతును. ఇట (బ్రాహ్మణులకుందమలపాకులు, చందనము, నేమేని నిచ్చు 
వారి పది పూర్వతరములవారు, సది తరువాతి శరములవారు పాపవిముక్తులై తరింతురు, 


కుంభమాసే, పూర్ణమాప్యాం 1 ప్రాదుర్భావ దినే హరేః !1 
కుమార భారి కాస్నానం-11 కులకోటినముద్దరేత్‌ క: =”  2.=| 

శ్రీ కుంభమాసమున పూర్ణిమ తిథిని పొనర్భిన కుమారధారీకా | 
పానము కోటికులముల సముద్దరించును. ఈ మనుంత్రమును ఇపించుచు నీ | 
కుమారధారికను స్నావమునొనరించు వారుత్తమ ఫల లాభమును బొందంగలరు. (ప్రతి | 
వర్షంబునను కుంభమాపమున మఘానక్షత్రయుక్త పౌర్ణమాసిని ఎల్లదేవతలు, నీ | 
కుమారధారికము స్నావమొనరింపవత్తురు. పితృదేవతలును నిందు మునుగవత్తురు, 4 
కావున వెల్లిమానవులా పుణ్యదినమున నిటకువచ్చి స్నానము లొనరింతురుగాక్ష, | 
పుణ్యదేశంబులం దెల్ల, పుణ్యక్షేత్రంబులందెల్ల వెంకటా(ద్రి కడునుత్తమమ, ఆందున | 
దీర్దంబులందెల్ల స్వామి పుష్కరిణి పరమ (శ్రేష్టము. అందునను నాయావిర్భవించిన యీ | 
వన కుమారధారిక కడుంగడు నలల పుణ్యతమము. ఓ శంకరకుమారా ||' 


నాటకానికి కలా లలనా కతా తాత. టె వనాశోక రమ rn “క నా కావట ఇ 
ee Crd. Re chon 











శ్రి వేంకటాచల మాహాత ట్రము 


నీవిట కల్పపర్యంతము నుండి భక్తియుక్తిని నన్నుం బూజించుచు నిచ్చట దపం 
బోనరించుచు నుండుము. 


ఎల్ల దేవతలు మునులు, బుషులు నితీర్ణంబుల మహిమల నెజింగియె ప్రతి 
సంవత్సరమిట న్నానములొనరింపను, నన్నుందర్శింపను, నాయుద్భవదినమున 
సావధానులై వచ్చు చుందురు. కావుననే యోశంభుకుమారా! నివిట నీపర్య్వతమున 
సుఖనివాస మొనరింపుము. ఇటకు వచ్చిన యా భక్తజనుల(దనియింపుము తనియుము. 
ఇట్టులని భగవానుండాతని తను వెల్ల తన కరపద్మములంబట్టి నిమిరెను. 


అటుపిమ్మట నచ్చటి యెల్లదేవతలు, బుషిముని వరులు, గంధర్వ విద్యాధర 
యక్షకిన్నరులు నాదిగ నందజును గడుంగడు నాశ్చర్యమాశ్చర్యమనుచు భగవంతు 
దివ్యనామ సంకీర్తనంబుల వేనోళ్లంబొనరించుచు గుమారధారికామాహాత్మ్యము 
నత్యంతము (ప్రశంసించుచుంబరమానంద కందళిత హృదయులయి తమతమ 
నివాసములకు మజలిపోయిరి. ఈళశ్యరతనయుడు కార్తికేయుడును, అచ్చటనే శ్రీ, 
వేంకటా[ద్రినాయకుంభజించుచు నాకుమారధారి కాతీర్ణంబుననే చిరకాలముగ 
వాసమొనరించుచుండెను. (ప్రతి సంవత్సరమా మహాతీర్దమున తానమ్ములు దానమ్ములు 
నొనరింప దానమ్ములాడ సిద్దులు గంధర్వులు, దేవదానవులు, బుషిగణములు, 
మతియు పృద్వీతలమందలి యనేకొనేకులు మానవులు వచ్చి మునుకలిడి మురియుదురు, 
పావనులైతనియుదురు. ఆహాహా! ఏమి శ్రీ వేంకటగిరి వైభవము, ధన్యతమము అనుచు 
సువర్షముఖరీనదీతీరమున లోపాము[ద్రాపతి యగస్త్యుండిట్టులు పలుకుచు మతియు 
నచ్చటిముని సమూహముంగాంచి యిట్టలనియెను. ఓమహానుభావులారా ! అయిదారు 
దినములలో నామంగళమయము మాఘపూర్ణిమ రానున్నది. ఓమునివరులారా! 
ధన్యతములారా ! నాటికెల్లరము నచటికి శ్రీ వేంకట శైలమునకుంబోవుదము. స్వామి 
సరోవరమున మునిగి శ్రీ వేంకటేశుందేవదేవుందర్శించి ప్రార్థనలు పొనరించి 
యటకుత్తరమునగల పావనాశనతీర్ణమున స్నానమ్ము లొనరించి యటనుండి 
కుమారధారికకుం జేరనగును. అటనెల్లరుందమతమ పాపములంబాసిశుద్దులయి 
యైశృర్యయుతులగుటకు, నందున పావనమనమ్మున, నిశ్చలమతి స్నానములు 
పొనరింతురు గాక! అనియె నంత నచ్చటివారెల్లరు నగస్త్యముని వరుతోగూడి కదలిపోయి 
వృషభాచలము నథిరోహించి స్వామి పుష్కరిణిందరిసి యందునంబావన న్నానంబు 
లోనరించి స్వామిని వేంకటేశందర్శించి ప్రార్హించి మాఘపూర్లిమను పుణ్యతిథిని పాపనాశనిని 
మునిగి పావనులై తదుపరి పవిత్రకుమారధారికనుజేరి స్నానము లొనరింపం బోయిరి. 
ఆవచ్చిన వారి నెల్లంగాంచిన కుమారు(డు కార్తికేయుండెంతయు ముదిత మానసుండై 





శి వేంకటాచల మాహాత థట్రుము 


మరల సత్కరించెను. ఆందజును గూడి పోయి కుమారధారికను పావనస్నానములను ' 
నిర్మల మతినొనరించి ప్రముదితులైరి. శ్రీ భగవదర్పణంబుగ నెందరెందరో యొన్నేని | 
దానంబు లొవరించిరి. వారెల్లరును తానంబులాడిన పిదప నెంతయు సంతసమొందిన 
వారైరి. కుమారు(డును నందున స్నానమొనరించెను. విష్ణునామ యుతముగ శ్రీసూక్తము, ' 
భూసూక్తము మంత్రముల బాగుగపరించి పప్రసన్నచిత్తుండై యొడ్డున కెక్కి “ ఓం నమో 
బ్రాహ్మణదేవాయ, ఓం నమో గో బ్రాహ్మణ హితాయచ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ 
నమోనమః” అనుచు దేవునకు నమస్కరించెను. (బ్రాహ్మణులను దేవులుగ నెంచు 
దేవదేవునకు నమప్కారము. గోబ్రాహ్మణ హితకరునకు నమస్కారము. లోక హితకారునకు 
శ్రీ కృష్ణునకు గోవిందునకు నమస్కారము. అనుచు దేవునకు నమస్కృతు లొనరించెను. 


అంతట శంభిచక్రగదాధారి, వరదు(డు వేంకటనగాధీశుడు, విష్ణుదేవుడు వారి 
కెదుటందోచి దర్శనమిచ్చెను. రమాదేవీభూదేవులం గూడి యెదుటందోచిన దేవుని శ్రీ 
హరిని కాంచిన వారెల్లరు నాదేవునకు భక్తివినములై నమస్కృతు లొనరించిరి. 


లక్ష్మీమహీపేవితా ! వేంకటేశా ! నమస్కృతులు. కృష్ణాజగత్రయేశా, కృపాసింధూ, 
వందనశతమ్ములు. అనాధువన్నేలు, మనాధనాధః ఆబ్బనాభ యబ్దనేత్రయబ్దపాద నీకివె 
యభివందనములు. ఆనుచుం దన్నుంగని నమస్కృతు లొనరించుచున్నవారిం గాంచి 
'ప్రసన్నవదనుండై దయామతిని భగవానుడు శ్రీహరి మేఘగంభీర ధ్యానంబులం (గ్రిందు 
పరచు గంభీరవాక్కుల నిట్టులవియెను. 





Er మన రాళ యో భాతర కనా అనం వాలా ల్యాాకానగానధానకనస్తున్తవకున్నప్‌చాగ్రాన్యన్‌ నంగా 


నాయందున (ప్రేమ భావంబున నిట విధి విధానమున నొనర్సిన స్నానమ్ములు 
మోకెల్ల పాపములు హరించి సంపూర్ణానందము నొసంగును. ఇద్దానిచే మోకు సర్వ 
తిర్ధమ్నాన పుణ్యఫలము నొసంగంబడెను. నాచే మోకెంతయు (శ్రేయస్సు చేకూర్చంబడెను. 
ఆరుగుడు బంధుమిత్రుల భార్యాపుత్రుల నెల్లరంగూడి సదాచారమ్మున వర్తించుచు 
సుఖింపుడు, సుఖింపుడనుచు నాదేవుడంతర్శితు(డాయెను. ఇట్టులు భగవానుడు 
పల్కియంతర్జితుడైనంత నెల్లరుం దమతమ తావులకేగి బంధుమిత్రులంగూడి | 
సుఖముండి ప్నావదానములు జపతపములు చేయుచు ఓం శ్రీ వేంకటేశాయనమః అని | 


జపించుచు నిర్మలమతింజరించుచు నిహమున సుఖభోగములంది పరలోకమున( 
బిరమనుఖమునొందిరి. 


ఓం శ్రీ బలభద్రాయ శ, వేంకటేశాయ నమః 
ఓం క్రీ వరావోచల నాధాయ వేంకటేశాయ నమః 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 
దితియాధ్యాయము 
శంఖణభూసాలుడు మరల రాజ్యమును బొందుట 


శౌనకాది మహామునులంగాంచి సూతుండగు రౌమహర్షణి మహర్షి మతియు 
యిట్లని చెప్పందొడంగెను. ఓమునిసత్తములారా! తొల్లివాల్మీకి మహాముని వరుండు 
నుడువ( గా విన్నయర్థమును మోకుంజెప్పుచున్నాండ దత్తచిత్తులై యాలకింపుండు. తొల్లి 
సాంకాశ్యదేశంబునం జం[ద్రవంశీయుండగు శంఖణుండను నరపాలుండు వంశాను 
గతంబుగ6 దనకు సం(ప్రాప్తంబైన పెక్కుసామంతరాజ్యములతో. గూడి విశాలంబయిన 
యొకమహారాజ్యమునకు నేరికయెయుండెను. కాలము మాజుటను, బూర్వకృతఫలముగా 
నాతని సామంతులె యొకటై యాతనిపై నెదురుతిరిగి, రాజ్యం బపహరించిరి. 
దురదృష్టవంతుండగు నాతడు భార్యతో, భక్యనుయాయులగు సచివులతో రాజ్యమునుండి 
వెడలి, దుఃఖమున దురపిల్లుచు దక్షిణదిశగంబోయిపోయి శ్రీరామసేతువును దర్శించెను. 


అచట మహోదధిని స్నానంబులాచరించి, దర్భశయను శ్రీరామచంధద్రు దర్శించి 
యటనుండి వెనుతిరిగి బయలువెడలి మెలమెల్లనంబోయి. సువర్షముఖరీనదిని దరిసి 
యందు, దానంబులాడి, దానియుత్తరతీరంబున( గల పద్మసరోవరమును జేరి 
స్నానంబులొనరించి విధివిహితములగు పూజాదికృత్యములనెల్ల నెజువేర్చికొని వగపునం 
గుందివందియిట్లని చింతింపందొడంగెను. అయ్యో! దైవమా! రాజ్యమా యపహృత 
మాయెను; వనవానము సంఫప్రాప్రమయ్యెను. అధికారము తొలగి శత్రువులచె 
నవమానితు(డనై పరతంధత్రుండనై పొందునీదుఃఖమున కంటె మరణమే యెంతయు 
మేలుకదా. ఓ భగవంతుడా! నన్నెందులకు( బుట్టించితివయా? ఈ కష్టజీవితముం 
గడపుటచే నాకొలుకునదేమి? అయ్యయ్యో! ఎక్కడికి బోయగలము? ఏమిగతి? అని 
యిట్లుదురపిల్లుచునే యాతడు నిద్దురం బడెను. నిడ్దురను మునిగియున్న యాతని నొక 
యశరీరవాణి యిట్లని విననై మేలుకొలిపినట్లాయెను. 


ఓ మహాబాహూ! ధైర్యమవలంబింపుము. బుద్దిమంతు(డవు. ఇట్టు ఐచారింపం 
దగునే? ఇచటినుండి యుత్తరదిక్కుగ నొకక్రోశమాత్రదూరంబున వేంకటా చలంబను 
'పేరంబరగు నొక శ్రైలరాజము కలదు. అయ్యది యాభూమండలంబున నాపన్నులపాలిటి 
కామదేనువు; దుఃఖపీడుతుల యెడం గల్స వృక్షమెయగు వంతం గుందువారి చింతల 
బాపనది చింతామణియె, అందేవాసంబుగ సాక్షాత్మమలాపతి, భక్తవరదుండును, నిషారణ 
కరుణాకరుండునునై యెల్లవేళల నిలచియుండు. అచ్చటన విరిసిన తమ్మివూల 
నయనానందం బొనరించు స్యామిపుష్కరిణి యనుపేరంబరగుచు నొక తామరకొలను 
దనరారును. శుభస్వరూపిణియగు దాని పడమటియెడ్డున శ్రీమంతంబై ఘనమగు 





ఇ జ! క. వానా స — ~~ న్నా న్యా ~~ న్యా టూ. ఆ స్నా ~~ CY టా! న. 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


వాల్మీకము పాలిచియుండును. లెమ్ము, పొమ్ము! నీవట( గుటీరంబును నిర్మించికొని 
నివపింపుము. ఆచ్చటనెయుండి మూడువేళల నాపుష్కరిణిని మునుకలిడుచు 
ఆయద్రిరాజమున విరాబిల్లిన శ్రీ వేంకటేశుని పవిత్రమనంబునం దలపోయుచు( 
జతుర్భుజుండును శంఖచ(క్ర గదాధరుండునునగు నాదేవుని. బూజలందనియింపుము, 
శ్రద్దాభక్రియుక్తుండవై యాజుమాసంబులందుండి యాదెవుని విడువక యారాధించిన ' 
నీవుమటల నీరాజ్యముం దప్పక పొందంగలవు. ఈదివ్య వాక్కుల నాలించిన యాతండప్తుడే 
మేలుకొని నిర్ణతశోకుండై ప్రసన్నహృదయుండాయెను. అప్పుడె తనవారితో బయలుదేరి 
పుణ్యంబును బరమపావనంబును నగు నాకొండకుం బోయి పైకెక్కిన వాడాయెను, 
అన్నగముం గనినంత నెల్లరకును మనంబులు దుఃఖమలినంబు తొలంగి ప్రసన్నంబు 
లాయెను. ఎడందలు పావనంబులాయెను. కొండయెక్కి నంతన దండ్లగ సుఖమబ్బినట్లుగ 
నాయెను. దావియందమే మనందగును? సంపెగలు, పలుతెజ(గుల మామిళ్లు, నుసిరికలు, | 
నశోకపున్నాగములు, తాలహింతాలములు, చందనాగరులు, తిలకకోవిదారపిచు | 
మందమందార సప్తపర్షకేతకీకర వీరములు మొదలగు వృక్షములచేతను, జాజి, సన్ల జాజి, 
విరజాజి, మలెమొల్ల, మరువకములాదిగ పూలతీవెలచేతను నొప్పి ఫలపుష్పభరితంబులై 
కన్నులవిందుగ నుండెను. చెంగుచెంగున! గ్రేళ్ళుజుకు లేళ్ళు, తావులంజిమ్ముక 
స్తూరీమృగమ్ములు, అందాలచమరీ మృగాలు, మొదలగు నందచందముల నానందములు 
బిలకరించు జంతుసంతతులచేతను సంతసము కొలుపుచుండెను. శుకపిక శారికాది 
శకుంతసంతానంబుల కలకలారావంబులు, మయూరనృత్యంబులు నత్యంత ముదమ్మును 
గూర్చుచుండెను. ఆట్టిమనోహరంబగు నాకొండ నెత్తమ్ము, నధిరోహించి యాశంఖచూడ 
నరేం[ద్రుండు తావిన్న, యెతిగినగుజుతులం జూచికొనుచు, వెదకుచుంబోయి 
యెదుటనొకయెడ నిర్మల స్పటికోపమ జలంబులనిండిన సరోవరంబును స్యామిపుష్కరిణిని 
గనుంగొనెను. దావినలుకెలంకుల పువృవలభరితంబులగు వృక్షంబులయు, 
దావులంజిమ్ముచు, దేనెలుకురియు పుష్పకోరకముల పొాలుపున( జెలువొందులతా 
వితానములయు, వనంబులు బలిసియుండ వికసించిన రక్తరాజీవములు, పుండరీకమ్ములు, | 
ఇందీవరములు, నొప్పుచుండెను. కలువమొగ్గలు నిగ్గులు తీరుచుండెను. దానింగాంచిన | 
రాజుడెందంబువ నమందానందంబు (గ్రందుకొన(గా నాయెడనె తనకుటీరమ్ము | 
విర్మించికొవి నివాసంబు పొవరింపపాగెను. వ్రతనియమంబును పూని మూడువేళలం |. 


బుష్కరిణిని స్నావంబు లొనర్చుచు శ్రీవేంకటేశు నారాధించుచు నియతాహారనియమంబుల 
దినంబులు వెళ్లబుచ్చుచుండెను. 


మాసంబులారును గడచినంత నొకదినంబున రాజు పుష్కరిణిని జేరంచోయినంత ... 
వెదుట సరోవర మధ్యంబున నొక దివ్య విమానంబు కన్నుల విందొనర్చెను. ఆత్యంత |. 
అద్భుతానహంబును వనేక సూర్య సదృశకాంతుల దిశలు వెలిగించు నదియునై యొప్పుచున్న, |” 
దావియందు వావాభూషణ భూషితుండును, శంఖచక్రగదాధరుండును నగు దేవదేవుడు |: 


FT TT TT TTT Tr 
Re లన లల WW UU ITI 





ణాలు సా ఆం ఇ బా nr 


= అనినా ~~ rm ఒక సస i సీ 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 

శ్రీనివాసుడు శ్రీభూసహితుండై విరాజిల్లుచుండెను. అంత నచ్చటకు (బ్రహ్మాదిదేవత 
లెల్లరును, సప్తర్షులును, అష్టవసువులును అష్టదికృతులును, సిద్దవాధ్య విద్యాధరులును, 
ఏకాదశ రుద్రులును వీరువారననేల దేవాదులెల్లరట( జేరి యానందంబున, దేలి 
యాడుచు( బరమోదారంబులగు వేదమం[త్రంబుల, (శ్రావ్యగీతంబుల, నాదేవుని స్తుతి 
యొనరింపసాగిరి. కిన్నర గంధర్వులు పాడుచుండ నచ్చరమచ్చెకంటులాడవాగిరి. 
ఆకసంబున భేరీమురజ మృదంగాది వాద్యంబులు (మైోగపాగెను. రాజును నొడలు 
మజచి, మనసేదియోకాగా. దొందరతొందరగ ముందునకడుగులు తడంబడంబోయి 
నిలిచి యాకరుణామయు వరదు( బరమేశు వేంకట గిరీశు, బ్రణతులం (బ్రస్తుతులం 
బ్రసన్నునొనరించి యిట్టునుతించెను. 


ఆ॥వె।- అంతకాదినుంటి వలరెదవంతతో 
నంతచెడినపిదప నలరంగలవు 
నప్రమేయు విన్ను నాది మధ్యాంతముల్‌ 
లేవివాని. దల(తు(బూని కొలుతు॥ 


ఆ॥వె[- దేవవరులు మునులు తెలిసి నిన్బాగడంగ 
జాల; రెంతవా6డ సంస్తుతులను 
(బ్రస్తుతులను నిన్ను. బరమేశుందనియింపGః 
గరము నూతనిచ్చి కావుమయ్య 


అమృతవల్లి!- 
దేవదేవాలోకనాథా, దీనరక్షణ తత్సరా 
కావవేమము వేడెదము నేవేళ దీనదయానిరీ 
నీవెదిక్కుగ నమ్మియుంటిమి నెమ్మనమున రమాధవా 
ప్రోవకున్నను దిక్కుకలదే పుండరీకదళేక్షణా - 


సుగంధివృత్తముః- 
శ్రీవివాస వేంకటేశ శ్రీసతీమవోహరా 
దీనరక్ష దివ్యరూప! తీర్రపాద! (ప్రోవుమా 
కావవేగజేం[ద్రునాండు కామితార్దదాయకా 
భావమిచ్చి కొల్తు నెంచి పట్టుకొమ్ము దేవరా 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


అభిమానివి వృత్తముః- 
వేంకటశైల నివాస రమేశ (ప్ర 
పీడిత భక్తజనావనరక్షా॥ 
సంకటముల్త్‌లగించ కృపామతి 
పాకవెనీపద పద్మయుగంబే! 
బింకము మోజగ నమి శ్రే భబించెద 
వేడెదంబాడెద6 గూరిమితోడన్‌॥ 
పంకజనాభ హే! చెయినూతగ( 
బాలనపేయవె పాలితదేవా॥ 


దేవదేవా! జగ(ద్రక్షణ తత్సరా జగన్నాధా! వంశక్రమాను గతమ్ముగ నాకుం 


బ్రాప్తంబైన రాజ్యాధికారంబు పరరాజులచే నపహృతంబైనది. అభాగ్యుడనై నేమ 
రాజ్య(భ్రవ్టండనై పలుక్షేశంతబులకు లోనై తిరుగుచున్నాండను. నాయందు! 
గవికరమూనుము. రక్షింపుము. నియమంబులయూని వ్రతంబు లాచరించుటయెటుంగను; 


జపతపముల (క్రమము తెలియను. కాని యో దేవదేవ! కేశవ! ఏ భాగ్యవశంబుననో నిన్ను. 


గండ్లారంగాంచు భాగ్యము చేకూరినది. అదియంతయు నీయక్కటికమ్మె. నిక్కము 
విక్కము. ఆని మజిపిమ్మట భక్యానందముల పెల్టు వెల్లువ నెడందంబొంగి గొంతు పారలి 
కమ్నల నీరువిండ వోటమాటరాక నిలిచెను. ఆంతట నాతనింగాంచి జాలి గొన్నవాళై 


(ప్రేమవాక్కుల నావేంకట నగేశుండిట్లని పలికెను. 


ఓ రాజా! దుణజింపకుము. నాచే నొసంగంబడిన దివ్యరాజ్యపదము నీకు మున్నే 
ప్రాప్తమైనది. ప్యామి పుష్కరిణీ జలంబులందున నీవుంచిన భక్తి శ్రద్రల ఫలంబుగ నీవు 


ప్రకృత రాజ్యంబును, ప్యామిత్వంబును బొందంగలవు. వారు నెజవేర్చు వ్రత నియమాను . 


సారంబుగ వారికా ప్వాధికారంబు చేకూరంగలదు. ఇందేమియు సందియము లేదు. 


వెనుకటి జీవితంబెట్టిదైన నిటయోరివ పిమ్మటనైన వెనుకటి కాని జీవితమున కనుతాపమంది 
మనమ నిర్మలము చేసికొవి నడతను దిద్దుకొనని వాని బ్రతుకు వ్యర్దమేయగును. చరిత్ర . 


పవిత్రమైవ వారికి. బరాధీనత యనునదుండనే యుండదు. నీవును నీరాజ్యమునకుం | 


బొమ్ము. అకంటకంబగు రాజ్యంబునుంబొంది, పారిపాలించికొనుము. ఇట్లు బ్రహ్మాది , | 


దేవతలెల్లరు విమచుండంబలికి యాస్యామియంతర్హి, తుండాయెను, 


- ప్వామి పుష్కరిణి యనువామ మొతీర్ణంబునకే యొప్పియుండెను. ఎల్లతీర్ణంబుల |. 
దివ్యశక్తులు నిందిమిడియుండెను. ఎల్లతీర్థంబులకునిది సామినియగుటయు స్వామి ;. 
త యగునని ని మున్న భగవంతుండె వచియించెను. ఆహా! యీ ా వుల్యతీర్ణ స్య 





| 
[| 
f 
{ 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


మాహాత్య్యంబును నేమనిచెప్పంగలము? దీనిం దర్శించిన మాత్రాన వారి వారి పాపములెల్ల 
నాశమగుంగద. ఇం స్నానమొనర్సిన వారింగూర్చి వేరే చెప్పనేల? మజియీ తీర్ణతీరంబుననె 
యిల్లు కట్టుకొని నివసింపంగలిగిన వారి భాగ్యమే మహాభాగ్యము, వారే ధన్యులు 
అనికొనుచు దేవతలెల్లరు నానంద వికసిత హృదయులై వెడలిపోయిరి. ఆ మహారాజు 
శంఖణుండును, ఆ పవిత్ర తీర్ణంబును, విడువలేక విడువలేక, దేవుదర్శనము దలంచికొనుచు 
నెటైెట్లో నిజకాంతతో, నమాత్యులతో దేవదేవునవ్యాజ కరుణమనంబున దలంచి తలంచి 
మురియుచు నటనుండి కదలి పర్వత రాజమును దిగి తనదేశమును గూరిచి మెలమెల్లం 
జనియెను. 


ఆట రాజ్యంబు నపహరించిన వైరిరాజు లెల్లరెవరికి వారె యా రాజ్యాధి కారమును 
గాజేయవలెనని కుటిలతనుబూని, యీరాజ్యమంతయు నాబల పరా(క్రమములచేతనే 
సం'ప్రాష్తమయ్యె, నిది నాకే చెందునని పలుకపాగిరి. నాది నాదియని తమలో6దాము 
కలహీంచి నకించుచుంటయే కాదు, దేశ ప్రజలకును నాశముం గలిగించుచుండిరి. కడకు 
వారును గలహంబున నేమియుందేల్సి కొనయజాలక విసిగివేపారి, తమలో నొకవిం బ్రభునిగాం 
జేసికొను నేరుపునోరుపు లేక కడకు “ఇది మనయందెవ్వనిదియుంగాదు. ఇది యెవ్వవిదో 
వానికేచెందుట యెంతయు మేలగును.” అని తలపోసి శంఖణభూవరు వెదకితెండని 
నలువైపులకును దూతలనంపిరి. వారును బోయిపోయి వెదుకపాగిరి. నందొక తెగవారు 
గోదావరీతీరంబున రాజాంగనుంగొని సంతసంబున ఓరాజా! నమస్కృతులు. దయ 
చేయుడు. మోరాజ్యమును మోకెయొసంగ వారెల్లరును సంసిద్దులై యున్నవారలు. అని 
పలికిరి. అది వినిన రాజును దేవుని వాక్కులందలంచి కొనుచు. దనరాజ్యమునకుం 
బోయిచేరెను. అట రాజులెల్లరది తెలిసి శంఖణు నెదుర్కోలిచ్చికొనిపోయి. రాజ్య 
సింహాసనంబుననుంచి యభిషేకించి తొంటియట్ల పామంతులై సేవించుచుండిరి. 
శంఖణనరపాలుండును బోయిన రాజ్యమును వేంకటేశ్వరాను ([గ్రహంబునమ ఆఅలంబొంది 
నిష్క్కంటకముగ€ బ్రజాను కూలంబుగ( బాలించుచు దేవునను (గ్రహంబును దలంచి 
కొనుచు హత్తిన బత్తిని సుఖంబుండెను. ఇట్లని మునివరులారా! వింటిరికదా, తీర్ణరాజ 
మాహాత్య మెట్టిదో? యని మాతముని వరుండు మరియు నిట్లు చెప్పదొడంగెను. 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 
వ్యూహలక్ష్మీ మాహాత్మ్యము, తవ్మం(త్రము 


ఉః తల్లిపషమప్త లోకులకు దైవతమూర్తి దయా(ప్రవూర్ణ, చం | 
చల్లవితాక్ష్మి పద్విమల చంద్రనిభానన పద్మషండ మ 1 
ధ్యోల్లల డోలికా విహరణోద్దత లాలస మానపాబ్ద, సం 
పల్లలితాంగి శార్టధర వక్షవివారిణి, గొల్తునిచ్చలున్‌ 


నాయనా! కనుల నక్కటికమలలు వేయుచుండ నిండుచందురుం బోలిన | 
మోము గలిగిన యానల్లనయ్య యిల్లాలు లోకముల కల్లం దలి. యాకలుముల జవరాలు; 
మహాలక్ష్మి ప్రారబ్దకర్మల పట్టుకూడ చెజచి పాపంబుల హరింపంగల పావనురాలు, 
కోరిన కోర్కులెల్ల దీర వెల్లపంపదలు కొల్లలుగ నిచ్చి యనుగగ్రహించు పాల్కడలి పట్టి 
యా మంగళదేవతయె జయ, కీర్తి లక్ష్మి యనుపేరుల విలసిల్లుచుండును. అందున |! 
వ్యూహలక్ష్మీ యననొప్పు నాతల్లి యంతయు ముద్దరాలు కరుణామయి. ఆయమ యె, 
యనాయానమ్మువ, నమగగ్రహించి, వాపంబులెల్ల హరించి, థైశృ్ళర్యంబుతెల్ల 
దయవొసంగలలది ఆయంబను వశంబు చేసికొని యనాయాసపంబున నను[గ్రహంబుం 
పొందగల మంత్రంబిదిగొనుము. మినుము. 


ఓమ్‌ శ్రీ, ఓం నమః పరమలక్ష్మై, పెమ్మ వక్షుప్టితాయై, రమాయై 
ఆ(క్రితతారకాయ, నమః వహ్నిజాయినమః। 

ఈ మంత్ర రాజమెల్ల కోర్కుల నొసంగు వేల్సుజెట్టే, యనియెజుంగుము. 
పద్మాసవప్రియయు, ద్విభుజయు, వెన్ను పెన్నురమున నెన్నడును నిల్లుకట్టుకొని 
యున్నయమ్నమన్నయునగు నాకలుముల జవరాలిని వ్యూహలక్ష్మిని శరణొందుము. | 
ఎల్లవేళల డెందమ్మున వాయమ్మనె నిల్పుము. మజియెడందను చెడ్డతలంపుల జేర | 
నియకుము. తులువ పనులకుం దొరకొనకుము. (త్రికరణంబులం బవిత్రుండనై 
ప్రవర్తింపుము. లేకున్న మజియుం బెడిసి కొట్టునుసుమా. యని ఆత్మారామునకు 
యామంత్రమిచ్చి యామువివరుండు కనుమొజంగెను; మతికానరాలేదు. 


ఆత్మారాము(డు వెజిపుగదుర, వింతనందినమనమ్మున సంతోషమ్మును 7 
బొందియు6 దవచేతవైన, తొలివుట్టువునందైన పాపంబులకునై యెంతయు, |. 
దుఖమ్మునొంది యనుతాపమ్మున దురపిల్లి తనచే నీజన్మమున మజలనట్టి పాపంబేదియు || 
జరుగకుండ నమ(గ్రహింపుమనియు. దిన్ననితెన్నునం బట్టిపోవనెడందకు6 గడిందిబలము 
విమ్మని య దేవదేవు( వేంకటేశు బ్రార్జించుచు మం|త్రానుష్టానంబునకుం దగినతావును 
బాచికొన నటనుండి వెడలిపోవుచు నిట్లని చింతింపందొడంగెను. నేనెట్టి పాపినైనను 


త సమన నాసా నా we Ye 
శశ 4” WAT ర గ్‌ ల స ర ర య ల్‌. 





ఖు ~ 
"~~ ను ~~ ~~ ~~ ~ ము. - ~~ 


శ వేంకటాచల మాహాత ట్రము 


తాలిజన్మమున నేదోకొంత పున్నెపుకార్యము నాచేనయ్యెనుగాబోలు. దానికి ఫలముగనేకదా 
యీ మహా పురుషుని దివ్యదర్భనంబు చేకూరెను. ఆ మహాభాగుండకారణమగు నక్కటికను 
నన్నను([గ్రహించెను. నేటితో దుఃఖంపు కాళరాత్రికడచెను. శుభోదయముతోచుచున్నది. 
ఇట్లనుకొనుచు+ బర్వతంబెక్కి పోయిపోయి, యందందుజాలనడుమల నుండి 
జలజలపాజు సెలయేళ్లంగాంచుచు నొకచోందొలి పున్నెంపు ఫలముగా స్వామి పుష్కరిణిని 
గనుగోనెను. దానింజూచినంత నాతం “ డిది నన్నుద్దరింప నాకాశంబున నుండి దిగివచ్చిన 
మందాకినియ. ఇది నాపొపంబులనెకాదెల్లర పాపంబుల నాశంబొనర్పంగల పుణ్యఖని. 
నిజముగనిది పాపనాశనియు, బుణ్యప్రదాయినియు నగు విరజానదియేయగును. 
అవితలంచి అద్దియె తనకునికిగా( దగినదని తలంచి, యందయుండి, మం[త్రంబును, 
విధియుక్తముగ జపించుచు వ్యూహలక్ష్మిని, నారాధింప నిశ్చయించెను. అందే నిలిచి, 
యా(శ్రమముం పానర్చికొని యాతడు భక్తి శ్రద్దలు ముప్పిరిగొన నియమమున( దగురితిని, 
నియత నిర్మలమనమ్మున స్నానమొనరించి లేచినంతన యేదియో గొప్ప బరువు 
దిగిపోయినట్టుల యొడలెల్లందేలికాయెను. అచ్చటనె యాసనబద్దుండై విధియుక్తముగ 
మం(త్రమున దేవి నారాధించి నిలిచి యా పవిత్రవనముమ నలువైపుల దేజీపాజం 
జూచెను. అందొకచో నాతనికి దేవనిర్మితంబుగ6 దోచుచు నొకదేవాలయము కావనాయెను. 
అయ్యది సిద్దసంపేవ్యంబై యొప్పియుండెను. మనోహరంబులగు పెక్కుగోపురంబులు, 
మండపంబులు నలరారుచుండెను. అవియెల్ల మేలిమి బంగారమున వినిర్మితములై, 
నవరత్నములు పొదిగి, కనులకు మిటుమిట్టు కొలుపుచుండెను. నృత్య వాద్యంబుల 
డెందంబుల కమందానందంబు గూర్చుచు సురముని సంఘసంసేవితంబై గంధర్వ 
నగరంబును మించి కన్నుల ఏందొనరించుచుండెను. ఈ నిర్ణవారణ్యాంబున 
వీదివ్యదేవాలయంబేమి? అని నిబ్బరమగు నబ్బురంబున గనుంగొనుచు నాతండు 
తనివిసనక దరియంబోయి చూచుకోరికనటుపాగెను. ఆహా! అదియేమి! ఏమిభాగ్యము! 
వికసిత పుండరీకనయనుండును, శంఖచ(కధరుండును, నవరత్నఖచిత సువర్షకిరీట 
మండితమస్తకుండును, సర్వాభరణ భూషిత సుందరశరీరుండును, బీతాంబరుండును 
నగు శ్రీ వేంకటేశుండు నెదుట నభయహస్తంబునెత్తి పట్టి వరదానంబుల నొసంగనో 
యనం గుండలాభా నంశోభిత వదనంబును గొంచెముగవంచి తన్నేచూచుచు 
దర్శనంబిచ్చెను. కోటి కందర్ప లావణ్యుండగు నా ప్రభువు చెంగట భూదేవి విరాజిల్లు 
చుండెను. వెడంద యెడందను సిరి, కలుముల జవరాలునలరారుచుండెను. 
ఆంతనాత్మారాముండును నొడలు మజచియిట్లనెను. 


ఓ దేవదేవా! నిన్నాశంకర భగవామండును, బితామహుండునుం గూడ తెలిసియెన్నం 
జాలరు. ఎల్లరకుం నీవపరంధాముండవు, నీవ పరమాత్మవు, పరమగతివి, ఈ లోకంబు 
లెల్లను బుట్టింపను, బెంపను, గిట్టింపను నీవకర్తవు. నీవ మహేశ్వరుండవు” ఆని ప్రణమిల్లి 





శ్రి వేంకటాచల మాహాత ట్రము 


లేచి, ప్రభూ! వీవయంతయు నెజుంగుదువు; నీయెదుట నేనేమికోరుదును? ఏమి 
విన్నుం బ్రార్జింతును? నేజేయం గలిగినది మనసుంచి నమస్కారమ్ము మాత్రమే, ఆవి . 
గొంతు తొట్రువడుచుండ( గన్నుల నానందా(శ్రులు తొరంగనట్టై యాదేవుని టెప్పలార్వక . 
చూచుచు నిలిచి - దేవదేవా! జగత్సతీ! దీనరక్షకా శరణు శరణు రక్షింపుము. మనసును ' 
ప్రశాంతముగను, సుస్తిరముగ నానర్పుము. చంచలేం(ద్రియమ్ముల చంచలతమాన్సుము ' 
నదుపుననుండగ ననుగ్రహింపుము. నామనంబెప్పుడును నీయంద నిశ్చలముగనుండ్త ' 
సదాచరణుడనుగ నను[గ్రహింపుము. అనియట్టై యంజలించి నిలిచెను. 


సర్వజ్ఞండును, నకారణకరుణామయుండును బరాత్సరుండును, నగు. 
శ్రీనివాసుండు వాని మౌగ్యంబును నెటింగి వత్సా! వెజపును విడువుము. విచారింపకుము. . 
తొల్లివివలననైన యపరాధంబు లెల్ల క్షమింపంబడియెను. వ్యూహలక్ష్మి నారాధించి నీవు ' 
నిజముగ నలభ్యంబగు లాభంబును బొంద(గాంచితివి. నీకెడదెగని శుభంబులొడం : 
గూడయగలవు. ఆనంతైశ్సర్యంబు, నమూల్యంబగు నారోగ్యము నీకు సులభ్యంబగును, . 
దీర్జాయువు విలక్షణ జ్ఞానము -నీకగును సజ్ఞను(డవై చిరకాలంబీ మహద్భోగంబుల , 
నమభవింపుము. ధర్మ జీవివైభావికి( జక్కని బాటవేసికొ మము; పరమపదమందంగనుము, ' 
ఆనివలుకుచున్న యాదేవునకాతండు దండంబువలె నేలంబడి దండములొనరించి లేచి ' 
చూచునంత వాదేవుం డంతర్హితుండాయెను. మజీకావరాలేదు. అంతనాతండిది కలయా, 
నిక్కమా! మాయయా! మతిభ్రమయా! ఏమియో యెజుంగ( జాలకున్నాను. ఆనుకొనుచు 
దేవునను (గ్రహమున నంతయు నిక్కమెయగునని నమ్మి యాపర్వతరాజమును డిగ్గి |. 
తత్సమోపంబువనె నివాసంబుండి, చిరకాల మాసువ్రతుండెడంద దేవునిలిపికొని ధర్మాను | 
వర్తియగుచు సుఖభోగంబులంబొంది కడపటంబరమపదముం బొందెను. అనితొల్లి 
వాల్మీకి మహర్షి వలననిదియంతయుం జెప్పంబడెనని సూతుండనెను. 


rr 





పదువేడు పుణ్యతీర్థంబుల కథనము 


వరహాద్రి కథవిను మానవులకు నమృతపానమే యగును. కావుననే యావైకుంఠాద్రి 
చరితము మాటిమాటికి వాలకించుటకు(గోరిక లూరుచుండును. కథాసందర్భమున 
వింతకుముమ్న మోరు కనకాచలమున( బదునేడు వుణ్య తీర్థములున్నవని | 
వచించియున్నారు. కావున నోసూతమునివరా! పున్నెముల(బెంపొందింపంగల యాపదునేడు |. 
పవిత్ర పుణ్యతీర్థంబులయు మాహాత్మ్యం బెట్టిదో మాకుంబూర్తిగ వివరింపంలరని |. 
కోరుచున్నామనుచున్న శౌనకాదులకు సూతుండాదరమ్మునం జేరంబిలిచి యిట్లనెను. |: 
అయ్యలారా! ఈ పుణ్యతీర్థంబుల మాహాత్మ్యంబు సర్వమును బూర్తిగ వివరింప | 
వేరికివి వశమగువదికాదు. ఏదో కొంతకొంత తెలిసినంతవరకు జెప్పం 


య శ Ue UE Ye UE V2 ఛి” IO UIE FTI CIPI DONE Een హో rarer, 





శ, వేంకటాచల మాహాత ట్రము 


' నేవివరింతును.మోరును మనసుంచి యాలకింపుండు. ఇంతకుమున్ను మోకు గొంతకొంత 
1 స్వామిపుష్కరిణివి గూర్చియు. 2.గుమారతీర్థంబును గూర్చియు వచియింపం 
' బడియెంగదా. ఉన్నవానింగూర్చి నావివరించునదాలింపుడు. ఈ బంగారు కొండ పాదునందు 
' మొదటితావున నొకప్పుడు భూమిం బగుల్బుకొని పరమపావవమగు నీశ్వరలింగమొండు 
' వెలికివచ్నెమ. శివకేశవులకుం భేదములేదని, దేవునారాధించి, పొందుటకు బవిత్ర 
హృదయము, సదాచారము మాత్రమే ప్రధానమని బోధింవనే యుద్భవించిన 
యాశివలింగమును నెల్లదేవతలట( బ్రతిష్టించి పూజల (బ్రారనల( దనియించి వెడలిరి. 
దానికి ముందెయిలను బగిలించి పవిత్ర జలములూరి నిర్మలంబులై యట తీర్థరాజంబుగం 
దిరమయ్యెను. అయ్యది తాల్లిపాతాలమునంజిరకాలము కపిల మహామునియట 
పాతాలమున నున్న యాపుణ్య తీర్థమును, దివ్యలింగమును సేవించి యనంతమగు 
మహత్తునంది మహర్షియగుటంజేసి యా లింగమునకు గపిలలింగమనియు, 
నాతీర్థమునకు, _3.గపిలతీర్థమనియు, (బ్రసిద్దనామంబులు కలిగెను. అయ్యవియే 
పాతాళమున నుండి యవని నగలించి మానవుల నుద్దరింపనిటవచ్చి వెలసియున్నవి. 
ఇచ్చటను వానికా పేరులే యొప్పియుండెను. 


అటనుండి కొండమీదికి గొంతదూరము పోయినంత 4. శక్రతీర్హము కాననగును. 

తొల్లియహల్యా గెొతములవంచింబ, యహల్యా సంగమమునకుద్యమించిన శక్రుండు 
' తత్సాపఫలితంబుగ నందిన ఘోరశాపమ్మున( బరితపించి, యాగౌతమువను(గ్రహమున 
' నేయటనాదివ్యశైలమును జేరియాతీర్ణమున ముమకలిడి శాపవిముక్తిని పొందెను. కావుననే 
' యది శక్రతీర్థంబని పిలువంబడుచుండెను. శక్రుడు అనువదియు, వింద్రువికిం గలయొక 
నామమే. 


అటనుండి కొంతముందునకు నడిచిన 5.విష్వుక్సేనతీర్ణము, వుణ్యవివర్థనము 
కావనగును. అచ్చటనెవరుణ కుమారుండు విష్వక్సేనుండు దుప్తరంబగు తపంబొనరించి, 
దుర్గభంబగు సారూవ్యంబును, నావైకుంఠుని సేనాధివత్యంబును బొంది 


'ప్రమోదమునాందెను. కావుననే యది విష్వక్సేన తీర్థంబునా6 బరగెను. 


ఆమా6దవాక్కెడ6(గ్రమమున నైదుతీర్ధంబులు, గలవు. ఆది దేవుండగు వైకుంఠుని 
వర్వవమర్థంబులు, సర్వవాపహరంబులునగు వాయుధమ్ములయిదును, 6.పాంచ 
జన్యంబనంబడు శంఖంబును, 7.సుదర్భన చక్రమును, 8.కౌమోదకివాయబడు గదయును, 
9.వందక ఖడ్గంబును, 10.శార్టమ్మువాంరగు చావమ్మును నానొప్పునీయైదు 
_ నాయుధంబుల వలననుద్భవిల్లి, దర్శన స్పర్శన పవిత్రకరములగు జలంబులనిండి 
సేవించిన జనులకు శరణంబై రక్షింపంగలవు. కావుననేయవి పంచాయుధ తీర్థమ్ములన 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 





11 ఆటముండి కొంతదూరము ముందునకు పాగిపోయిన నన్నికుండము కాననగును, | 
దావం దావంబులాడివవారి పాపములన్నియు నగ్నింబడన శలభంబులట్ట 


దగ్ధములగుమ. 
12. దావికింగొంత దవ్వుముందునకుం బోయిన హత్యాదోషంబులను గూడ నాశం 


బొవర్భి, పున్నామ్ముంజేకూర్చంగల బ్రహ్మతీర్థంబును దర్శింపనగును. 
13. _దావిందాటిమోదుగ€ గొద్ది యెడంగంబోంగలిగిన బుషితీర్థంబనియు, సప్తర్షితీర్థం 


బనియు€ బిలువంబడు పవిత్రతీర్ణంబు కాననగును. ఒకప్పుడట నెలవుగ నిలిచి 


యేడ్వురు ముమలు నాతీర్థంబున ముమకలిడి తపమొ నర్భి వెన్ను నను[గ్రహముం 
బొంది పెంపాందిరి. 


ధార్తరాప్టులు దుష్టలై మాయాద్యూతంబున వంచించి పాండవుల నడవులకు . 
వెడల వడచిరి. ఎజు(గరాని వింత చేష్టలవాండగు వావల్లనయ్య బో ధింప నాపాండుపుత్రులు ' 
యుధిస్టిరాదులు పవి(త్రనగోత్తమంబుమ వేంకటాచలమును సే వింపవచ్చిరి. వారా పర్వత్మ 
రాజంబున క్లేత్రపాలురచే సురక్షితంబై పవిత్రమై యొప్పునొక్క తీర్ణంబుదరివి .. 
నివాసంబుండి స్నానపావాదులంద తీర్చికొనుచు ధర్మానురక్తులై యొకవత్సరంబు , 
దనుకకాలంబు వెళ్లంబుచ్చిరి. అప్పుడొక వాటి రాతిరి ధర్మరాజునకొక యుత్తమ స్వప్షం *' 
బాయెను. ఆకలనొక దివ్యపురుషుండు తోచియాతనింగాంచి యిట్టనియెను. మోరిట . 
వీపమోత్రతీర్థంబును నియమిత ధర్మచిత్తులై యొకవత్సరము సేవించినవారైతిరి. కావున !. 
మోజన్మ జవ్మంబుల పాపంబులెల్ల నాశంబై మారు పవిత్రులైతిరి. ఆపుణ్యఫలంబుగ 3 


రాబోవు యుద్దంబున మీరు విజయులు కాగలరు. (క్రమాగతంబగు రాజ్యంబు ' 


మాకుంజేకూరంగలదు. అదివిన్న రాబిట్టేలేచెను. .అట్లనెవారు తరువాత రణమున విజయులై | 
రాజ్యముమ బొంది షుఖించిరిగదా. ఆది మొదలుగ గనాతీర్ధరాజము 14. న! 


(బ్రపీద్దమాయెను. 


ఆట ప్వామి పుష్కరిణీ తీర్ణమునకు( దూర్పుభాగమున జింతామణి గిరివర | 
గహ్యరమున 15. జరాహరము, 16.వలిఘ్నము, 17.రసాయనము, ననుమూండు పవిత్ర | 





పుణ్యతీర్ణములు గలవు. ఆవి మాయాతిరోహితములు, కావున వానింగనుంగొనుట చాలా | 


కష్టము. ఎంతటి తలగలవారమనుకొను వారును నావింత తీర్థములందెలియంజాలరు. | 
ఇవి యెల్లదశాధిక ఫలంబులంజేకూర్చం గలవు. వాని మాహాత్య్యంబు పూర్తిగ వివరింప ॥ 


వావల్లనగునదికాదు. ఆకనకా చలమున నెన్మిదిలోహఖనులు గలవు. అయ్య వి | 1 


పుణ్యాత్ములకు మాత్రమే యుగభేదంబుల గనవచ్చుచుండును. ఆ పవిత్రకుధర రాజమున |, 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


నింకను నెన్నెన్నియో పావన తీర్థంబులు విరాజిల్లును. వాని నన్నిటింబేర్కొన, వాని 
మహత్తునునెన్ననేరికిని వశముకాదు. అందునంగొన్ని కొన్నినే. జౌప్పెద నాలింపుడు. 
అందున కృష్ణతీర్ధంబొండు విరాజిల్ల్చును. మకరమాసమున రవివాసరమున6౬ బుణ్య 
నక్షత్రయుక్త పౌర్షమాసిని, ఇంకను బుణ్యతిథుల నాకృష్ణతీర్థమున స్నానమొనరించు వారి 
పాపములెల్ల నశించవారి పవిత్రవాంఛలెల్లందిరును. 


ఫల్లుని తీర్థ మాహాత్మ్యము 


ఆనగోత్తమంబున నీశాన్యదిశా భాగంబున ఫల్నునీ తీర్థమొప్పును. ఒకప్పుడా 
తీర్ధతీరంబున సనకాదియోగివరులు సస్తర్షులును తానంబులాడి తపంబులొనరించి 
తరియించిరి. ఆతీర్ధ తటమ్ముననె (ప్రాచీన కాలమున నరుంధతీదేవి నియమమున, 
భక్తిశ్రద్రల స్నానంబులొనరించుచు తపంబుపొనరించెను. ఆ యమతపమునకు నెంతయు, 
బ్రసన్నురాలై మంగళదేవత శ్రీదేవి ఫాల్లున శుద్ద పౌర్ణమిని బ్రత్యక్షంబై యను(గ్రహించెను. 
కోరినవరములిచ్చి తనియించెను. తనకాతల్లి ఫాల్గుణమున నాతీర్థము కడ(బ్రత్యక్షంబగుట 
నాతీర్ణమునకు ఫల్నునీతీర్థమను పేరుకావలయునని యరుంధతి కోరుటనాపె కోరికమేర, 
కదిమొదలుగ నది ఫల్లునీతీర్థమన నొప్పెను. ఫాల్గున మాసంబునం బూర్వఫల్నునీ 
నక్షత్రయుక్త పూర్ణిమయందు నాఫల్నునీ తీర్హమున భక్తి విశ్వాసములతో' బవి(త్ర 
హృదయముతో స్నానమొనరించు వారి యందెంతయు+ (బ్రసన్న చిత్తమున దనివితో 
వారి కోర్కులనెల్త్లం దీర్చుచు, వారియిండ్హ నెలకొనియుందునని వరంబిచ్చి 
యాలోకమాతరమాదేవి యరుంధతీదేవి నను(గ్రహించి యంతర్జానమాయెను. నాడు 
మొదలుగ మునివరులా తీర్థరాజము తీరముననే యాశ్రమముల నెలకొల్పుకొని 
నివసింపసాగిరి. ఆసిరి వలన భగవానుండు లక్ష్మీపతియునట నివసించును. మనమును 
నాదేవదేవుని వేంకటేశుని సేవలంజేయుచు నందే నివసింతము అనిపెక్కురు దేవతలుకూడి 
యాలోచించిరి. వారాస్వామి తీర్మమునకుత్తరమున6 దీరమునకుం గొద్దిదూరమున తమతమ 
యా(శ్రమముల నెలకొల్పుకొని యందు సుఖముగ నివసింపసాగిరి. 


జాబాలి తీరమాహాత ఖట్రము 
(a) 


ఆఫల్నునీ తీర్ణంబున కుత్తర దిశనొక తటాకమొప్పుచుండెను. దాని పళ్చిమ 
తటమ్మున జాబాలిముని వరుండు తనశిష్యగణములతో నాశ్రమమొనరించికొని 
సుఖానందములతో నివసించుచు. దపశ్ళర్యలంగాలము వెళ్లంబుచ్చుచుండెను. అది 
కారణంబుగ నది జూబాలితీర్థంబన బరగెను. మజియు. బెక్కురన్య మహర్షులును నా 





త్రీ వేంకటాచల మాహాత త్రము 





సమాపమ్ముల వాగిరివరమున నాశ్రమముల నివసించుచు నాదేవదేవుదినదినంబ్ను 
నారాధించి తనియుచుండిరి. మజియు నెందరోమునివరులా నగరాజమునకు దాదా 
నివసించుచు దినదినము వచ్చి గోవిందునర్చించి, మజల రాగలమని తలంచి మవపచ్చళ్ల 
యుంచిపోవుచుండిరి. మహానుభావుడు మహాముని యగస్త్యృభగవానుండట నాశైెలతటమ్ము 
నుత్తమపుష్పోద్యానమును నాటి పెంచి యనవరతమందలి వివిధ సుగంధిత కుసుమములకి 
నావుండరీకాన్షునర్చించుచు. జిరకాలముగ శిష్య సంఘములతో వసించి సంత్నో. 
పీయూషముం (ద్రావితనియుచుండెను. 


పురుషోత్తముండు శ్రీ వేంకటేశుండు శ్రీ భూదేవులతోయగూడి కృత త్రేతాద్వాపరముం 
మూడు యుగముల విం|ద్రాదులచేతను, రాజుల, మహారాజులచేతను, భక్తజనంబులచేతన్న 
పాధుసజ్జమలచేతను, సుసంపన్నములు చేయబడిన పలువిధములగు నిత్యోత్సవములక్షే 
బూజింపంబడుచు వారలకు, నర్దిజనులకు, నభీష్టములొసంగి తనియించుచు సమ్మోదితు?. 
చొవరించుచుండెము. ఇంక కలియుగంబున నో భగవానుండు వేంకటాచలమున మెజప్ప 

. తీగెయట్టు, మెజియుచు, భక్తులంగోర్కులిచ్చి తనియించుచు( (బ్రత్యక్షదైవమై 
యలరారుచుండెను. అవియా సూతముని వరుండు చెప్పియింకను దనియక వినిపింప 


నుత్సాహపడపాగెను. మునులును ప్యామిలీలల నింకనింక నాలింపనుత్కంక, 
నందియుండిరి. 





సవక సనందన తిర్థ్ధమాహాత్మ్యము 


యోగాభ్యాపముచే మానవు(డు వజ్రకాయుడగును. మజియు.గాల మృత్యువుము 
గూడ విర్ణించి యాచం(ద్రతారకముగ జీవించియుండును. ఆయోగమున భగవంతు. 
వెడందను మష్టిరముగః బట్టి ధ్యానయోగ మందంగలుగును. దాన పరమపదమొందుము . 
ఆగువగు పత్కార్యాచరణములకు విఘ్నములు మెండు. ఇట నిట్టి యోగమునకు . 
విస్మభయములొదవినచో వేంకటాద్రి నుల్లసిల్లు సనకసనందన సరోవరమున స్నానము . 
లొవరించుచు యోగాభ్యాసమునకు దొరకౌవిన నిర్పిఘ్నమై యోగము సిద్దినందుము. ' మ 
వేంకట నగరాజమునం బాపనాశక పుణ్యతీర్థమునకుత్తరమున నర్రక్రోశ ' దూరమున ' 
సురపేద్దముని, సంపేవితమగు ననకసనందవ తీరరాజమురాజిల్లుచువ్నది. అది మిక్కిలి | ' 
గోప్యమై మలభగోచరముకాక యుండును. మార్గ శీర్మమూసమున'శుక్షపక్షమున ద్వాదశిని | 
నరుణోదయము వేళ దృఢ సంకల్ప చిత్తుండై స్వామి పుష్కరిణీ తీర్థమున క్షం: శ 
మాచరింపవలెను. మజువాండు త్రయోదశి మొదలుగ6 (బతిదినము nnn! 
తీర్మమున స్నానమాచరించుచుండవలెను. అట( దానమాడి పవిత్రుం్లై దినదినమును | 


TT POT FT TY ఇ ఇల త NCR Rr 
శయం శ 4 4 శశ శశ శ 4 శశ శశ We UU 





శ, వేంకటాచల మాహాత ట్రము 


శ్రీమద్వేంకట నగాధినాథుని భగవంతుని శ్రీమదష్టాక్షరీ మంత్రమును ప్రణవయుక్తముగ 
బదివేల మాజులు జపించుచుండవలెను. అటుపిమ్మట యోగాభ్యాసము వొనరించిన 


నిర్విఘ్నముగ సంసిద్రినందును. 


ఓం శ్రీ వేంకటేశాయ నమః 


ఓం నమః శ్రీ వేంకటేశాయ 


కాయరసాయన తీర్థ మాహాత్మ్యము 


ఆ సనకసనందన పుణ్యతీర్ణము నకు దగ్గరగా గుహ్వాతి గుహ్యమై కాయరపాయన 
తీర్భ్థమలరారుచున్నది. తజ్జలములం (ద్రాగినంత మాత్రమున, తక్షణమున, శరీరము 
పవిత్రమగును. కావలయునన్న( బరీక్షార్హమొక పండుటాకు నాజలముల జారవిడిచి 
చూచునది. అప్పటికప్పుడె యది శ్యామలమై, సుందరమై యొప్పును. సనకాదులచే 
వాతీర్థము పాషాణపిహితమై యున్నది. మహాత్ములగు పుణ్యమతులకది కానవచ్చును. 
ఏవిధముచేనైనను దానింగాంచి సేవించియె బుద్దిమంతు(డు దేహమును సుదృఢ 
మొనర్భికొని యెల్లపుడు నావేంకటేశునికిం గైంకర్యముంజేయు చుండవలెను. శేషరూపియగు 
భగవంతుని సేవయే మానవజీవితమునకు( బరమావధి. మానవసేవయే మాధవసేవ; 
భగవదారాధన, అదియెతింగ్ని యాచరించిన వాడె మానవుడు పేవావిహీనుండగు 
మానవుడు స్వామిద్రోహి, భగవద్రోహియగును. ఇందున తిలమాత్రమేని సందియములేదు. 
కావున బుధు౦ండగువాండు ఏత్యనైమిత్తిక కర్మలను దైవార్సితముగం బవిత్రముగC 
దప్పకచేయవలెను. అదియే భగవంతు(డు తనపూజగ (గ్రహించియను[గ్రహించును. 
శాస్త విరుద్దములును, నిందితములును గాని పవిత్ర కర్తవ్యముల సేవాకర్మల నితరములను 
జేయుచుండ(దగును. శరీరధారణము, భోగభాగ్యములు, జ్ఞానవిజ్ఞానములు, బల 
సామర్థ్యములు, క్షేత్రగృహారామములు, ధన ధాన్యములు మొదలగు వానినింకను 
జేకూర్చుకొనుటకై యెన్నెన్ని సాధనసంపత్తులు కలవో వానినెల్ల మానవు(డు వినశ్యరములని 
యెజీ(గ, యెంచి, భగవదర్పితము గావించి బుద్దిమంతు(డుగ జీవితము. బవిత్రముగ( 
గొనసాగింపవలెను. 


షట్రీర్థ మాహాత ట్రము 


కుమారధారికా మాహాత్మ్యముః- ఇది వరాహ దేవుడు భూమాతకుంజెప్పెను. 
ఓదేవ! ఆయారువుణ్యతీర్థముల దగు కాలముల స్నానాదికము లొనర్సు దానిఫలమును, 
బాపవినాశమును జెప్పెద( జెవి యొగ్గివినుము. ఈ పర్వత రాజమున( గలలోకపావని 





శ్రీ వేంకటాచల మాహాత ట్రము 


కుమారధారికా పవిత్ర తీర్థ తీరమున బర్యతరాజకు మారీకుమారు(డు అగ్నిసూను(డు 
కార్తికేయుడు నిజపల్నివి దేవసేనంగూడి యుండి, నిరంతరంబు, తానంబుల( దనియుచు 
శ్రీనివాస సమర్భవములు పొనరించుచు ముదమందుచుండును. దాననయది కుమారధార 
యవనొప్పారుచుండును. దానపున్నెంపు నీరముల మోనమాసమున, అనంగుంభరాళివి 
రవియున్న తరిని రవివాసరములందును, పరమ పవిత్రమగు మఘపూర్ణిమయందున, 
మఘానక్షత్రయుక్త దినమున మధ్యాహ్నకాలమునను స్నానము ల నర్భునతనికిం గలుగు 
ఫలమమోఘము, ననంతము. ఓ జగద్దాత్రీ! వినుము. గంగాది పవిత్ర తీర్థములందెల్ల 
వియమ పూర్యకముగ( బం(డైండు వత్సరముల విరళముగ న్నానాదులొనరించి నియమ : 
నిష్టలనుండు వాని కెట్టిఫలముచేకూరునో యదియెల్ల నీపవిత్ర తీరమున నాయా ' 
పుణ్యకాలముల నిర్మలమనమున నొక్కపరిమునిగి శ్రీహరిందలంచి (మొక్కినంతన 
పొందుము; రాజ సూయయజ్ఞ ఫలమువొందును. వంశాభివృద్ధియగును; ఆజన్మముననే 
మోక్షప్రాప్తియగును. ఆట యథాశక్తివర్చించి సదక్షిణముగ నన్నదానంబొనరించు వానికి 
నంతకుమిన్నగ పుణ్యఫలమబ్బును. 

తుంబు తీర్థ మాహాత్య్యముః- ఓధరారామా! మినమానమున అన మోనరాసిని రవి 
యున్నతరిని పున్నమి తిథిని, ఉత్తరఫల్లువీ నక్షత్రయుక్త చతుర్ధకాలమున ఆన 
ఆపరాహ్నమునను, ఆగిరి రాజమువంగల తుంబుతీర్థమున నభిస్నాతులగువారికి, బునర్గర్భ 
వాసముండదు; అన మజిజన్మముండదు. ముక్తింబొంది తరింతురు. ఆకాలముననెల్ల | 


తీర్థములు వచ్చి యాతుంబుతీర్థమువం జేరునునుమా. 


ఆకాశగంగా మాహాత ట్ర్రముః- సూర్యభగవాను(డు మేషరాశి నలరుచుండి యన 
మేషమాపమున చిత్తా వక్షత్రమువ నొప్పు పుణ్యకాలము న, పౌర్గమాసిని, ప్రాతఃకాలముననెల్ల | 
తీర్థములు వచ్చి యాకాశగంగంజేరును. ఆయావేళల నాకాశగంగా నరిత్తున | 
నవ్నానముపావరించు నాతవికి మోక్షము కరతలామలకమేయగును. ఆట సువర్ణాది | 
దావములాచరితములయి యవంతఫలమొసంగును. 


పాండవతీర్థము : ఓ రత్నగర్భా! సూర్యుండు వృషభరాళినున్న తణిని వైశాఖమాసమున, 
భొమసమవ్విత కృష్ణపక్షముననేవి, శుక్షపక్షముననేవి, ద్వాదశి తిథియందున, ఆదివారమున, | 
సంగమకాలమువ, వాతీర్థమువనెల్ల పావనతీర్థములు వచ్చిచేరును. కావున నాయావేళల | 
సాపాండవతీర్థమున మునుకలిడు వావ్యక్తియీలోకమున నెన్నడుమ దుఃఖమందండు | 
వరలోకమునమ వనంతసుఖావంద లాభములొందును. గోదానాదులొనరించు వారికి | 
జననమరణ బంధములు పాసి ముక్తిచేబడును. 








FEN ewe eww ewe ww 
4 4 4 44 4 


టు కు ల మ న త ఈ ఇభ 4 


శ, వేంకటాచల మాహాత ట్రము 


పాపనాశవతీర్శ మాహాత్య్య ముః- ఓ మహాభాగా! ఏతద్భూధరేంద్ర శిఖరస్ట్ర పావన పాపనాశన 
తీర్థరాజమున పుష్యమాసమునందు, శుక్షపక్షముననో బహుళపక్షముననో, పుష్యమితోంగాని 
హస్తా నక్షత్రముతో గాని కూడియున్న ఆదివారమునను, సప్తమి తిధిని, ఆశ్యయుజ 
మాసమున శుక్షపక్షమున భానువాసరమునను, ఉత్తరాషాఢ యుక్తసప్తమిని, ఉత్తరాభాద్ర 
తోడి ద్వాదశిని నియమమున స్నానము పొనరించు నాపుణ్యజీవికోటి జన్మలపాపములను 
బాసి పవిత్రుండై ముక్తు(డు కాగలడు. అట విధిపూర్వకముగ స్నానములొనరించు 
శాలగ్రామ శిలాదానమొనరించిన వారి కాజన్మముననేకాదనేక జన్మలం జేసిన పాపములును 
హరించి ముక్తి సం(బ్రోప్రమగును. 


దైవతీర్థ మాహాత్మ్యము:- ఓ దేవ! ఆలింపుము. అనంతమను నాయద్రిరాజమున 
మదీయమగు దివ్యాలయమునకు వాయువ్య దిశనున్నత శిఖర గహ్యరమున రహస్యాతి 
రహస్యమగు దైవతిర్థమన నొప్పు సుందర తమ తటాకమొండొప్పుచుండును. ఆందున 
మునుకలిడ(దగు పున్నెపువేళల నుడువుచున్నా(డ నాలింపుము - పుష్యమి కడచిపోయిన 
గురువారముననో, (శ్రవణానక్షత్రయుక్త సోమవారముననో, స్నానములొనరించు వారికిం 
గలుగు ఫలమనంతము. అది ఎవరముగC జెప్పుచున్నాండను. మనముంచి యాలింపుము. 
తెలిసియో తెలియకయో యేరీతిగంజేసినవైనను నెల్లపాపములు నీ పవిత్ర దైవతీర్హమున 
ప్నానమాచరించినంత సమసీపోవును, పున్నెము పెంపుగాంచును. ఆపుణ్యతీర్ణమున 
స్నానమాచరించినంతనె దీర్చాయువును, నైశ్చర్యోన్నతియు. బుత్రపౌత్రాభివృద్రియు, 
బంధుమిత్ర సమృద్దియు నొందును, కడపట స్వర్గలోకమును బొంది చంద్రలోకమున 
సమున్నతినందును. అచట( బవిత్రదినమున నన్నదానమొనర్చువాడు. అఖండాన్న 
దాతయగు వాని పుణ్యఫలమును బొంద(గమను. ఓ వసుమతి నీకునేవతి గుహ్యతను 
విషయముల నెజుంగంజెప్పితినిసుమా. అన్న విన్నయాపధ్వీలలనామణి యెంతయు6 
'బ్రసన్న మనంబున నాభూవరాహమూర్తిం దీయతీయవి పలుకుల విట్లని (ప్రస్తుతించెను. 


హే వరాహవదనా! దేవాధిదేవా! అచ్యుతా! అనంతా, భగవంతా! క్షీరసాగర సదృశ 
శరీరాభా! వజ్రశ్చంగా! మహాభుజా! ప్రభువరా! మీకివే వందనములు. ఓదివ్య స్వరూపా! 
విష్ణుదేవా! మహాసము(ద్రాగాధ జలముల మునిగి పడియున్న నన్ను( గల్పాదిని నుద్దరించి 
పాలించితిరి. మాయను([గ్రహముననే, వేవేల బాహువుల నుద్దరింపబడినే నీజగతీతలమును 
బట్టియున్నాను. భారముంబూని భరించుచున్నాను. నానావిధ దివ్యాభూషణ భూషితా, 
యజ్ఞసూత్రవిరాజితా! అరుణారుణాంబరధరా! రత్నరంబితగాత్రా! ఉద్యద్భాను ప్రతీకాశ 
పాదపద్మా! నమోవాకములు, బాలచం(ద్రవంకనుబోలు, సుతీక్షణమై (ప్రకాశ వంతమగు 
దంట్రా(గ్రముల నొప్పునోసామో కైమోడ్పులు! దివ్యచందన పరిలిప్తాంగా, మహాంగా 





శ్రి వేంకటాచల మాహాత్మ్యము 


తప్తకాంచన కుండలమండితా, మహాబల పరా(క్రమా! ఇం[ద్రనిలమణిజటిత సుశోభిత 
వర్ల మయాంగ దాలంకృతాంగా, వ(జ్రదంహ్రా(గ్ర వినిర్భిన్న మహాబల ఎపక్ష హారణ్యాక్షా! 
మహాదక్షా, నీకివే వేవేలుదండ ప్రణామములు. వికసిత విశాల పుండరీకనయనా! ఆతా(మ్రాక్షా 
సామసనమనోహరా, వేదాంత భూషణా, వేదాంత వేద్యా సర్వాత్మా సర్వేశ్వరా, విచిత్ర 
విక్రమవిరాజితా, వందనములు. హరహిరణ్య గర్భాదివందితా, ఆదిదేవా, సర్వవిద్యా 
మయాకారా, సర్వజ్ఞా సర్వభూతహిత వ్రతా, శబ్దాతీతా! నమస్కృతులు. ఆనంద విగ్రహా; 
నంతా, కాలకాలా, కమనీయాకారా, ప్రణతులు; వేవెలువినతులు. అనిప్రస్తుతులు 


7 


(౮ 


వా సాన్వి పను నుని ha ned ma) Cr న న! SE కాం జానా చ ore వానర rr ఇన 


పొనరించుచు నాభూమాతయా దేవడేవు పాదపద్మముల కొజులి దండ ప్రణామము ' 


ష్‌ 


నరింపసాగెను. వరాహ దేవుండామెను నిజకేరంబుల బట్టి యెత్తి, హృదయమునకు 
త్తుకొనెను. మూర్తమాఘ్రాణించి వామాంకమున నుపవసింపంజేసెను. అంతలోనన 
సంకల్ప మాత్రమున దన్నుంజేరిన గరుటామంతుమూపున ధరణీ తరుణీ ద్వితీయుండై 
యధిరోహించి, నారదాది మునివకులు దేవవరులు సంకీర్తనము లొనరించుచుండ 


xc) 


వృషభాచలముంగూర్చి పోయెను. అటలోకపూజితమగు స్వామి పుష్కరిణీ పళ్చిమతీరమున | 


నిల్సి బ్రహ్మతుల్యులగు మహాతు లచే మునివరులచే, వైఖానసులచె నిరతంబు( 
బూబీింపంబడుచునుండెిను, 


కమలాతటాక మాహాత ట్ర్రము 


తొల్లితొండ మాను(డను రాకుమారుడు లక్ష్మీమాతను, కమలాలయ నారాదించి 
యెన్నియేని వరములందెను, అట్టుదేవినుండి వరములంది ముందునకు సాగిపోయి 
కమలాతటాకము దరి శుకమున్యా(శ్రమమును జేరి యాతపోధనునకు నమస్కరించి 


పూజించివిలిచెను. మునియుగబ్రసన్న చిత్తుండై యుంట(గ్రహించిన, యారాజాకమలా |, 


నామకతటాకము యొక్క మాహాత్మ్యము దనకు వివరముగంజెప్పుండని వారింగోరెను. 
దాని కామునివరుండిట్లని చెప్పందొడంగెను. 


తొల్లి దూర్యాసుండు కోపమ్మున శాపంబీయగా నాతపోధను భక్తుంగించపజుచుట 
కిచ్చగింపక యాకలుములజవరాలు, కేశవునిల్లాలు పతిదేవునితో వెన్ను నితో వైకుంఠమును 
వీడివచ్చి బంగరుతామర పూలనొప్పు వీకొలనుంజేరినిలిచి యిట బెక్కువర్షంబులు 


తపంబొనరించుచు నుండిపోయెను. అట నింద్రాదులు వేల్పులు వైకుంఠమున |: 


జిరకాలముగం బద్మాలయయు, 6బద్మాన్షుండును లేకుంటకు. జింతించి, యన్వెషించి, 
యిట గమలాన్షుతో( గూడియున్న లోకమాతను గమలాలయను గాంచి 
యావందోత్సుల్లనేత్రులై యాదేవీ దేవులకు లోకపితలకు నమస్కరించి నిలిచిరి. మతియు 
వారవుడు హరి'ప్రియను గమలను కలుములతల్లిని యిట్లని స్తుతులొనరించిరి. 





| 
గ 
a 
i 


(1 

: 
|. 
గ | 


1 
th 
5 | 

| 
న. 


i 


కం! 


శి వేంకటాచల మాహాత్మ్యము 


దేవతలొనరించిన లక్ష్మీమాత్పస్తుతి 


శ్రీలలనా శిరోమణికి. జెల్వగుతమ్మివసించు నమ్మకున్‌ 
మేలిమి బంగరున్దైగడు మేనిహెరంగుల మించు లచ్చికిన్‌ 
జాలికనుంగవంగనుచు6 జక్కగ బత్తుల( బ్రోచుతల్లికే 
వేళను భక్తి మోజగను వేడి, పొనర్తుము వందనమ్ములన్‌ 
కమలాలయకును [మొ క్కులు 

కమలాొక్షికిలై మొగుపులు కమలకు వినతుల్‌ 
కమలాననకును జేజే 

ల్లమలాంఘైికి వందనములు కడలి తనయకున్‌ 


కలుములతోయజాక్షికిని, గంజదళాన్షుని డెందమిల్లుగా 

నిలిచిన, లొకముల్లరుణ నిచ్చలు నేలెడి, తమ్మియింటితా 
య్యలికిని, జాలిచూపుల మహామతికి న్సిరకమ్మయమ్మకం 
జలిఘటియించి (మొక్కెదము జాబిలి యక్కకులోక మాతకున్‌ 


మానినిః-= దండము లక్ష్మీకి దొమర సొక్షికి 


దండము విష్ణుతలోదరికిన్‌ 
దండముకల్ముల తన్వికి, భక్తుల 
దన్సు దయామతి కిందిరకున్‌ 
దండము పద్మకు, దండముశ్రీ॥కిని 
దండము మంగళ దేవతకున్‌, 
దండములోకము తల్లికి, దర్శకు 
తల్లికి మాకు రమామణికిన్‌ 


రమణకవృత్తముః నలువ జననికిని నలినసదనకును 





నగధర సతికిని నతులు సదా 


జలనిధి తనయకు జలజనయనకును 
సరసిజ ముఖికిని శతవినతుల్‌ 

కలుముల పడతికింగనికరమున మము 
గనిమనుచు సిరికి. గయిమొగుపుల్‌ 

అలరుల విలుతున కలరెడి జననికి 
ననవరతము నివె యభి వినతుల్‌ - 


శ, వంకటాచల మాహాత ట్రము 


కం॥ హరియురమున శ్రీవత్సము 
దరింబింతామణికి( బిరుద దనరెడి యమ్మా 
కరివరదుని కనకాంగీ! ( 
వెరవున మమ్మేలు మమ్మ విదితశరణ్యా | 
దండమొక్కటి నీకు దైత్యారిదయితరో 
దండము(లైండు వేదండ గమన 
మూండు దండములు కల్ములనిచ్చు నమ్మరో 
దండముల్నాల్ను పద్మాలయస్ట 
అయిదు దండంబులో యమరేం(ద్ర పూజిత 
పదియు దండంబులు పద్మనయన 
దండముల్సది పదుల్తరళాయ తేక్షణ 
వేయిదండంబులు (పేమ హృదయ 
తే లక్షదండముల్కరుణా కటాక్ష వీక్ష 
ఎన్నియెన్నియొ దండములివిగొ తల్లి 
పుండరీకాక్షు కైదండపూనివచ్చి [| 
కనికరమ్మున మమ్మేలు కమలనయన, | 
కః పద్మానన, పద్మాసన 
పద్మవయన పద్మహస్త పద్మాంఘియునౌ 
పద్మాసముగన్నమ్మను 
బద్మనయను పతింగొలుతుము పద్మనుసతమున్‌ 
తే మంగళంబబ్రి కన్యకు మాకు శ్రీకి 
మంగళము వెన్ను నన్నునకుంగమలకు 
మంగళములోక జవనికి, మంగళమ్ము | 
పద్మకుందల్లి తల్లికి భార్గవికిని 


రో 


జామా. చలావ్రాలా కాలాన శు న నక వా లె 


a ల స్యా = వ్‌ డు 


/ 
1f 


ఇట్లు విబుధ వరులెల్లరును బరిపరివిధముల( బ్రార్జించుచుండం (బ్రసన్సురాలై | 
భార్లవిక్షీరపాగర కన్యక వారికి వైకుంఠునితోం గూడివచ్చి దర్శనంబిచ్చి యిట్టనియెను, 
ఓ సుమనసులారా! దివౌకసులారా! ధర్మశూన్యుల, సత్యదూరుల, సురవైరుల 
రాక్షసుల ల్లర సంహరించి విజయులై మిరు మోమోనెలవులకు నేగుదురుగాత. 
ప్థానహీను_ : స్థానభ్రమ్హలునగు మానవులెవ్వరీ (త్రిదశవరకృత స్తోత్రంబున నన్నుం 
గీర్తింతురో వారును వారి వారి పదవుల ప్టానంబులు నొందుదురు. భూమింగల 





శ్రీ వేంకటాచల మూహాత్మ్యము 


మానవులుగాని స్వర్గవాసులు (తెదశులుగాని యీగీర్యాణకృత సోతంబుతో, నఖండ 
బిల్వపత్రములతో నన్నేరు పూజింతురో వారు ధర్మార్థకామముల బూర్జులైతుదను 
మోక్షముంబొందుదురు. ఈతామర కొలకును, కమలా తటాకమును, జేరి 
యేరువేల్పులుగాని నరులుగాని యెవ్వరుగాని స్నానములొనరింతురో, యీ స్తోత్రముచే 
విష్ణువల్లభను నన్నుంబూజింతురో వారు సిరిసంపదలనంది దీర్హాయువులై, మేటి 
విద్యావినయ సంపన్నులై, విరాజిల్లుదురు. తేజోవంతులై, పుత్రపౌ త్రాభివృద్దిని, వంశోన్నతిని 
బొంది సుఖింతురు. ఇట్టా మాత పెక్కువిధంబుల వరంబులొసంగి విష్ణు భగవానునితో 
గరుడా రూఢయై వైకుంఠమునకుంబయనమై పోయిచేరెను. ఇట్లనిశుకుండు మజీయు 
నిట్లనియెను. ఓరాకుమారా! ఈ పద్మసరోవరముం గీర్తించిన స్నానమొనరించిన 
రాజాలకును నధికైశ్చర్యంబు లొనగూడును. నీవునునిందున స్నానమొనరించి పొమ్మన 
నాతఃడందున మున్కలిడి పవి(త్రు(డై మునివరునకు నమస్కరించి సెలవుతీసికొని 
విజతురణభమధిరోహించి, తనపురమునకు వెడలిపోయెను. తొండమాను(డును రాజై 
ప్రజామంజకముగ6 బరిపాలన సాగించుచుండెను. 


అస్తితిర్ధ మాహాత ట్ర్రము 


ఇట్లా తొండమానుడు రాజ్యవాలనము సాగించుచుండ నొక సంవత్సరమున 
గార్తీక మాసమున వసిష్ట గోత్రోద్భవుడగు వీరశర్మయను నొకవిప్రవరుండు మృతినొందిన 
తన పితృదేవుని యస్తులం, గొనిపోయి గంగంగలిపి పుణ్యతీర్ణంబుల స్నానంబులొనరించిరా6 
గోరిక కలవాడై రాఘవుండను నొకపు(త్రుని, లక్ష్మియనుపేర నొప్పు గర్భవతిని, తనభార్యను, 
పతివ్రతను తనవెంట(గొని పయనమాయెను. పోవుచు బోవుచు నిండుచూలాలగు 
దనభార్య నడిచి పయనము చేయలేకుండుటంగాంచి యెంతయు. జింతించెను 
మార్గవశంబున, దైవయోగమున జాతుర్వర్ష్య జనాకీర్ణంబగు తొండమాను నగరంబును 
చేరెను. తొండమాను కీర్తినత డంతంత వినియుంట నాపట్టణమున నొకయెడ విడిసి 
భార్యను బుత్రుని నటనుంచి తానొక్కరుడు( రాజదర్శనమునకు నేతెంచెను. ద్యారపాలురచే 
నాతనియాగమనము విన్నరాజా వానిలోనికిం బిలిపించి సింహాసనమునకుం జెంగట నొక 
యాసవమున వేదవేద్యులగు విప్రజన మధ్యంబున, బండితజనాకీర్ణంబగు నాసభా 
మధ్యమున గూర్చుండడేసి, ఓ ద్విజోత్తమా! మోరాకకుంగారణమేమి? మోకైనేనేమి 
యొవర్చంగలను? సాదరమున జెప్పుండనెను. అదివిన్న యావి(ప్రోత్తము డెంతయు 
ముదమంది రాజును నాశీర్వాదములతో విశేషస్తుతులొనరించి యిట్టనియెను. ఓ నృపవరా! 
నలుదెసల నెల్లజనములు కీర్తింపనీకీర్తి నాలించినేనిట నీకడకు వచ్చితిని. ఓ నృపవరా! 
మాజనకులు కాలసం(ప్రాప్తినందిరి. వారి యస్తినిచయము కొనిపోయి గంగా నిమజ్జనం 





శ్రీ వేంకటాచల మాహాత శ్రము 


బొనరింపం గృతవిశ్చయు/డనై కాళికిం బయలుదేరితిని. నాభార్య గర్భవతి. పుత్రుండు 
పంచాబ్దంబులవా(డు. ఆంతదనుక నడచిగానిసమర్హులు కాకయున్నవారు, శాఫనవేం ' 


దిరిగివచ్చునంత దనుకవారినిట మోకడనుంచి పోనెంచితిని. ప్రజానుంిక్సా, ఓ :భాహ్నణ 
జన(ప్రియా! వారిందండ్రివలె రక్షింపనర్గు౧డవు. ఆమెనెటులును నిపుడు నాతో తీసక్సా .. 
పో(జడాలను, నామె దండి వలి రళ్షంపనర్నుండవు. పతి(తలగు స్రీలకు6 బతెగ 'హమునవె న 


యుండవలయును. ఆటుకాని నాడు నూమలయిుంటనో. మేనమామణ౧ంంటనో - 


యండనగును. ఆటుకానిచోళతగచామున, గకణమున నుండందగు ఎ, ఆంచెందున 
న యు 
అవకాశము లేనినాడు ప్రజాపేఆయనుట ణుగ్నభా మున క్షణమున ఎ ఉదనును 


వనితలకు నల్గురు తండ్రులుగానెన్నండగనవారనుట సువిదితముగగ. వారిని రక్షించు 


భారము మోయదియ. తీర్ణయాత్రలంబూర్త్సి చేసికొని గంగాస్నాన ౨ ౩నరించి యస్త 


ఎమజ్ఞ్జనంబొనరించి తిరిగి వచ్చి యామెను గొ దును, ఇంతవరకు నామెనిట సద్దృహవ i“ 


నుంచికాపాడున. పుణ్యశాలినియు( బవితకీల యు: బజ(వ్రతయునగు నామెయు 
నబటశాంతముగ( గాలమువెళ్త్లబుచుగలదు. జన నారాజా వలయ యాజన్నిగట్టునెంతయు 
నాదరించి వాని పయనమునకుం జాల దనమిచ్చివోయిరమ్మనెను, 


ఆ వీరశర్మయు భాగ్యాపుత్రులకడకుం బోయి వా. రాజనగరంబున( జ్‌ 
తాను కాళికింబోయి పుణ్యభాగీరధిని మునుకలిడివత్తుననియు నంతదనుక వారినట 
రాజాశ్రయమున నుండుడనియు6౬ బలికెను. దానికా వనితా రత్నము శన్నులనీరు 
గ్రుక్కుచు స్వామి గంగను స్నానమాడి విశ్వేశ్యరదేవు నర్భించి తొందరగ రావలయునని 
పదముల (ఫాలెను. భూసురుండును పత్నినిపట్టియెత్తి యిట్లనె. తొందరగనె తిరిగివత్తును 
ఎచారింవకుము, వు['తుని బెంగగొనకుండ(జూచికొనుము: అనియోదార్భుచు 
నేడ్చుకొడుకుంగౌగిటంజేర్సి యూరార్చి వారు తనపోవువైపునకే బాష్ప సందిగ్తలో 
చమలగుచుగనుచుండ నెట్టెట్స్‌వారి విడిచి ముందునకుంగాళ్లు పాగకయె సాగిపోయెను. 
పతొవెడలిన పిమ్మట బ్రాహ్మణపత్సియు గనులనీరు తుడిచికొని కన్న కుమరు 
కన్నులందుడుచుచు రాజపత్నికడకుం బోయెను. ఆ పిమ్మటనంతిపురిం జేరినరాజా 


పాజుతంగాంచి లోకమున మానవులు పలుతెజ(గులవారు. ఈ బ్రాహ్మణకాంతను | 


యత్నమునంగాపాడి యాజన్నిగట్టునకుం జేర్చుటయే మనధర్మము, అనిపలుతెరంగుల 
యోచించి యామాతా సుతుల యునికికిం (బ్రత్యేకముగ నొక సుందరభవనము నెల్ల 
వసతులతో విర్మించి యందుండ వియోగించెను. వారి కారెన్మిది మాసముల దనుక 


ఇ ల రా ల 
లాల జా 
~- 


వ pe ఓమ జాలి. కరన వస ధమాకా నతన ఇలా. అచ. వాతం రాలు న ము న్యు _ నా నై 
sy TTT US =-- ఆ జ్‌ - = 


కావలపపిన ధాన్యములు, పప్పులు మొదలగు నెల్ల సంబారములు, పొయిమోదికి,బొయి 
(క్రిందికిగట్టమ బెట్టను వలయు సామ(గ్రి యంతయు, నిదికొజతయనునది లేకుండగ, 


విదికావలయునవి యడుగ నవసరము లేకుండగనన్నియు నాయింట సర్వసమద్దిగ 





శ్రీ వేంకటాచల మాహాత శ్రము 


బొనరింప( గృతవిశ్చయు/డనైై కాళికిం బయలుదేరితిని. నాభార్య గర్భవతి. పుత్రుండు 
పంచాబ్దంబులవా(డు. ఆంతదనుక నడచిగానిసమర్హులు కాకయున్నవారు, శానననేః ' 
దిరిగివచ్చునంత దనుకవారినిట మోకడనుంచి పోనెంచితిని. (ప్రజానురిక్తా ఓ :భాహ్మణ 


జనప్రియా! వారిందండ్రివలె రక్షింపనర్నుండవు. ఆమెనెటులును నిపుడు నాతో తీసిక్రా 
పో(జాలను, నామె దం(డ్ర వలె రళ్షంపనర్నుండవు. పతివతలగు స్రీలకు బతిగమునవె a 
యుండవలయును. ఆటుకాని నాడు నూమతయుంటతో. మేనమామణంంటనో - 


/ 


యండనగును. అటుకానిచో(భితృగృవా మున. క్షణమున నుండందగు "ఏ, ఆంచెందును | 


అవకాశము లేనినాడు ్రజాపిజయనుట "జనృహమున( “క్షణమున ఎ డదగును 
- 


వనితలకు నల్గురు తండ్రులుగానెన్నండగనవారనుట సువిదితముగగ. వారిని రక్షించు 


భారము మోయదియ. తీర్ణయాత్రలంబూర్సి చేసికొని గంగాస్నాన ౨ :నరించి యస్త 


ఎమజ్ఞ్జనంబొనరించి తిరిగి వచ్చి యామెను గొ ్జోదును, ఇంతవరకు నామెనిట సద్దృహవ Pu. 


నుంచికాపాడున. పుణ్యశాలినియు( బవితకీల యు: బిజెచుతయునగు నామెయు 
ఎటశాంతముగ( గాలమువెళ్త్లబుచుగలదు. జన నారాజా వల్హయని యాజన్నిగట్టునెంతయు 
నాదరించి వాని పయనమునకుం జాల దనమిచ్చివోయిరమ్మనెను, 


ఆ వీరశర్మయు భాగ్యాపుత్రులకడకుం బోయి వా”. రాజనగరంబున( చేగి 
తాను కాళికింబోయి పుణ్యభాగీరధిని మునుకలిడివత్తుననియు నంతదనుక వారినట 
రాజాశ్రయమున నుండుడనియు6 బలికెను. దానికా వనితా రత్నము శన్నులనీరు 
గ్రుక్కుచు స్వామి గంగను స్నానమాడి విశ్వేశ్యరదేవు నర్భించి తొందరగ రావలయునని 
పదముల (ఫాలెను. భూసురుండును పత్నినిపట్టియెత్తి యిట్లనె. తొందరగనె తిరిగివత్తును 
ఎచారింవకుము, వు!తుని బెంగగొనకుండ(జూచికొనుము; అనియోదార్భుచు 
నేడ్చుకొడుకుంగౌగిటంజేర్చి యూరార్చి వారు తనపోవువైపునకే బాష్ప సందిగ్తలో 
చమలగుచుగనుచుండ నెట్టెట్ట్‌వారి విడిచి ముందునకుంగాళ్లు పాగకయె సాగిపోయెను. 
పతొవెడలిన పిమ్మట (బ్రాహ్మణపత్స్నియు గనులనీరు తుడిచికొని కన్న కుమరు 
కన్నులందుడుచుచు రాజపత్నికడకుం బోయెను. ఆ పిమ్మటనంతిపురిం జేరినరాజా 
పాజుతంగాంచి లోకమున మానవులు పలుతెజంగులవారు. ఈ బ్రాహ్మణకాంతను 


యత్న్మమునంగాపాడి యాజవ్నిగట్టునకుం బేర్చుటయే మనధర శ్రము, అనిపలుతెరంగుల 


యోచించి యామాతా సుతుల యునికికిం (బ్రత్యేకముగ నొక సుందరభవనము నెల్ల 
వసతులతో విర్మించి యందుండ వియోగించెను. వారి కారెన్మిది మాసముల దనుక 


కావలపపిన ధాన్యములు, పవ్వులు మొదలగు నెల్ల సంబారములు, పొయిమోదికి,బొయి | 
(క్రిందికిగట్టను బెట్టను వలయు పామ(గ్షి యంతయు, నిదికొజతయనునది లేకుండగ, 





ర 


ప్టసమృద్ది॥ 


—_ ~~ _ 


ఇ ల రా ల 
అబు న్‌ 
~- 


SRR Fe ౧వ RR, ata 2a క. అత్య వాతం మరదు అంద యు ర ఆ వై 
అ yy. Tr Rw జె జ వ జా క 






శ్రీ వేంకటాచల మాహాత ట్రము 


వాబావనయ్యను గూరుచుండం బెట్టి, యిట్లని పలుకసాగెను. ఓ ధరణీసురవరా! తొందర 
పడకుము; మనసును జిక్కపట్టుకొనుము. వుత్రునకై పొగులకుము; భయముడుగుము, , 


వీవనితారత్నము క్షేమము గం బుత్రికంబ్రసవించినది; కుమారీ కుమారులతో సుఖమున్నది, |, 
ధరామరవరా! యిటు విమము. గడచిన శుక్రవారము నుండి శేషశ్రైలవాసునకు వేంకటేశునకు ! 
నభిషేకములు జరుగుచుండెను. ఆ పుణ్యకార్యములను గాంచ నిచటి మాయెడంగల '' 


పుణ్యాంగనలెల్లను వెడలినారు. వారలతో నీపత్నియు నాపున్నెముంగనం బు గ్రీపుత్రులతో 
వేంకటగిరికిం బోయియున్నది. నేడో, రేపటెల్లటనో నీయంతికమునకు వారు రాగలారు, | 


ఆనుచు నాతని నూరటంబెట్టి యేకాంతమున రాజు పుత్రకుంగని యిట్లనియెను నాయనా! / 


తొందరపడకుము. దృఢమతి నా బ్రాహ్మణి గృహమ్మునకుం బొమ్ము. ఆ బ్రాహ్మణిం 


| 
గనుంగొనుము. ఆయమను సంతానముతో వేగమ యిటకుం దోడ్కొనిరమ్ము; పొమ్ము, .. 
తడయకుమనెను. జనకు నాజ్జచొప్పున నాతండును వేవేగము నాగీమునకు వచ్చిలోనంజొచ్చి |: 


శ్‌ 

నీ 

జ 
¥ 
గ్‌ 
5 


యెందును వారింగానక యొకయెడ వారి యస్థిపంజరములంగని యట్టె నిర్విణ్లుడాయెను. 


J 
లీ 


ఆ (బ్రాహ్మణి యాయింట నున్నంతదనుక తిని కాలము వెళ్లంబుచ్చెను. | 


పంచారములన్నియు సమాప్తముగా దిన(దిండిలేక మలమలమాడెను. అభిమానవతియు, | 


[ar 


శీలవతియువగు నామె తనయున్న యింటిగడప దాటి బయటేీకింబోలేదు. కడకామె | 
పుత్రుడు మలమలమాడి మృతినొంద నాతనింగాంచుచు నామెయు ప్రాణములు | 
విడిచెను. వారియస్టిపంజరములం గాంచిన రాకుమారునకు పైప్రాణములు పైననే | 
వోయినట్టాయెను. ఆయ్యో; యీ వి(ప్రకుటుంబాంతముతో మావంశాంతముగూడ | 
వేమోయమచు( బరిపరి తెజింగుల( బరితపించుచు నా రాకుమారుండు వేవేగ నయ్య | 
కడకువచ్చి యేకాంతమున నిట్లనియెను. నాయనా! యేమనిచెప్పను? నేటితో మన ! 
వంశనాళము తెగిపడినదగును. అన్నపానములు లేక యాపాజుత బిడ్డలతో జనిపోయినది. 
యెముకల గూడులె యటం బడియున్నవి. అన్నీ విన్నరాజు వెతకుంబరిమితియే |: 
లేదయ్యెను. అయినను దేకువగొని యాబ్రాహ్మణునకపుడ తిండికి స్త్వయంపాకమునకు | 
బియ్యము సప్పులు మొదలగునవి ఇబ కుశలమగునొక యింటికిం బంపి తానటనుండీ 
వడివడి బిలమార్గమువ లక్ష్మీపతిం దీనశరణ్యు శరణంబు నొంద శేషాచలమునకుం 
బుత్రువితో బోయెను. పోయిన యాయిర్వురును నాదేవుందర్శించి యడుగు దమ్ములంబడి | 
కన్లీరు మువ్నీరుగం గార్చుచుండం గాంచిన దేవుం డిట్లనియెను. రాజా! యిట్టియకాలమున | 
నింత తొందరగ నిటకువచ్చివ పనియేమి? ఇప్పుడు మోపరితాపమునకుం గతమేమి? 

ఎంతయురీరులు, ధృఢమతులు, వీరులు, మోరిట్టలు వికలతనొంద(దగునా? యను | 
వాదేవుమాబలేమియుం జెవింబడక నోటమాటరాక నిలిచియున్న నృపతింగని వానిడెంద | 
మందలి కుందు చెణింగి పర్వాత్ముండిట్టలనియెను. | 


rt _™ 


చం 


జా మా సానా Tt 


న. —————™ క. ణు ని జు 


| 
ep ayo 3 జి క తొ ఎః ॥ = ఎ గ్‌ bl సగ ఇక్‌ క్ష జ గ్‌ | 
« శ “i & న 3 ల్‌ న్‌ గ we pr sy” శ్‌ / వో జ్‌ ల్‌ md షన న్‌ హో స్‌ వన బం oD a బం వక వక శం కళ del. oe : 
శీ శశ శ 4d sd శశ "4 భం 52 ళల "2 EEE AUT 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


నాబావవయ్యను గూరుచుండం బెట్టి, యిట్లని పలుకసాగెను, ఓ ధరణీసురవరా! తొంద 
పడకుము; మనసును జిక్కపట్టుకొనుము. పుత్రునకై పాగులకుము; భయముడుగుము, , 
వీవనితారత్నము క్షేమము గం బుత్రికంబ్రసవించినది; కుమారీ కుమారులతో సుఖమున్నది, | 
ధరామరవరా! యిటు వినుము. గడచిన శుక్రవారము నుండి శేష్రైలవాసునకు వేంకటేశునకు !: 
నభిషేకములు జరుగుచుండెను. ఆ పుణ్యకార్యములను గాంచ నిచటి మాయెడంగల ; 
పుణ్యాంగనలెల్లను వెడలినారు. వారలతో నీపత్నియు నాపున్నెముంగనం బుత్రీపుత్రులతో - 
వేంకటగిరికిం బోయియున్నది. నేడో, రేపటెల్లటనో నీయంతికమునకు వారు రాగలారు, | 
అనుచు నాతని నూరటంబెట్టి యేకాంతమున రాజు పుత్రకుంగని యిట్లనియెను నాయనా! | 
తొందరపడకుము. దృఢమతి నా బ్రాహ్మణి గృహమ్మునకుం బొమ్ము. ఆ బ్రాహ్మణిం 
గనుంగొనుము. ఆయమను సంతానముతో వేగమ యిటకుం దోడ్కొనిరమ్ము; పొమ్ము, |, 
తడయకుమనెను. జనకు నాజ్ఞచొప్ప్రన నాతండును వేవేగము నాగీమునకు వచ్చిలో నంజొచ్చి | 
యెందును వారింగానక యొకయెడ వారి యస్థిపంజరములంగని యట్టె నిర్విణ్షుండాయెను. 


వః (బ్రాహ్మణి యాయింట నున్నంతదనుక తిన కాలము బెళ్లంబుచ్చెను. 
సంచారములన్నియు పమాష్తముగా దినందిండిలేక మలమలమాడెను. అభిమానవతియు, | 
శీలవతియువగు వామె తనయున్న యింటిగడప దాటి బయటికింబోలేదు. కడకామె '. 
పుత్రుడు మలమలమాడి మృతినొంద నాతనింగాంచుచు నామెయు ప్రాణములు | 
విడిచెను. వారియస్థిపంజరములం గాంచిన రాకుమారునకు పైప్రాణములు పైననే ! 
పోయినట్టాయెను. ఆయ్యో; యీ వి(ప్రకుటుంబాంతముతో మావంశాంతముగూడ |. 
వేమోయమచు( బరిపరి తెజంగుల( బరితపించుచు నా రాకుమారుండు వేవేగ నయ్య | 
కడకువచ్చి యేకాంతమున నిట్టనియెను. నాయనా! యేమనిచెప్పను? నేటితో మన |. 
వంశనాళము తెగిపడినదగును. అన్నపానములు లేక యాపాటుత బిడ్డలతో జనిపోయి నది. 
యెముకల గూడులె యటం బడియున్నవి. అన్నీ విన్నరాజు వెతకుంబరిమితియే 
లేదయ్యెమ. అయినను దేకువగొని యాబ్రాహ్మణునకపుడ తిండికి స్తయంపాకమునకు 
బియ్యము పప్పులు మొదలగునవి ఇచ్చి కుశలమగునొక యింటికిం బంపి తానటనుండీ 
వడివడి బిలమార్గమువ లక్ష్మీపతిం దీనశరణ్యు శరణంబు నొంద శేషాచలమునకుం 
బుత్రంవితో బోయెను. పోయిన యాయిర్వురును నాదేవుందర్శించి యడుగు దమ్ములంబడి | 
కన్నీరు మున్నీరుగ( గార్భుచుండం గాంచిన దేవుం డిట్టనియెను, రాజా! యిట్టియకాలమున 
నంత తొందరగ విటకువచ్చిన పవియేమి? ఇప్పుడు మిపరితాపమునకుం గతమేమి? 
ఎంతయుదీరులు, ధృఢమతులు, వీరులు, మిరిట్బలు వికలతనొంద(దగునా? యను | 
వాదేవుమాబలేమియుం జెవింబడక నోటమాటరాక నిలిచియున్న నృపతింగని వానిడెంద ||: 
మందలి కుందు వెజింగి సర్వాత్ముండిట్టలనియెను. 


TET Ty 
శ Fa 4 4 త 4’ న ౫ (౫ gE PPE PW UN 


అవ్యాజ _ ™ 


rr 


వ వై వా ౪ వె జా న 
స క్ష అ స శాల వకవ మాలోకం మాంస బాల అనో ప 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


(బ్రాణములతో, రక్తమాంసములు చర్మములు కల్లి సుందర సురమ్య శరీరములతో వ్యా ' 
మువ్వురు నొప్పిరి. అదియంతయు( బైనుండి కనువింత(గ6 గనుగొనుచున్న బ్రహ 
రు!డ్రేం[ద్రాది దేవతలు దాని ప్రభావమున కెంతయు నబ్బురమంది జయజయకారమ్యు' 
నాసెలయేటిలో, బూలవానలు గురియించి యస్టులగూడులకును తన్నిమజ్జనమ్ము: 
రక్తమాంసములు ప్రాణములు కల్లిని లూపము లొప్పుటచే దాని నస్థితీర్థంబని మ్య: 
కంఠముల( (బ్రశంసించిరి, అదియ దానికిం బేరాయెను. మహాపాపుల నరకమున మ్రగ్గ'. 
వారి యెమ్ముల గూడులును గొనివచ్చి యీ పుష్కరిణి నిజలముల ముంచి యెత్తిన వ్యా. 
పాపపుంజములన్నియు+ దొల?గ నశించి వారు స్వర్గమున కుంబోయి చిరముగ సుఖింతురి . 
వారుగ్గడించిరి. సప్రాణయిన యా భూసురకాంతయెంతయు వింతను మునిగిన చిత్తంబుక్ష . 
బిడ్లలంగూడి నారాణులతోయగూడి యందున మోదమ్మున మునుకలిడి వెలుపలి! ' 
వచ్చెను. రాణులతో వారిసఖులతో గూడియామెయు దేవదర్శనము పొనర్చి సమ్మోడ .. 
మందెను. రమాధవుండా రాజవరుంగాంచి యిట్టనియెను. ఈ విప్రవరుడు కడు" 
నియతాత్ముండు, మదీయ భక్తవరుడు. ఇతనియట్టివాండొరుండులేండు. ఈతడు 
జన్మాంతరమున మూడు వేదముల వివరించి ప్రవర్తిల్లం చేయంగలండు. ఆ పిమ్మట 
నీతడు మదీయ పాయుజ్యముం బొంద(గలడు. 
ఇట్లని భగవానుడు మజియు నిట్లనియెను. పృధ్వీపతీ! భక్తికి విలువయేమని, ' 
యెంతయని కట్టవచ్చును. దానికెంతయైన నీయనే, నాకోరిక, నీభక్తి నీసోదరునను రక్తికి "' 
నుపకృతికి నేనువశుండను. ఇంతవరకును నేను భక్తులకుం బ్రత్యక్షము నం దో(చి ముఖాముఖి | 
మాటలాడితిని. కాని యింతనుండి నాసంకల్పము మాథీనది. ఈ కలికాలమున ; 
నవ్యాజా, (ప్రమాద సుష్టిర భక్తి సంపన్నులగు నేకొందటి తోడనోకాక, యే (ప్రత్యక్షము ! 
వందోచిమాటలాడను. ఆవసరమైన( బరోక్షముగనే (ప్రసంగింతును. ఓ ధరాతలపతీ! నీవు | 
వీపురమునకుంబొమ్ము; నిష్కంటకముగం బ్రజానుకూలముగ పాలనముం పొనరింపుము. '' 
'ప్రజలమ బిడ్డలుగావెంచి, యా (ప్రజలందుననే దేవుని నన్నుంగనుగొనుము. | 
వాలికేయిడుమలు కలుగవీయక, కలిగిన'యిడుమలు వాపి వారికిం దం డ్రివై, ధర్మమూర్తివై | 
పరిపాలవ పాగింపుము. అదియెపాలకుండగుటకు ఫలము. (ప్రజానురంజకు(డు కాని | 
పాలకుండిహపరముల రెంట వీచాతినీచుండై నశించును. అనియారాజ, పుత్రుల వీడుకొల్సి | 
తామ వంతర్భానమాయెను. ఇట్టు త్రివిక్రముచే. జెప్పంబడి రాజు వుత్రునితో రాణులతో | 
బ్రాహ్మణ కుటుంబమును వెంట విడికొని నిజపురమునకుం జేరెను. అట్టు వచ్చి యా 
పిస్రువిశశర్మంగాచి వావి భార్యమ బిడ్డల నర్నించి యిట్లనియెను, ఓధరామరా! ధన్యుండను. | 
దైవయోగమువ బుత్రీపుత్రకులతో మీభార్య మీకుందక్కినది. వీరింబరి(గహింపుడు. | 
_ఆవిజరిగిన యుదంతమంతయుం జెప్ప విని యాజన్నిగట్టును తబ్బిబ్బును నబ్బురమును | 





టే 4 శ 4 శ శ్చ శశ 4 ఇ 4 ఈ 4 న” 


He EY టం? లీ ల ర గ న... 


జ ~ షు ps, 


~ 
క్‌ క్వ అ ~ ణు ~ లు జు ~ జ - 


శ్రీ వేంకటాచల మాహాత శ్రమము 


(బ్రాణములతో, రక్తమాంసములు చర్మములు కల్గి సుందర సురమ్య శరీరములతో వ్యా 

మువ్వురు నొప్పిరి. ఆఅదియంతయు' బైనుండి కనువింత(గ గనుగొనుచున్న (బ్రహ్మ 

రు(్రేంద్రాది దేవతలు దాని ప్రభావమున కెంతయు నబ్బురమంది జయజయకారమ్ము: 
నాసెలయేటిలో, బూలవానలు గురియించి యస్థులగూడులకును తన్నిమజ్ఞనమ్ను: 
రక్తమాంసములు (ప్రాణములు కల్లిని రూపము లొప్పుటచే దాని నస్థితీర్ణంబని ము" 
కంఠముల( (బశంసించిరి, అదియ దానికిం బేరాయెను. మహాపాపుల నరకమున [వ్వ ' 
వారి యెమ్ముల గూడులును గొనివచ్చి యీ పుష్కరిణి నిజలముల ముంచి యెత్తిన వా 
పాపపుంజములన్నియు6దొల( నశించి వారు స్వర్గమున కుంబోయి చిరముగ సుఖింతురు , 
వారుగ్గడించిరి. సప్రాణయైన యా భూసురకాంతయెంతయు వింతను మునిగిన చిత్తంబున . 
బిడ్డలంగూడి నారాణులతోంగూడి యందున మోదమ్మున మునుకలిడి వెలుపలి . 
వచ్చెను. రాణులతో వారిసఖులతో గూడియామెయు దేవదర్శనము పొనర్చి సమ్మోగ ' 
మందెను. రమాధవుండా రాజవరుంగాంచి యిట్టనియెను. ఈ విప్రవరుడు కడు. 
నియతాత్ముండు, మదీయ భక్తవరుడు. ఇతనియట్టివాండొరుండులేండు. ఈతడు 
జన్మాంతరమున మూడు వేదముల వివరించి (ప్రవర్తిల్లం జేయంగలండు. ఆ పిమ్మట 
నీతండు మదీయ పాయుజ్యముం బొందంగలడు. 


ఇట్లని భగవానుడు మజీయు నిట్లనియెను, పృధ్సీపతీ! భక్తికి విలువయేమని, 1 
యెంతయని కట్టవచ్చును. దానికెంతయైన నీయనే, నాకోరిక, నీభక్తి నీసోదరునను రక్తికి 
నుపకృతికి చేనువశు(డను. ఇంతవరకును నేను భక్తులకుం బ్రత్యక్షమునందో(చి ముఖాముఖి | 
మాటలాడితిని. కాని యింతనుండి నాసంకల్పము మాతీనది. ఈ కలికాలమున ' 
నవ్యాదా, (ప్రమాద సుష్టిర భక్తి సంపన్నులగు నేకొందణి తోడనోకాక, యే (ప్రత్యక్షము | 
నందోచిమాటలాడను. అవసరమైన బరోక్షముగనే ప్రసంగింతును. ఓ ధరాతలపతీ! వీవు | 
వీపురమునకుంబొమ్ము; విష్కంటకముగంబ్రజానుకూలముగ పాలనముం పానరింపుము, |, 
ప్రజలను బిడ్డలుగావెంచి, యా (ప్రజలందుననే దేవుని నన్నుంగనుగొనుము. | 
వాలికేయిడుమలు కలుగవీయక, కలిగిన యిడుమలు వాపి వారికిం దండ్రివై, ధర్మమూర్తివై | 
పరిపాలన పాగింపుము. ఆదియెపాలకు(డగుటకు ఫలము. |ప్రజానురంజికు(డు కాని | 
పాలకుండిహపరముల రెంట వీచాతినీచుండై నశించును. అనియారాజ, పుత్రుల వీడుకొల్సి |, 
తామ వంతర్జానమాయెను. ఇట్టు త్రివిక్రముచే. జెప్పంబడి రాజు పుత్రునితో రాణులతో | 
(బ్రాహ్మణ కుటుంబమును వెంట విడికొని నిజపురమునకుం జేరెను. అట్టు వచ్చి యా | 
మప్రవీరశర్మంగాచి వావి భార్యను బిడ్డల నర్చించి యిట్లనియెను, ఓధరామరా! ధన్యు(డను, 

| చైవయోగమున( బుశ్రీపుత్రకులతో మీభార్య మీకుందక్కినది. వీరింబరి(గహింపుడు. J 
_ అవిజరిగివ యుదంతమంతయుం జెప్ప విని యాజన్నిగట్టును తబ్బిబ్బును నబ్బురమును | 


* శ ఖీ శ 4” శ” 4 4 4 శశ 4ి 


జ్‌ 


రల ఈ 





శ్రి వేంకటాచల మాహాత ట్రము 


ప్రతిదినమట కుంబోయి, యాతని, నాతని యర్ధ్థాంగిని గాంచి ప్రసన్నత నందుచుందున్న 
ఆహంకారమంటని యాతని మట్టిపూలె నాకెంతయు ముదమునొసంగును. రాజ 
విరాగులు విగతాహంకారులునగు భక్తులు పలుతెజుంగుల వారు నాకెంత 

వారలుగలరు. పవిత్ర, వినిర్మల, వినమ్ర భక్తిచేనెట్టివాయడైన నెవ్వడైన నన్ను వశమొనర్చుకొన్న ' 
గలండని యెజుంగుము. అట్టి భక్తుని వెనుక కోడెవెనుకంబోవు గోవునట్టనే పోదును - 
అనుదేవుని వ్యోమతల వాక్కులను వినినరాజు తనయహంకృతికి మిగుల లజ్జింి , 
వినమ్రమస్తకు(డై మాటిమాటికి దేవునకు నమస్కరించుచు దనరాజ ప్రసాదమును వీడ్తి :. 
దిగికాలినడకవ దేవు(డు తెలిపిన తెన్నున నాకులాలు(డున్న యెడకుం బయనమాయెను, '. 
ఆతురతతో కాలినడకను బోవుచు కుర్వగ్రామముండేరి యాపరిసరముల భీముండెచ్చట] | 
ఆధన్యజీవికులాలుండెందుండును? వానియిల్లెచ్చట? అని యడుగుచుండ రాజుంగని ,. 
యందున్న వారలాకుమ్మరి భక్తినెంతయు వినుతించుచు నాతండున్న తావుంజాసిడి |. 
ఆతొండమాన భూపాలు(డును వారుచూపిన తెన్నున భీమునింటికింబోయెను. ష్‌! 
యింటికి వెలుపలవె నిలిచి యాభూపతి యాగృహపవిత్రతకు నెంతయు ముస్టండ్డై 
యెంతయునుతించెను; తన్మయుడై యాయిరిటి గుమ్మము | 





మైమతిచిపడిపోయెను. ఆదికన్న వారిడు పిలుపులు విని లోనున్న nn తొందర 

బయటకు వచ్చి, మూర్చను మువింగియున్న రాజుంగాంచెను. కాంచి మిగులబెగడందుచు | 
నయ్యయో! ఎంతకష్టమాయెను? ఈ మహా (ప్రభువరుండిట కేలవచ్చెను? వ్యాక | 
యాత(డిటనిట్లుపడుటయేమి? ఇందునాదోషమేమున్నదో! హా! దైవమా! అగుగాక తల(చిన | 
నీమహారాజూ యమునట్లనమ్నం గఠినముగ దండింపంగలండు గదా? ఇట్టుపడుటయేమి! |. 
ఓదేవదేవా! రక్షింపుము రక్షింపుము. వీకు నివేదనములర్పింప నూరుకడవల నిత్తుము, | 
ఈరాజవరుండానతిచ్చిన వన్నియు నిప్పుడె సమర్పింతును. అనియాతండనుచు నుండ | 
నంతవరాజు స్మృతినంది మూర్చందేరి లేచి యాతురతను ఏడీ యా భీముండెక్కడ? |. 
ఆశ్రీహరిభక్తవరు(డు కులాలుండెక్కడ? శ్రీకృష్ణభక్తుని యాతని పాదపద్మములకేనిదే | 
యొరగెదను. అవిరాజమచుండ భీముండు విన(మ్రుండై రాజునకు నమస్కరించి చెంగట | 
నిలిచెను. అంతట రాజాకులాలు భీముంగాంచి భక్తవరా! నీవుదేవు నేవిధిం. బూజించు |: 
చుందువు? ఆదియెల్లనాకుం జెప్పవే యని యడిగెను. అదివిన్న కులాలుండు రాజుతో |, 
విట్టనెను. ఓ భూపాలచం(ద్రమా! పూజలు పునప్కారములు పున్నెములు నాకేమి తెలియును! |, 
కుండలామకొనువా(డను. ఎల్లపుడు మనసున నాదేవునేయుంచికొని తలుచుకొను | 
చుందును. వలువురు కాదనుతెన్నును మానినడుచుకొందును. ఎజింగి యెవరికిని బార | 
కలిగింపందొరకొనను. అంతయు నాదేవుని దయవలననే నాజీవితమిట్లు సాగుచున్నడి. || 
ny యవి పలుకుచుండగనే భక్తవత్సలు(డు భగవానుడు | 





శ్రీహరియప్పుడ మహాత్ము(డగు నాకులాలు నెదుటందోచెను. ఎదుటం దోచిన జగ(ద్రక్షకు | 


ROSSER 
వలీ జిం లీ సునినా కనకము. కం వ లప 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


ప్రతిదినమట కుంబోయి, యాతని, నాతని యర్థాంగినిం గాంచి ప్రసన్నత నందుచుందున్న 
ఆహంకారమంటని యాతని మట్టిపూలె నాకెంతయు ముదమునొసంగును. రాజ. 
విరాగులు విగతాహంకారులునగు భక్తులు పలుతెజంగుల వారు నాకెంత 
వారలుగలరు. పవిత్ర, వినిర్మల, వినమ్ర భక్తిచేనెట్టివాండైన నెవ్వడైన నన్ను వశమొనర్చుకొన ' 
గలండని యెజుంగుము. అట్టి భక్తుని వెనుక కోడెవెనుకంబోవు గోవునట్టనే పోదును ' 
అనుదేవుని వ్యోమతల వాక్కులను వినినరాజు తనయహంకృతికి మిగుల లజ్జిం ' 
వినమమస్తకుండై మాటిమాటికి దేవునకు నమస్కరించుచు దనరాజ ప్రసాదమును వీడ్తి : 
దిగికాలినడకవ దేవు(డు తెలిపిన తెన్నున నాకులాలుండున్న యెడకుం బయనమాయెను. ' . 
ఆతురతతో కాలినడకను బోవుచు కుర్వ(గ్రామముంజేరి యాపరిసరముల భీముండెచ్చట? ;' 
ఆధన్యజీవికులాలుండెందుండును? వానియిల్లెచ్చట? అని యడుగుచుండ రాజుంగి ,. 
యందున్న వారలాకుమ్మరి భక్తినెంతయు వినుతించుచు నాతండున్న తావుంజూపిగి ; 
ఆతొండమాన భూపాలుండును వారుచూపిన తెన్నున భీమునింటికింబోయెను. ఆ 
యింటికి వెలుపలవె నిలిచి యాభూపతి యాగృహపవిత్రతకు వెంతయు ముస్దుర్డా | 
యెంతయునుతించెను; తన్మయుడై యాయింటి గుమ్మము కడనట్సి ' 
మైముతిచిపడిపోయెను. ఆదికన్న వారిడు పిలుపులు విని లోనున్న భీముండు తొందరక | 
బయటకు వచ్చి, మూర్చను మునింగియున్న రాజుంగాంచెను. కాంచి మిగులబెగడందుచు 
నయ్యయో! ఎంతకష్టమాయెను? ఈ మహా (ప్రభువరుండిట కేలవచ్చెను? వచ్చిన ' 
యాతండిటనిట్లుపడుటయేమి? ఇందునాదోషమేమున్నదో! హా! దైవమా! అగుగాక తలటిన | 
వీమహారాజు యమునట్లనన్ను( గఠినముగ దండింప(గల(డు గదా? ఇట్టుపడుటయేమి? | 
ఓదేవదేవా! రక్షింపుము రక్షింపుము. వీకు నివేదనములర్చింప నూరుకడవల నిత్తుమ. / 
ఈరాజవరుండానతిచ్చిన వన్నియు నివ్పుడె సమర్పింతును. అనియాతండనుచు నుండ |. 
నంతవరాజు సృతినంది మూర్చందేరి లేచి యాతురతను ఏడీ యా భీముండెక్కడ? |. 
ఆశ్రీహరిభక్తవరుండు కులాలుండెక్కడ? శ్రీకృష్ణభక్తుని యాతని పాదపద ములకేనిదే | 
యొరగెదను. ఆవిరాజమచుండ భీముండు విను రాజునకు నమస్కరించి చెంగట | 
నిలిచెను. అంతట రాబాకులాలు భీముంగాంచి భక్తవరా! నీవుదేవు నేవిధి. బూజించు |: 
చుందువు? ఆదియెల్లనాకుం జెప్పవే యని యడిగెను. అదివిన్న కులాలుండు రాజుతో |. 
నిట్లనెను. ఓ భూపాలచం(ద్రమా! పూజలు పునప్కారములు పున్నెములు నాకేమి తెలియును? |.' 
కుండలామకొనువా(డను. ఎల్లపుడు మనసున నాదేవునేయుంచికొని తలుచుకొను 
చుందును. నలువురు కాదనుతెన్నును మానినడుచుకొందును. ఎటి(గి యెవరికిని బాధ | 
కలిగింపందారకొనను. అంతయు నాదేవుని దయవలననే నాజీవితమిట్లు సాగుచున్నది. 
ఇదియంతయు వాదేవునను(గ్రహమే యని పలుకుచుండగనే భక్తవత్సలుండు భగవాను(డు 








_ శ్రీహరియప్పుడ మహాత్ముండగు నాకులాలు నెదుటందోచెను. ఎదుటం దోచిన జగద్రక్షకు | 


ట్‌ టే స్‌ వాకా we wr wr PO Ree Tw Te rw 






మయ eS ఈ 0 ఉ + ఇ SU 


~ ~ ~ తు ~ జూ ~ క్‌ Pe a bn చ fy స స 


న. 
నేన్‌ 
లా ననా న సావు దా శప అటక ఇ 
మ — ue 24 | 





శి వేంకటాచల మాహాత ట్రము 


వేదాలు మాకెట్టులెజుక? ఏదారివి మిమ్ము బూజించి (ప్రార్థింతుము మాపాలియమ్య. 
యయ్యలారా! మమ్మెటులను గనికరించి వచ్చినారు. వండినిద్దముగము 
మాపెట్టవీయన్న ముందవివిగ(దిని మమ్మను(గ్రహింవుడు. కాదవకుడు. ఆది | 
మాకుపదివేలు. మేమేపాటువారము. ఇదియంతయు మోయను(గ్రహమ్మ; మోయిచ్చానడ్ష / 
మోకైవండ(బడినది. ఆదిగోనాపతిదేవుడు మాయొప్పుదలకై యువ్విళ్లూరుచు వెట్టుల | 
చూచుచున్నవా(డో. మాపెట్టినకుడుపుకుడువుండు. అదియమాకానందము. అనుచు ! 
బలుతెఆంగులనేమేమి యో పలికివేడు కొనుచుండ నాభక్తురాలికి( దమాలినికిం (బ్రపన్నుంై |, 
వెన్నలదొంగ లచ్చిమోముంగని చిన్నగనవ్వెను. ఆమెయు( జిజునవ్వు వనేయౌవౌన 1 
యుత్తరమొపంగెను. ఆంతనాయనంతు(డు జగన్నియంత నాకుమ్మరి పడుచుతో - 
నిట్టవియెను. బిడ్డా! భక్తిని మోరుపెట్టు నాయన్నమును మేమెంతయు( బ్రేమనవస్యను ! 
గ్రహంతుము. అదియట్టిదిట్టిది యనవేల? భక్తిరసమున బొదిగిన యదిమాకు మిగుల | 
కమ్మగ రుచివంతముగనగును.ఆనుచు నావాత్సల్య పము(ద్రుండు శ్రీనివామ(డప్పుడ | 
యాకులాల దంపతులిడివ భోజనమును వారియింటనెంతయుం ్రీతివి వాపక్తివి | 
శ్రీదేవితోంగూడ నారగించెను. ఈ వివోదముం గనుచున్న శివ విరించ్యాదు లుత్సాహా | 
మనమ్ముల వాజగత్కర్తను జగత్కళ్యాణమూర్తి ననేక విధముల? గీర్తింపపాగిరి. దివిజాలు ; 
దివ్యదుందుభులు (మోగించిరి. కల్ప(ద్రుమములు వూలజల్లులుగం గురిపెను ౪ 
ఆనమయమున వొక యుత్తమ విమానమటకువచ్చెను. ఆవచ్చిన విమానము; 1 
గాంచిదేవు+డా భీమునకు దివ్యకిరీటము, శంఖ చక్రములు, పీతాంబరము, మ్య! 
మాలాలంకారములు విచ్చెమ. లక్ష్మీమాతయు దివ్య మాల్యాంబరాభరణమా | 
లావవితారత్నమునకు( దమాలివికిచ్చెమ. ఆ కులాల దంపతులును దివ్యాభరణాంబక ]. 
భూషితులై దేవీదేవులకు (యొక్కుచు, రాజును గృతజ్ఞతంగనుచుం బరాత్సరుమమ క 
మతంబున వావిమానమువెక్కి విష్ణులోకమునకుంబోయిరి. ఆదియంతయుం గాంచిన ( 
తొండమామండు వారలగతికెంతయు నానందమును నబ్బురమునాందియు 
దవగతికెంతయుల జావవతముఖుండై దేవుంగాంచి యిట్టుపలికము. ఓ దేవా యిరి క్ల 
యేమి యవ్యాయము. వారాజ్యమునం గర్గునొక వాల్లవ జాతివానికిం గష్టటీవికి వాడలితో || 
పాయుజ్యామొసంగితివే. విన్నే వమ్మిభక్తి (ప్రవత్తినున్న వవ్నిట్టులు పేక్షించితివి. వేచేవిన 3 
సాపమేమి? అమచుండ దేవుండు కనికరమున నెట్లవియెను. ఓరాజా దుఖింపకుము | { 


"వైటు లైా మనా ఇ మోత? ene 


Bi, Pe ముతత వు హా 





FCT రానా నాగా 
4 శశ" 4444 శ4్ళ WN 


శ్రీ వేంకటాచల మాహాత ట్రము 





వేదాలు మాకెట్టులెజుక? ఏదారివి మిమ్ము బూజించి 'ప్రార్థింతుము మాపాలియము 

యయ్యలారా! మమ్మెటులను గనికరించి వచ్చినారు. వండిసి ద్దముగమువుడో 1. 
మాపెట్టువియన్న మురదవివిగందివి మమ్మను(గ్రహింపుడు. కాదవకుడు. అదిర | 
మాకుపదివేలు. మేమేపాటువారము. ఇదియంతయు మాయను[గ్రహమ్మ; మోయిచ్చాన్ష $ 

మోకైవండంబడినది. అఆదిగోనాపతిదేవుడు మోయొప్పుదలక్రై యువ్విళ్లూరుచు వెట్టుల : 
చూచుచున్న వా(డో. మాపెట్టివకుడుపుకుడువుండు. అదియమాకావందము. అనుచు 
బలుతెఆంగులనేమేమియో పలికివేడుకొనుచుండ నాభక్తురాలికి6 దమాలినికిం బ్రపముం 
వెన్నలదొంగ లచ్చిమోముంగవి చిన్నగనవ్వెను. ఆమెయు( బిజునవ్వు వవేయౌవౌనని ' 
యుత్తరమొసంగెను. ఆంతనాయనంతు(డు జగన్నియంత నాకుమ్మరి పడుచుతో | 
నిట్టవియెను. బిడ్డా! భక్తిని మోరుపెట్టు నాయన్నమును మేమెంతయు ట్రేమవవస్యన ? 
గ్రహంతుము. అదియట్టిదిట్టిది యనవేల? భక్తిరసమున బొదిగిన యదిమాకు మిగుల | 
కమ్మగ రుచివంతముగనగును.ఆనుచు నావాత్సల్య పము!ద్రుఃడు శ్రీనివాముండప్పళ | 
యాకులాల దంపతులిడివ భోజనమును వారియింటనెంతయుం ్రీతిని వాపక్తిని 
శ్రీదేవితోంయూడ నారగించెను. ఈ వివోదముం గనుచున్న శివ విరించ్యాదు లుత్వాహ | 
మనమ్ముల నాజగత్కర్తను జగత్కళ్యాణమూర్తి ననేక విధముల గీర్తింపపాగిరి. దివిజాలు | 
దివ్యదుందుభులు (మోగించిగి. కల్పు(ద్రుమములు వూలజల్డులుగ6 గురిపెను 4 
ఆనమయమున నొక యుత్తమ విమానమటకువచ్చెను. ఆవచ్చివ విమానము 1 
గాంచిదేవుడా లీమువకు దివ్యకిరీటము, శంఖ చక్రములు, పీతాంబరము, దివ్య! 
మాలాలంకారములు విచ్చెను. లక్ష్మీమాతయు దివ్య మాల్యాంబరాభరణమూ |. 
లావనితారత్నమునకు( దవాలివికిచ్చెను. ఆ కులాల దంపతులుమ దివ్యాభరణాంబక 3 
భూషితులై దేవిదేవులకు యొక్కుచు, రాజును గృతజ్ఞతంగమచు. బరాత్పరుము | 
మతంబున నావిమానమువెక్కి విష్ణులోకమునకుంబోయిరి. ఆదియంతయుం గాంచిన + 
తొండమామడు వారలగతికెంతయు నానందమును నబ్బురమునాందియు? క 
దవగతికెంతయుల జావనతముఖి(డై దేవుంగాంచి యిట్టుపలికెను. ఓ దేవా యిరి క్ట 
యేమి వారాజ్యుమున గల్నునొక వాల్గవ జాతివానికి6 గష్టజీవికి వాడలితో | 
పాయుజ్యమొనంగితివే. వినే నమ్మిభక్తి (ప్రవత్తినున్న నన్నిట్టులు పేక్షించితివి. వేచేపి్‌ + 
పాపమేమి? అముచుండ దేవుండు కనికరమున విట్లనియెను. ఓరాజా దుఃఖింపకుము | 

నాకొకయు మిత్రుడు నొకడు శ్యతుండు లేండని తెలిసికొనుము. ఎవండుకావి తవచేతకుం, | 


జో 
| 


eis 





లో త. 


















మామిడిపండ్లను గాయదుకదా! నిజమె వీవెంతయు భక్తుడవు, పవిత్రవర్తనడన్నే | 
తనన. , 


ERED ETL నవాని నయా? నయ hh i dh a కా వనే... 
ఖీ శశ + 4 శశ కరర. 58 VEEL “a క 


శ్రి వేంకటాచల మాహాత ట్రము 


సురమువి పూజితుడు భగవానుడు శ్రీహరి సర్వజనారాధితుండు శ్రీనివాసుండు 
నీలోకమున నిట్టివెన్నెన్షియో వింతచరితల బత్తులందనియించుచు, సాధుసజ్ఞనుల | 
మనోరథము లందీర్ఫుచు నికలియుగమున (బ్రత్యక్ష దైవమై యావేంకటనగంబున 
నేడుకొండలవాడు, నిలిచి యెల్లరకును సుగమ్యు(డై వెలసియుండెను. ఆ దేవుంబొందు '' 
కోరిక యేని పవిత్రవినమ్ర, జీవితముంగడపందగును. ఎల్లరందున దేవుని దేవునందెల్లర 
దన్నుంగనుచు, నాదేవునెడ నుడుగని భక్తినుంచి కామ(క్రోధముల మదమత్సరములు |: 
విడిచి సర్వసమభావమున నొప్పనగును. 


మాటయెనిమిది దివ్య తీర్థములు 


వ్యా జియానలంటా టా యో క కే 


కల మా సా 


ఓ భగవాను(డా! భక్తివైరాగ్యముల నొసంగునా నూటయెన్నిది దివ్యతీర్ణములేవియో 
పెర్కొనుండన్న శౌనకాదులకు రౌమహర్షణి యిట్టులనియెను. అగునగు నాదివ్యతీర్ణముల 
పవిత్రనామములు దినదినము పేర్కొనియు, వినియు(జదివియు వినుచు వారల ' 
పాపములెల్లందొలంగి, పున్నెములొదవి ముక్తిచే కూరునన వానియందెప్పుడును స్నానంబు 
లొనరించుచువట పత్కర్మల నిరతము నొనరించు నాపవిత్ర హృదయుల భాగ్యముంగూర్చి" 
వేరెచెప్పుటెందులకు? అనుచు మజీయు నిట్టులు చెప్పసాగెను. 

దేవునకు( బూర్పదిశ నాగ్నేయ దిగ్భాగమున చక్రరాజాధిష్టితమగు పరమ ప్రశిద్దమగు, 
చక్రతీర్థము కలదు. దావికింైన మిగుల మనోహరమగు వజ్రతీర్ణము తనరారును. 
ఆమోద విం(ద్రువియు( బాపములహరించిన యుత్తమమగు విష్వక్సేన తీర్ణమొప్పును. 
ఆ తరువాత బంచాయుధతీర్థమును హలాయుధ తీర్థమును దానికీశానమున 
మనోహరములగు వారసింహకాశ్యప తీర్ణములును నామి(ద మన్మధ (బ్రహ్మాన్ని గౌతమ 
తీర్థంబులును దవరారును. పిమ్మట దైవ దైవల విశ్యామి[త్ర భార్ల వాష్ట్రావక్ర తీర్ణములును 
నాపై వాగ్నేయదిశమ దురారోహణ తీర్థము నొప్పియుండెను. వానికీశానమున6 బిశాచముల 
వొదిల్చి తరుమంల భైరవతీర్థ మలరారును. పిమ్మటనుదర రోగములను గుదుర్చ్భు 
మేహతీర్థమును, దానికి. బశ్చిమమున క్షేత్ర పాల శిలాతీర్థము పాండవతీర్ణము నటమి6దం 
బుణ్యభరితము వాయుసేవితమువగు వాయుతీర్థము నొప్పియున్నవి. ఆపైనున్న 
దస్తితీర్ణము. అది మహాపుణ్య(ప్రదము. అందునమృతుల యస్తులు వైచి నవారు దివ్యదేహముల 
నొంది వరమపదప్రాహ్తలు కా(గలరు. అటుపిమ్మట స్నానమొనరించిన మాత్రన 
దీర్చాయువుంగలిగించు మార్కండేయ తీర్థమును జాబాలితీర్థము, వాలఖిల్యతీర్ణమును 
నాపైనెల్ల క్వ రాది రోగములంబాపు బ్వరహరి తీర్థముం గలవు. ఆదరిన విషహరి తీర్ణమొప్పును, 
| దావంచానములాడినం దక్షకసందష్ణులగు వారి యొడలివిషమును దిగి నిర్విషులై ' 


a += జ మము తాత +. శ శ రన పాగ తా 
ఇ జా ga న he ere RS ఉశ్మా్నా మా న్న్న అవ Fan జూ లా 
ఖు. క! చ్‌ శ జ 








హ్‌ a. క్ట వ న్‌ ష్‌ నక క నం a a స ఖే స్‌ ప! విజ సవల On = MP a డర afin Fe గం 
క ల స స 0 60 Ad AE sn రంగ ర వచ 


శ్రి వేంకటాచల మాహాత్మ్యము 


సురముని పూజితుడు భగవానుడు శ్రీహరి సర్వజనారాధితుండు శ్రీనివాసుండు 
నీలోకమున నిట్టివెన్నెన్షియో వింతచరితల బత్తులందనియించుచు, సాధుసజ్ఞనుల 
మనోరథము లందీర్చుచు నీకలియుగమున( (బ్రత్యక్ష దైవమై యావేంకటనగంబున 
నేడుకొండలవాడు, నిలిచి యెల్లరకును సుగమ్యుండై వెలసియుండెను. ఆ దేవుంబొందు 
కోరిక యేని పవిత్రవినమ్ర, జీవితముంగడపందగును. ఎల్లరందున దేవుని దేవునందెల్లర 
దన్నుంగనుచు, నాదేవునెడ నుడుగని భక్తినుంచి కామ(క్రోధముల మదమత్సరములు 
విడిచి సర్ససమభావమున నొప్పనగును. 


మాటయెనిమిది దివ్వ తీర్థములు 


ఓ భగవానుండా! భక్తినైరాగ్యముల నొసంగునా నూటయెన్మిది దివ్యతీర్థములేవియో 
పేర్కొనుండన్న శౌనకాదులకు రౌమహర్షణి యిట్టులనియెను. అగునగు నాదివ్యతీర్థముల |! 
పవిత్రవామములు దినదినము పేర్కొనియు, వినియు(జదివియు వినుచు వారల |: 
పాపములెల్లందొలంగి, పున్నెములొదవి ముక్తిచే కూరునన వానియందెప్పుడును స్నానంబు 
లొనరించుచునట పత్కర్మల నిరతము నొనరించు నాపవిత్ర హృదయుల భాగ్యముంగూర్చి' 
వేరెచెప్పుటెందులకు? ఆనుచు మజియు నిట్టులు చెప్పసాగెను. 


దేవువకు.బూర్వదిశనాన్షేయ దిగ్భాగమున చక్రరాజాధిష్టితమగు పరమ ప్రళిద్దమగు, 
చక్రతీర్థము కలదు. దావికింటైన మిగుల మనోహరమగు వజ్రతీర్హము తనరారును. 
ఆమోద వింద్రునియు€ బాపములహరించిన యుత్తమమగు విష్వక్సేన తీర్థమొప్పును. 
ఆ తరువాత బంచాయుధతీర్థమును హలాయుధ తీర్థమును దానికీశానమున 
మనోహరములగు నారసింహకాశ్యప తీర్థములును నామి(ద మన్మధ (బ్రహ్మాన్ని గౌతమ 
తీర్థంబులును దవరారును. పిమ్మట దైవ దైవల విశ్వామిత్ర భార్గ వాష్టావక్ర తీర్థములును 
వాపైనాగ్నేయదిశను దురారోహణ తీర్థము నొప్పియుండెను. వాని కీశానమున బిశాచముల 
_ వొదిళ్ళి తరుమంగల భైరవతిర్థ మలరారును. పిమ్మటనుదర రోగములను గుదుర్చు 
మేహతీర్ణముము, దానికి( బశ్చిమమున క్షేత్రపాల శిలాతీర్థము పాండవతీర్ణము నటమి6ద( 
బుణ్యభరితము వాయుసేవితమునగు వాయుతీర్ణము నొప్పియున్నవి. ఆపైనున్న 
దస్తితీర్థము. ఆది మహాపుణ్య(ప్రదము. అందునమృతుల యస్తులు వైచి నవారు దివ్యదేహముల 
నొంది పరమపద(ప్రాప్తులు కాగలరు. అటుపిమ్మట స్నానమొనరించిన మాత్రన ' 

దీర్చాయువుంగలిగించు మార్కండేయ తీర్థమును జాబాలితీర్థము, వాలఖిల్యతీర్ణమును 
నాపైనెల్ల జ వాది రోగములయాపు జ్వరహరి తీర్ణముం గలవు. ఆదరిన విషహరి తీర్థమొప్పును, 
దావంచానములాడిన దక్షకసందష్టులగు వారి యొడలివిషమును దిగి నిర్విషులై ' 






EP I Wr Yr Yr rw Te We గాల్‌ 
REE dnl lr wr 


ల్‌ 


i నహ. 4 < CWE TE 60 4”: త గార శాస య య్‌ CNN CNN RC) 


శీ వేంకటాచల మాహాత్మ్యము 


నొసంగునవై కాళ్యపాశ్రమమాదిగ నర్భయోజనము మేరవరకుంగల యాత్య్యా 
కొండనెత్తమ్మున గుమారధారికకుం బళ్ళిమంబున6 గలవు. 


ముల్లోకములందునను ముప్పదికోట్లయేబది లక్షల పుణ్యతీర్ణంబులు గల 
అందెల్ల! బ్రకృతి జన్యములయి సహజ పావనములగు తీర్థము శీ శ్రీనివాస శైలరాజమ్ము .. 
కలవు. ఓమునిసత్తములారా! భూప్రదక్షణ మాచరింపంగోరిక కల మానవు(డ్లు' 
సర్వతీర్థమయంబును సకల పుణ్యక్షేత్ర సంయుతంబు నునగు నిపవిత్ర వేంకటాచలము | 
బ్రదక్షణంబుగ6 జుట్టి వచ్చిన భూమియందలి యెల్లపుణ్యక్షేత్రంబులు "సేవించిన. 
బొందలలుగు ఫలంబును బొంద(గలండు, తొల్లద్యాపర యుగంబున హలాయు(యదు(డన 
బలరాముడు వేంకటాచల శృంగా(గ్రమును గాంచినంత మాత్రమున నె సంపూర్ణముగా : 
తీర్థయా(త్రాఫలమును బొందెనని వినబడుచున్నది. 





ఎదహత్తినబత్తి నెవ్వ(డీ సిరిమలననెక్కి తీర్థంబుల నోలలాడునో శ్రీ నివాసు - 
గొలుచునో, వాండుకుంటివాండయ్యు. బాదముల(బొంది బాగుగనడువ( గల వా(డగును, . 
(గ్రుడ్డి వాడయ్యెనేని పద్యపత్ర విశాలాక్షుండై బాగుగ జూడ(జాలును, మూగయైన వాచస్ఫకి , 
యట్టమాటలాడలోలుగును. చెవిటివాండును దూరశబ్దంబులును బాగుగ వినంగలుగును, ' 
గొడ్రాలును వలసిన సంతానమును బొందంగల్నును. ధనహీనుండు ధనవంతుడగును. | 
ఇదియంతయు నాపర్వతమందు, నాపర్వతేశు నందు భక్తిశ్రద్రలుంచిన మాత్రన, యెడడ | 
కడిగికొని నడయాడిన మాత్రన, నొడంగూడ6 గలదు. ఇందున సందియమేమియులేదు, |. 


ఈ శ్రీవేంకటాచలమును సంపూర్ణముగం దత్వతః యెటుంగం గలిగిన 
వాపకన్వవికింగాని యోీశ్రీనివాసాచలమొకప్పుడు కనకా(ద్రిగ మజియొకప్పుడు జ్ఞాన | 

రూషమున, రత్నమయా కారమున, వేరొకప్పుడు భూషణోజ్వలమై సాక్షాత్‌ శ్రీనివాసుని 

వలెనే 'ప్రకాశించుచుమండును. ఈ యదియే కాలభేదంబున, వ్యక్తిభేదంబున నొక్కనికి | 
సామాన్యశెలమట్టులనే తోచుచుండెను. ఇట్టి యీభూధరరాజము యొక్కపుణ్యమును | 

మాహాత్య్యమును నెవ్వండెటుంగ నోపును? ఇంకనేనన్ననో, చూచినది, విన్నది, గ్రహించిన | 

_ కొంతకొంతగ మోకు వచింప( గలిగినాండను. ఎన్నదియు, గన్నదియు బూర్తిగవివరి౦ప | 
వే నపమర్జుడనే? అనుచున్న నాతని విని యామునులిట్లనిరి. 


_ ఓబుషినరా! ఈ తీర్ణములము నుకలిడిన( బాపములు తొలగును. అదినిక్కము |. oi 
కావి మణిమతీ పావములొనరించుచు మజల మటల మునుగుచుబోయిన 1 
వారిషాపములు తొలంగుచునే పోవునందురు? అట్లయిన వారి పాపములు మితిమాటీ 
'ప్రపంచమునే నరకకూపమొనరింపవా? ఇకసాధు సజ్జనులకును దుర్చలులకును బ్రతుకులే 
| లేకపోవునుగదా? అన్న విని రౌమహర్షణి మోమువం బిజునవ్యొలయ వారలకిట్లన. పూజ్యముి | 







న. ము ము ము. ఏర 
ననన లయ ళల? 


మాము SAT TTT TTT dilig. 
EN 
1. 


య పరాశర న వచచ = శకలం -. " 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


నొసంగునవై కాశ్యపాశ్రమమాదిగ నర్భయోజనము మేరవరకుంగల యాతా్యా 
కొండనెత్తమ్మున గుమారధారికకుం బళ్చిమంబున6 గలవు. 








ముల్లోకములందునను ముప్పదికోట్టయేబది లక్షల పుణ్యతీర్ణంబులు గల్య 
అందెల్ల. బ్రకృతి జన్యములయి సహజ పావనములగు తీర్థమ్ములీ శ్రీనివాస శ్రైలరాజమ్ముష . 
కలవు. ఓమునిసత్తములారా! భూ(ప్రదక్షణ మాచరింపంగోరిక కల మానవుండ 
సర్పతీర్థమయంబును సకల పుణ్యక్షేత్ర సంయుతంబు నునగు నీపవిత్ర వేంకటాచలము 
బ్రదక్షణంబుగ జుట్టి వచ్చిన భూమియందలి యెల్లపుణ్యక్షేత్రంబులు సేవించిన 
బొందలలుగు ఫలంబును బొంద(గలండు. తొల్లిద్యాపరయుగంబున హలాయుందు(డన 
బలరాము(డు వేంకటాచల శృంగా(గ్రమును గాంచినంత మాత్రమున నె సంపూర్ణముగా ' 
తీర్థయా(త్రాఫలమును బొందెనని వినబడుచున్నది. 


ఎదహత్తినబత్తి నెవ్వ(డీ సిరిమలననెక్కి తీర్థంబుల నోలలాడునో శ్రీనివాసు౦ / 
గొలుచునో, వాండుకుంటివాండయ్యు. బాదముల.(బొంది బాగుగనడువ. గలవా(డగును. న 
గ్రుడ్డి వాడయ్యెనేని పద్మప[త్ర విశాలాక్షుండై బాగుగం జూడ(జాలును. మూగయైన వాచస్పతి , 
యట్టమాటలాడలోలుగును. చెవిటివాండును దూరశబ్దంబులును బాగుగ వినంగలుగున్ను | 
గొడ్రాలును వలసిన సంతానమును బొందంగల్నును. ధనహీనుండు ధనవంతుడగును. 


|, 
ఇదియంతయు నాపర్వతమందు, నాపర్వతేశు నందు భక్తి శ్రద్రలుంచిన మాత్రన, యెడథథ ' 
కడిగికొని నడయాడిన మాత్రన, నొాడంగూడ గలదు. ఇందున సందియమేమియులేదు, | 


ఈ శ్రీవేంకటాచలమును సంపూర్ణముగం దత్వతః యెజుంగం గలిగిన 
వానికెవ్వవికింగాని యీశ్రీనివాసాచలమొకప్పుడు కనకాద్రిగ మజియొకప్పుడు జ్ఞాన |. 
రూపమున, రత్నమయా కారమున, వేరొకప్పుడు భూషణోబ్వలమై సాక్షాత్‌ శ్రీనివాసుని | 
వలెవే ప్రకాశించుచునుండును. ఈ యదియే కాలభేదంబున, వ్యక్తిభేదంబున నొక్కనికి | 
సామాన్యశైలమట్టులనే తోచుచుండెను. ఇట్టి యీభూధరరాజము యొక్కపుణ్యమును | 
మావాత్టమును వెవ్వండెజుంగ నోపును? ఇంకనేనన్ననో, చూచినది, విన్నది, (గ్రహించినది |' 
కొంతకొంతగ మోకు వచింప( గలిగినాండను. విన్నదియు, గన్నదియు( బూర్తిగవివరింప | 
వే నపమర్థుడనే? ఆనచువ్న నాతని విని యామునులిట్లనిరి. 


_ ఓబుషివరా! ఈ తీర్థములము నుకలిడిన( బాపములు తొలంగును. అదినిక్కము 
కావి మతీమతీ పాపములొనరించుచు మజల మజల మునుగుచు(టోయిన 


వారిపాపములు తొలంగుచునే పోవునందురు? ఆట్లయిన వారి పాపములు మితిమోజిీ 


'ప్రపంచమునే వరకకూపమొనరింపవా? ఇకసాధు సజ్జనులకును దుర్భలులకును బ్రతుకులే 


లేకపోవునుగదా? అన్నవిని రౌమహర్షణి మోమువం జిజునవ్వొాలయ వారలకిట్టనె. పూజ్యముని 





న 








వ. ఇ ID) 
స ఇ ఇ క = హ్‌ | 
స న టా న మె 3 a టే 
న్య ల వా - క ణు 
~ సక హూ ల 





సే ల Ie WE EU శ ళ్ళ 4 4 ఇదర ప న్‌? Oy 0 bh Os యు. రూ రం చమ, 
యుత నత కట UK శ A UE 2 U2 బీ ఆరా Fees ease Py) EAE 


~~ ~ ~~ ~ ~ ~~ ~ ~~ ~~ 
~ “న్ను ~ -_ 






న్‌ అత వ 
was న 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 
తృతీయాధ్యాయము 
భూమింగల గిరివరములు - వాని మహిమ 


భూమింగల గిరివరములను వాని మాహాత్యమును వినగోరి శౌనకాదులడుగ 


ఇమా తా సజ 


గజ ఆరా కారాక వన క ఖే 


సర్వజ్ఞాండును బురాణార్థవిశారదుడును, మహాభాగుండునగు రౌహర్షణుడు సూతమహాముని . 
యిట్లని చెప్పందొడంగెను. ఓ మునివరులారా! తొల్లిగంగా తటమున నొకప్పుడు | 


మేమునిట్లే (ప్రశ్షింప బుషిశ్రేష్టుడు పరమోత్తమగురు(డు వ్యాసమునీంద్రుండిచ్చిన | 


యుత్తరమునే మోకునే.శెప్పంబోవుచున్నాను. ఆలకింపుడు. 


ప్రాచీనకాలమున దేవయుగమున నొకప్పుడు మునిసత్తము(డు నారదు(డు | 


నానారత్న సుశోభితమగు సుమేరు శిఖరోపరి భాగమునకుం బోయి తన్మధ్యమున 
నత్యంతము తేజుపూర్ణమగు పురోధసుని దివ్య విమానముంగాంచెను, దానికుత్తర 
భాగమున నాలుగు చతురపుయోజనముల తలమున వ్యాపించి యోజనోన్నతమగు 
నశ్వచ్ధవృక్షమొండుకలదు. ఆ వృక్షమూలమున నానారత్నజటితములగు పద రాగ 
వివిర్మితములగు వేలకొల(ది స్తంభములచే సంశోభితమై వైడూర్య ముక్తామణురీచే 
సమలంకృతమును, నవరత్న సమాకీర్లము స్వస్తికమాలలచే నలంకృతమునగు 
దివ్యతోరణములచే శోభితమగు, హృదయంగములగు, మృగపక్షులచే నాకీర్లమగు, 
పుష్యరాగమణి విర్మిత కవాటములను, వజ్రసిర్మిత ద్వారబంధములను, నొప్పు ద్వారములు 
కలిగి, ఏడంతస్టులు గల్లి ప్రకాశించు దివ్యమంటపమును గని యందున. (బ్రవేశించి 
తొలుదొల్త ముక్తాఫలమయ వితానమును, తన్మధ్యమున వైడూర్యోద్భాసితోన్నత వేదికను, 
గవినారద మువితద్వేదిక నధిరోహించెను. 


తద్వేదికా మధ్యమువ నెన్మిది పాదములనొప్పు ముత్తెముల సరముల నలంకృతమై 
యున్నతోన్నతమగు కాంతులనీను సింహాసన మొండాతనికిం గాననాయెను. ఆ సింహపీరికా 
మధ్యమున పహ(ప్రదళసుశోభితమును, సహస్ర చంద్రాభమును గర్లికాకేసరోజ్సులమునగు 
నందాల పాందమ్మి దృగ్లోచరమాయెను. తన్మధ్యమున( బూర్షచంద్రోజ్సల మూర్తి; కైలాస 
పర్వతోపముండు, సుందరపురుషాకారుండునగు పురుషోత్తముండు వరాహమూర్తి 
యాసీను(డై యుండెను. ఆదేవుండు నలుభుజంబుల, నభయదాయకములు 
శంఖచక్రములు కౌమోదకీ నందకములు పట్టియుండెను. పీతాంబరధారియె వికసిత 
విశాల పుం రీకనయనంబుల సుందర వదనారవిందమున నయనాభిరాము(డై యుండెను. 
పామర్వవి సమాయుక్తుని యజ్ఞమూర్తిని స్రువసమాన నాసికాశోభితుని నలలనందగించు 


పాలపం(ద్రమట్టుల వొప్పుతనువు గలిగి అందమగు కిరీటమున 


FTN TRE OY CNC: FN: 
AR eA De Me Me WE dee WU EAE 


TUES న =” 4 
ద్ర య రు బా శ 
మ చణ లే 


ఇ రా మ న 


వంత చానా ఎశ్వముతాో నాతల. బారా న సమన! నే వానింతోనొషురానా.- 


పర యేల న 





శ్రి వేంకటాచల మాహాత్మ్యము 
తృతీయాధ్యాయము 
భూమింగల గిరివరములు - నాని మహిమ 


అర ఆ నాగాలు ar చా ల్లగా =. _ 


భూమింగల గిరివరములను వాని మాహాత్యమును వినగోరి శౌనకాదులడుగ 
సర్వణ్ఞాడును బురాణార్థవిశారదుడును, మహాభాగు(డునగు రౌహర్షణుడు సూతమహాముని | 
యిట్లని చెప్పందొడంగెను. ఓ మునివరులారా! తొల్లిగంగా తటమున నొకప్పుడ్లు | 
మేమునిట్లే ప్రశ్నింప బుషిశ్రేష్టండు పరమోత్తమగురు(డు వ్యాసమునీంద్రుంిచ్చిన | 
యుత్తరమునే మోకునేయెప్పంటోవుచున్నాను. ఆలకింపుడు. 

ప్రాచీనకాలమున దేవయుగమున నొకప్పుడు మునిసత్తము(డు నారదుడు 
నానారత్న సుశోభితమగు సుమేరు శిఖరోపరి భాగమునకుం బోయి తన్మధ్యమున 
నత్వంతము తేజుపూర్ణమగు పురోధసుని దివ్య విమానముంగాంచెను. దానికుత్తర 
భాగమున నాలుగు చతురపుయోజనముల తలమున వ్యాపించి యోజనోన్నతమగు 
నశ్చత్ధవృక్షమొండుకలదు. ఆ వృక్షమూలమున నానారత్నజటితములగు పద రాగ 
వినిర్మితములగు వేలకొలది స్తంభములచే సంశోభితమై వైడూర్య ముక్తామణులీచే 
సమలంకృతమును, నవరత్న సమాకీర్ణము స్వస్తికమాలలచే నలంకృతమునగు 
దివ్యతోరణములచే శోభితమగు, హృదయంగములగు, మృగపక్షులచే నాకీర్లమగు, 
పుష్యరాగమణి విర్మిత కవాటములను, వజ్రనిర్మిత ద్వారబంధములను, నొప్పు ద్వారములు 
కలిగి, ఏడంతస్టులు గల్లి ప్రకాశించు దివ్యమంటపమును గని యందున (బ్రవేశించి 


తొలుదొల్త ముక్తాఫలమయ వితానమును, తన్మధ్యమున వైడూర్యోద్భాసి తోన్నత వేదికను, 
గవినారద మువితద్వేదిక నధిరోహించెను. 


ew = FEE a pan 
షప స్‌ క్‌ు _ 
న్న ళ్‌ ళా 


చా బ్‌ 0; 
+e Sh, < 
~~ “re po, 


rT ఇ 
RN సాట్నా te చ షో అ hah ఒక్‌ 
— అ అ న్‌ ఇ ఇ 


= ee బా ఎ Baia CT a ఖాన. వ 4 Pe” PP 


తద్వేదికా మధ్యమున నెన్మిది పాదములనొప్పు ముత్తెముల సరముల నలంకృతమై 
యున్నతోన్నతమగు కాంతులనీను సింహాసన మొండాతనికిం గాననాయెను. ఆ సింహపీరికా 
మధ్యమున సహ(్రదళసుశోభితమును, సహ్ర చంద్రాభమును గర్షికాకేసరోజ్వలమునగు 
వందాల పాందమ్మి దృగ్గోచరమాయెను. తన్మధ్యమున( బూర్షచం ద్రోజుల మూర్తి; కైలాస 
పర్వతోపముండు, సుందరపురుషాకారుండునగు పురుషోత్త్రముండు వరాహమూర్తి 
యావీను(డై యుండెను. ఆదేవుండు నలుభుజంబుల, నభయదాయకములు 
శంఖచక్రములు కౌమోదకీ నందకములు పట్టియుండెను. పీతాంబరధారియె వికసిత 
విశాల పుం డరీకనయనంబుల సుందర వదనారవిందమున నయనాభిరాముడై యుండెను. 
సామధ్వని సమాయుక్తువి యజ్ఞమూర్తిని స్రువసమాన నాసికాశోభితుని నలలనందగించు 
పాలపం(ద్రమట్టుల వొప్పుతమవు గలిగి అందమగు కిరీటమున నొప్పువాని, శ్రీ వత్సలాంచన 


న NNW WE RNC CNN 
Des eo Ne Ne Wee We We We UN 








శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


హస్తిశైలము, గృధ్రాద్రి, ఘటికాచలము నుత్తమములు. అవ్వియాక్షీర నదీసమిష్వ్యు 
వొప్పియున్నవి. ఆ హస్తిశైలమున కుత్తరమున నైదుయోజనముల దూర 
సువర్గ్లముఖరియను నొకనదీమతల్లి కలదు. దానికుత్తర తీరమున దటాకంబ్య్యా ' 
కమలాఖ్యనొప్పును. ఆ తటాకతీరమున శుకముని వరవరదు(డు, భక్తజనార్తిహర్వ్య 
శ్రీహరి, కృష్ణ భగవాను(డు బలభద్రునితో( గూడి వైఖానసాది మునిగణ నిత్యసం పేఏిత్వు 
. విరాజిల్లుచుండును. ఆకమలా సరోవరమున కుత్తరమునC గల వనరాజమున రెండు 
కోసులదూరమున హరిచందనాది తరుసంశోభితమగు వేంకటాచలమున వ్యా. 
దేవాలయము దనరారుచుండును. ఆనగోత్తమము సప్రయోజన విస్తీర్గంబును మ్మో: 
నోన్నతంబునునై యలరారును. 





ఆది స్వర్ణమయ శిఖరములతో, రత్నమయసానువులతో' దనరుచు( టి 
నిరతులగు నిం(ద్రాదిదేవతలకు, వసిష్టాది మునివరులకు సిద్దసాధ్యమరుద్గణంబుల్న... 
దైత్యదానవజనములకు, రంభాద్యప్పరసలకు6 గిన్నరకింపురుష గంధర్వాదులక్ష:' . 
గరుడులకు, నాగులకు నిత్యావాసమై యొప్పుచుండును. ఓమాధవీ! వసుంధరే! ఎల్లవిధము - 
నొప్పారు నాపర్వ్యతరాజుమున బుణ్యసలిలపూరమ్ములు, పవిత్రంబులు, దివ్యదర్శనంబు 
నగుపెక్కులు నదులు, పుష్కరిణులు, ఎరాజితములైెయుండును. అందు 
సువిరాబితములగు తీర్ణముల, నుత్తమములగు వాని వివరించెదనాలింపుము. అవేవందువో. 
చక్రతీర్థము, దైవతీర్ణము, ఆకాశగంగ, కుమారధారిక, పాపనాశనము, పాండవతీర్థము ... 
స్యామిపుష్కరిణి యివ్వియేండును నారాయణగిరింగలవిగ యెంతయు నుత్తమముల,'. 
ఉత్తమోత్తమమగు నాస్వామి పుష్కరిణికి పశ్చిమతీరముననే కదా మనము వసించుచున్షడి ' 
ఆద్దావి దక్షిణతీరంబుననే జగన్నాదు(డు శ్రీనివాస్తుండలరారుచున్నవాండు. అయ్యి 
గంగాది పవిత్రతీర్థములకెల్ల సమానము. ముల్లోకమ్ములంగల పవిత్రనదీనదములక్ష ' 
సరోవరములకు తటాకములకు నెల్లతీర్థములకు నదిస్వామిత్వముం బొందియుంి .. 
ప్యామిపుష్కరిణి యవనొప్పుచున్నది. అసంఖ్యాకములగు పుణ్యతీర్థంబులెల్ల( బరమవుల్య / 
| పవిత్ర ప్వామిపుష్కరిణిని సేవింపవచ్చి యంద తనరారుచున్నవి. ఆభూధరోత్తమముము 
దెన్నెన్నియో పవిత్రతీర్ణములలరారును. అందున ముఖ్యతమములు షట్రీర్థంబులు " 
అవ్వితమయందువ తానములాడిన యంతనమటీగర్భవాస భయమును బో6దోలువ * 
ఓ వమంధరే! తొలుతనారాయణగిరి మాహాత్మ్యమును వచింతునాలింపుము. దేవవరులు 
బుషికల్లబాలు, పండితవర్యులు, సనకాదియోగివర్యులు నెల్లరును బరమాత్ముమ ' 
ఏవాపమగు వాపర్వతరాజమును గృతయుగంబున నారాయణాద్రి యనియు, ద్యాపరమున | 
పింహాశైలమవియు, గలియుగమున వేంకటాచలమనియు, (బ్రస్తుతులనందింి!ి స్‌ 
TTT TTT TTT NTN, mb 


ఎల్‌ క. కలన బె అవే ా అ 7 గ ' | 
ఇళ్ళ zl జా F శ a U ow} >» ‘mr ష్‌ ణ్‌ షకల సై aay వారో. గం ల వక్‌ జ An న CP ర వ Dh Ch My క టీ “ (| 
mg ళ్ళ 4 శీ ఖా శ “శే జే ర 4 కద క ర 66 | టో lyr: |r p= Td Te (7౯ |p Te [స్త మీ గా | గ | 
| 


rw fd, | 





శి వేంకటాచల మాహాత్మ్యము 


హస్తిశైలము, గృధ్రా(ద్రి, ఘటికాచలము నుత్తమములు. అవ్వియాక్షీర నదీసమిప్వ్య 
నొప్పియున్నవి. ఆ హస్తిశైలమున కుత్తరమున నైదుయోజనముల దూక్ష్యు' 
సువర్షముఖరియను నొకనదీమతల్లి కలదు. దానికుత్తర తీరమున దటాకంబ్కొ 
కమలాఖ్యనొప్పును. ఆ తటాకతీరమున శుకముని వరవరదుండు, భక్తజనార్తిహర్వ్య:. 
శ్రీహరి, కృష్ణభగవానుండు బలభ(ద్రునితో( గూడి వైఖానసాది మునిగణ నిత్యసంసేవితు | 
- విరాబిల్లుచుండును. ఆకమలా సరోవరమున కుత్తరమున( గల వనరాజమున రెండు 
కోసులదూరమున హరిచందనాది తరుసంశోభితమగు వేంకటాచలమున వ్వా, 
దేవాలయము దనరారుచుండును, ఆనగోత్తమము సప్రయోజన విస్తీర్షంబును మో: 
నోన్నతంబునునై యలరారును. 





ఆది స్వర్ణమయ శిఖరములతో, రత్నమయసానువులతో( దనరుచు( జి'. 
నిరతులగు నిం(ద్రాదిదేవతలకు, వసిష్టాది మునివరులకు సిద్దసాధ్యమరుద్గణంబుల్న : 
దైత్యదానవజనములకు, రంభాద్యప్పరసలకు6 గిన్నరకింపురుష గంధర్వాదులక్ష ' 
గరుడులకు, నాగులకు నిత్యావాసమై యొప్పుచుండును, ఓమాధవీ! వసుంధరే! ఎల్లవిధము '. 
నొప్పారు నాపర్యతరాజుమున( బుణ్యసలిలపూరమ్ములు, పవిత్రంబులు, దివ్యదర్శనంబుఇ 
నగుపెక్కులు నదులు, పుష్కరిణులు, విరాజితములైయుండును. ఆంద" 
సువిరాజితములగు తీర్ణముల, నుత్తమములగు వాని వివరించెదనాలింపుము. అవేవందువో.. 
చక్రతీర్థము, దైవతీర్థము, ఆకాశగంగ, కుమారధారిక, పాపనాశనము, పాండవతీర్థమ : . 
స్వామిపుష్కరిణి యివ్వియే(డును నారాయణగిరింగలవిగ యెంతయు నుత్తమముల ': 
ఉత్తమోత్తమమగు నాస్వామి పుష్కరిణికి పశ్చిమతీరముననే కదా మనము వసించుచున్న్ష ' 
ఆర్దాని దక్షిణతీరంబుననే జగన్నాదు(డు శ్రీనివాస్తుుడలరారుచున్నవాండు. అయ్యి 
గంగాది పవిత్రతీర్థములకెల్ల సమానము. ముల్లోకమ్ములంగల పవిత్రనదీనదములక్ష ' 
సరోవరములకు తటాకములకు నెల్లతీర్థములకు నదిస్వామిత్వముం బొందియుం . 
_ ప్వామిపుష్కరిణి యవనొప్పుచున్నది. అసంఖ్యాకములగు పుణ్యతీర్థంబులెల్ల బరమవుల్య 
పవిత్ర ప్వామిపుష్కరిణిని సే వింపవచ్చి యంద తనరారుచున్నవి. ఆభూధరోత్తమముము |, 
దెన్నెన్నియో పవిత్రతీర్థములలరారును. అందున ముఖ్యతమములు షట్రీర్థంబులు ' 
ఆపాతమయందువ తానములాడిన యంతనమటిగర్భవాస భయమును బో(దోలును " 
ఓ వమంధరే! తొలుతనారాయణగిరి మాహాత్మ్యమును వచింతునాలింపుము. దేవవరుల, 
బుషితల్లజాలు, పండితవర్యులు, సవకాదియోగివర్యులు నెల్లరును బరమాత్ముమ ! 
ఏవాపమగు వాపర్వతరాజముమ గృతయుగంబున నారాయణా(ద్రి యనియు, ద్యాపరమున ! 
ంపాతైలమవియు, గలియుగమున వేంకటాచలమనియు, వలా. J 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 
యిట్టవియడిగెమ. ఓదేవదేవా! నీవేమం[త్రముచే నారాధితుండవై ప్రసన్ను(డవగుదువు? | 
వీకిష్టుుగు మంత్రరాజమదియేది? ఏమం(త్రజపముచే భక్తునకు, నియతారాధకునక్త $ 
నెల్లపుడు నెల్లసంపదలు, పుత్రపొత్రాభివృద్దికలుగును? కోరినకోర్కులుతీరి కడపటనీ / 
పరమపదము చేకూరంగలదు? ఓమాధవా! వరాహదేవా! నాయందునం బ్రసన్నుండ్చై | 
యదియెల్లవచియింపుము. ఇట్లనియడుగంబడిన దేవుండు (ప్రసన్నుడై చిజునగవ్చవ ! 
భూమాతతో విట్లనియెను, ఓదేవీ! వినుము. పరమగోప్యమును, వెనువెంటనే యెల్లసంపదలు, ! 
ధవధావ్యములు, భూకాంచనములు, పు(త్రాదులునొసంగునదియు, గానియెల్లరకు 1 
వెల్లడింపరానిదియు, వియతాత్ములకు( బరమభక్తులకు మాత్రమే చెప్ప(ందగినదియునగ ౪ 
మం౦త్రరాజమును జెప్పుచున్నాడను మనసుంచి యాలింపుము - 

ఓమ్‌నమ: శ్రీవరాహాయ. ధరణ్యుద్దరణాయ స్వాహా. 


ప్యాహాయుక్తమగు వీమం(త్రరాజమువకు, సంకర్షణుడు బుషి భూవరాహమూర్తియే 
దేవత; వంక్తిశ్చందము; శ్రీబీజము - 


ఈమంత్రరాజమును సద్గురునుండిపాంది, మోక్షకాములగు వారు నియమమున, 
నిశ్చల ఏర్మల హృదయమున, నాలుగులక్షలు జపింపందగును. మధుఘృత సమన్వ్నితముగ 
పాయసాన్నము హోమముచేయవలెను. ఈమం(త్రరాజమో వసుంధరారమణే! 
యెల్లపిద్దులవొసంగునదియేసుమా. 


క అల తా ప 
జాని 
న్‌ 
" 


గ బల నన లప ల మం ఈపా ఈప ణు 


ఓమువివరులారా! ఇకనాచెప్పునది వినుడు. మనసును బవిత్రముంజేయు 
ధ్యావక్రమమును జెప్పుచున్నాను. సుద్దసృటికమట్టులు స్వచ్చశరీరకాంతి గలవావి, 
రక్తవర్గాభశోభితాక్షు వరాహవదనువి సౌమ్యుని జతుర్భుజాని, కిరీటధారిని, శ్రీవత్సాంకితుని, 
శంఖచక్రధరువి అభయహస్తుని, పుడమిపడతిచే నొప్పునెడమతొడగలవాని రక్తపీతాం 
బరధరుని, రక్తాభరణ భూషితుని శ్రీకూర్మరాజు వెన్నుననున్న యాదిశేషుమూర్థమున 
నలరుచున్న యాయాదిదేవువి మూర్త్‌నెడందనుంచి తలంచుచు( బైనశెప్పిన మంత్రరాజము, 
నేమానవుండు దివదివము మానక నియమమున నూటయెనిమిది మారులు జపమొనర్భునో 
యాతవికోరికలెల్లనుదీరుము; కడపట వాతడవశ్యము మోక్షగామియగును. ఇదియంతయు? | 
బృర్వీమాతకాదేవుండ వచించినదియ గురునను(గ్రహమున నిదినేనెణింగి మికు | 
వదించివాడను, ఇంకను నేమివినగోరెదరో చెప్పుడని వారియడిగిన మోదటందరువాతి 
కథయిట్టని చెప్పందొడంగెను. ఓమువివరులారా! ఆధరణీమాత వరాహదేవుంగాంచి, 
యోదేవ! తోలుతనీమంత్రము వెవరనుష్టించిరి? వారేమిఫలితములంగాంచిరి? ఆనం 
'ద్రిభుండిట్లవి చెప్పందొడలౌమ. 


|. 4 ల శ | ప భం. త్‌ జ్ర ల రస శా 7 గ్ల లం [స 
న లా ళీ 4 4 న. LE Er WO! PLE 4 


బకరా ల చలల Et EIT నటం OO “తది 


~~ mm mm Tuas It edt యో Hh aN 


యద క ల లా మా 






శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 

ఓదేవీ! పూర్వకాలమునంగృతయుగమున ధర్ముండను నొకమహామనువు బ్రహ్మచే 
సీమంత్రవరముం బొంది యీగిరివరమున జపమొనరించెను. తత్పలితముగ 
నన్నుందర్శించి వరములంబొంది చిరకాలము మను పదవినుండి కడపట మదీయ 
సాయుజ్యముం బొంది తరించెను. ఒకప్పుడింద్రుండు దూర్యాసుశాపమున స్వర్గ(భ్రష్టు(డు, 
నర్వైశ్యర్య (భ్రష్టు(డునై యీమంటత్రరాజముచేత నిశైలమున నన్నారాధించి తిరిగి 
తనయింద్రపదవినంది (త్రివిష్టపమున సుఖోపవిష్టుండాయెను. భూనివాసులెందటెందతో 
మునివరులును నీమంత్రజపమున6 బరాగతినొందియున్నారు. తొల్లికశ్యపముని వలన 
వీమంత్రమును బొంది శ్వేతద్విపమునకుంబోయి యటజపమొనరించి పన్నగా 
ద్రీశుడనంతుండు ధరణీధరు(డు కాగలిగెను. కావున భూమ్యాదులనేమి కోరినను 
మానవులీమంత్రజపము నియమనిష్టల పవిత్రమానసమున నొనరించి పొందంగలరు. 
అననిది యంతయువిన్న పుడమిపాలతి మిగుల సంతుష్టాంతరంగ యయ్యెనన మునులు 
సూతునిగాంచి, వేంకటాచలమునకు, జగత్ప్సతిదేవదేవుడు శ్రీనివాసభగవానుండు 
భూమిదేవితోంగూడి యెప్పుడు వేంచేసెను? కల్ఫాంతము వరకాదేవుండట నెట్లెట్లు 
వర్తించుచుండెను? తమరిదియంతయు వివరింపుండన నామునివరుడిట్లనెను. 


(ప్రాతకాలపునాటికతలు, పవిత్రములు చెప్పుచున్నా(డనాలింపుడు. వైవస్వత 
మన్వంతరమున( గృతయుగమున నొకప్పుడు వాయుదేవుడు స్వామిపుష్కరిణీ 
తటముననుండి ఘమోరతపమాచరింప6 దొడంగెను. ఆతనియామేటి తపమునకు 
శ్రీభూసహితుండై శ్రీనివాసభగవానుండటకు బుష్కరిణీతీరంబునకుంబోయి యావాయు 
దేవునకను[గ్రహించి యతనికి సంతసము. గొల్సనటనే దక్షిణతటమున నందనామక 
విమానమున నుండసాగెను. అటగార్తికే యుండును జేరి దేవు నారాధింపసాగెను. ఆట్లాయాది 
మధ్యాంతరహితుండాదిదేవుండు దేవదేవు(డనిలదేవుచే, గార్తికేయుచే నారాధితుం 
డగుచునటనా పార్వతీయ విమానమున నదృశ్యరూపముననుండసాగెను. ఇట్టుకతిపయ 
వత్సరములు కడచినంత౯ దొలుదొల్తనట నగస్త్యమహర్షిచేరి పం(డ్రెండేండ్లైెడ తెగక 
భక్తిశ్రద్రల సుదృఢప్రతనియమముల కఠినతపశ్చర్యల నాదేవునారాధించెను. అంత. 
బ్రసన్నుండై తోచినదేవు నామునివరు డనుకంపనెల్లరకు దృశ్యమానుండుగ6 బ్రసన్నుండుగం 
బ్రజల, దీనజనుల నను([గ్రహింపంగోరెను, దానికా దేవుండట్లనయగుగాక యెడం 
దలనన్నుంచికొనిన సద్వర్తనులగు వారలకెల్లరకే నిటనుండి ప్రసన్నతం దోచుచుందును. 
కావి యీవిమానము మాత్రమెల్లరకు దృశ్యమానము కా(బోదనుచు నేనవశ్యమిందు( 
గల్పాంతముదనుకనుండి మానవులకు సహృదయులకు దృశ్యమాను(డ నగుచునుందును. 
ఇందున నందియములేదవి పలికెను. అదివిని యానందోత్సుల్ల హృదయుంైై 
మునితనిసెను. దేవుండదృశ్యుడాయెను. ఆనాటినుండి యటనాదేవుండు స్కంద 


న. క జు ue, Whe Ee Wee WE ఉయ్‌ We ee WE క Cro, దీ పనో పడ తల్‌ VEE వీరో టీలో VE WHF కల్‌ జీల టయ కల్‌ తలో VE VE UE” WE 
న్స 7 ~~ ~~ ~*~ ~~ న! మ. జా ఇ CS ఇ న్నా ము! బా _ ఖు. న్నా తు. ~*~ _ ~~ ఇ _ ~~ ~~ అబా 





శ్రీ వేంకటాచల మాహాత ట్రము 


వాయువులచేం బింతవీయుండగుచు, వారాధితుండగుచు మునివరులచే పూబితుండన్సుు 1 
నావిమానముననుండి యారాధితుండై మానవులకుం బ్రసన్నుండై తోచుచు ననుగ్రహించ్వ ) 
చుండెను. 


కలియుగమున వేంకటాద్రీశువి లీలలు 


ఆశవకాది మహామునులు సూతముని వరుంగాంచియిట్లనిరి. ఓమునివరా | 
ప్రతికలియుగమునను శ్రీవేంకటాధీశు(డెట్టుండును? ఎట్టువర్తించును? ఆప్రభువి § 
పూజలెట్టులెవ్వరిచే జరుగును? వారి నాదేవుండెట్టను[గ్రహించి వరంబులొసంగును? ఈ | 
విషయములెల్ల మాకు వినిచివినులవిందొనర్పుడు. అనువారికా సూతతపోధను(డిట్లపి 
చెప్పుందొడంగిను, 


మునితల్లజాలారా! కలియుగమున సంధికాలమువరకును భగవంతుని ప్రవృత్తియిళ్లే $ 
'ప్రవర్తిలంగలదు. కాని యటుపిమ్మటను నాదేవుని యునికియట్లేయుండును. కావి 1 
మౌవధారణమున నొప్పియుండును. మాంనచక్షువులగు నామానవులకుగోవలము ' 
నర్బావతారముగనే, వి[గ్రహమటులనే యాదేవుండు తోచుచుండును. వైకుంఠపురమువ '( 
మండి వచ్చిన యాదివ్య విమానమంతర్జితమై వైకుంఠమునకుంబోవును. ఆయా | 
కలియుగములం బుణ్యశీలురు మానవులాదేవతా మూర్తికి క్షత్రసమ్మతముగ విమానమొండు '! 
విర్మింపంజేయుదురు. అప్పుడప్పుడు (బ్రాహ్మణులును మతియితరులును భ్రాంతులై !; 
భగవంతువి వేంకటవగాధినాధుని రాతిబొమ్మయనిపలుకుచు నవమానముగ నుడువుదురు. | 





కలియుగమున మానవులకు దైవము మజవునంబడును. ధనమువే 
దైవమవియెంతురు. ధనకామములకులోనై యెన్నేనియకృత్యములకు. గడంగుదురు. 
పజ్బమలట్టపైకి వేషభాషలదోచుచు దుళ్చింతల, దుశ్ఫేష్టలవర్తింతురు. ఆట్టివారికి( 
తరుణోపాయమేమి? కరుణామయు(డగు భగవాను(డు వారలమద్దరించుట యెట్లాయవి 
యనవరతము చింతించుచునేయుండుమ. వారిదుశ్శేష్టితముల( జూచుచుండియు | 
జూడవట్టుండుము. భగవంతువకు కమమఆగితిమనుకొనరాదు. ప్రత్యక్షముగందోచి 
పంభాషింపంబడుట తపు వి[గ్రహాను(గ్రహము అధికముగ గలిగియుండును. కోరికొలిచిన 
వారికీ వరముల వమితముగ వొసంగుచుండుమ. మవనుమార్ళికొని విర్మలచిత్తమువ 
దైవతమూర్తివి దర్శించిన మా(త్రవవే, (ప్రపన్నుండై పావములహరించును. భక్తిలేపి 
పూజపత్రిచేటమవట్లుగ మనముంచవి పెద్ద పెద్పపూజలకంటె హృదయపూర్వకముగ నర్పించు 
చివ్నపూజయు మహతృలము నొపంగుమ. భక్తిశ్రద్రలతోడి పత్రపుప్ప ఫలతోయములయు! 
బూజను దేవుండు సేమను (గ్రహించును. ఒక్కొక తజియాభక్తులకు.( బ్రత్యక్షమైతోచుమ. 


న ఆఅ ల we ఆ Yew www ఖా గ్రా నాకా 
న నల ర రి OY EA 





= న ee UE వల్ల 4 జ "4 జ్ఞ. 
rallies nah, tad తమకు టింగున నయనం నపంంళం తపమును! Stn టమ ein nt dain tent bene oA Oe EE Me HE NE NM MA ANE NFP 





శీ వేంకటాచల మాహాత్య్యము 


ఒక్కొకతతి కానరాకయునుండును. లక్ష్మీసమేతు(డై యాదేవు(డు కలినివిచిత్రలీలలు 
పకాశింపజోయుచునట విహరించుచుండును. 


కొద్దియాచరణముననె, కొద్దిదానముననె, యించుకపూజచేతనే, స్మరణము 
మాత్రముననే యాశ్రీహరిప్రసన్ను(డగును. ఆశ్రీపతి కేశవదేవు(డు కాంచునది కొద్దియా, 
గాపయాయనునదికాదు. అందున డెందమెంతయనునదియు పవిత్రమానసముతో 
వేంకటాద్రింగూర్భి పయనించిన మాత్రన యాదేవుండను (గ్రహించి వారికోర్కులుతీర్భును. 
ఆప్రాకృతుడయ్యును బ్రాకృతునట్టులందోచుచు జనుల సమ్మోహితుల నొానర్భుచు 
వారిచ్చుభోగములను భోగించి పరిత్సప్తింబొంది యను(గ్రహించును. 


మానవుల వలన నౌదేవునకు( బలుతెజు(గుల ననేకములుత్సవములు జరుప 
 బడుచుండును. ఆయుత్సవములం బాల్లొనియానందింప నమరులును నాకలియుగమునం 
బలుతెజగుల వచ్చి మానవులతో(గనుమరగియే కలసిమెలసి యుందురు. స్వామి 
పుష్కరిణిని స్నానములొనర్చి దేవునర్చించి నైవేద్యములొసంగి తనియుదురు, వారు 
మానవులకు గానరాకయు వారలర్సించు నైవేద్యములను సాదరమున స్వయముగ 
గ్రహించి త్పప్తినంది తనియింతురు. ఆవిబుధులాదేవుని విమానముం దర్శించి 
| పూజలనొనరించి తామును మానవులుగ నుండి యాపరాత్సరుని సన్నిధింబొందం 
 గోరుదురు. భగవంతుడును వారినను[గ్రహించి కోర్కులుదిర్చును. 


ఆదరమున గురుజనుల సేవలొనరించుచు భక్తియుక్తులగు వారియందు 

 భగవంతు(డు (ప్రసన్నుండగును. వారొనర్చు స్వల్పధర్మముననే పరితృప్తినంది 

సతృంతానమును, ననుకూల దాంపత్యమును పరివారమును క్షేత్రారామముల నొసంగును. 

దుళ్లభములగు దీర్గా యువు నారోగ్యభాగ్యములు, సంపదలు నొసంగును. రాజ్యాది 
విభూతులు సేకూర్చును. స్వర్గలోకాది(ప్రాప్తియుం జేకూర్చును. 


ఆహా ! ఏమావేంకటాద్రిని విష్ణుచరిత్ర మెంతచిత్రము! చిత్రమువిచిత్రమునని 
' విహాయసిం బ్రహ్మాదిదేవతలును నబ్బురమున( బల్కుచు విమానములం బోవుచుందురు. 
 ఆఏింతచరితలు దాని యబ్బురపు కతలెన్నెన్నియో! కొన్నికొన్ని మోకుంీర్తించి చెప్పితిని. 
' ఓమువివరులారా! కలియుగమే తెంచినంత నావేంకటా[ద్రి యాధరాతలమున నెంతయో 
! ఎక్యాతి నందియుండును. అటనా రమాపతి యత్యంతము సన్నికటు(డైయుండును. 
స్ర్తీలు, పురుషులు, పండితులు, పామరులు, పవిత్రులు, పాపులు, కలవారు, లేనివారు, 
| వ్లేచ్చులు, సంకరులు శ్యపాకులు, కిరాతులు, చిన్నలు, పెద్దలు, నింకను నధమజీవితము 
నడువువారును మిగులభక్తి ే తాత్పర్యములు కలిగినవారై, మానసములు మార్చికొని, 





శి వేంకటాచల మాహాత్మ్యము 


తమ ప్రవర్తనలు దిద్దికొని, పవిత్రులై తరింతురు. హృదయ పూర్వ కమగు భక్తిని జూపువారినెల్ల 
గతమున వారెట్టివారైన నెవ్వరైన వారియెడరమాపతి (ప్రసన్నుడై యపుడెవారికి | 
నభీప్పితములనొసంగి సంతృప్తిం గలిగించును. ఆ భగవానుండు శ్రీనివాసు(డా భక్తుల | 
నడుమన యెల్లపుడు న(ప్రత్యక్షమున( జేరియుండును. ఆదేవదేవుడు భక్తజనవసుండు, |; 
నాదీనుడు భక్తిచేగొనయబడినవా(డునుగదా. 


స 


ఆర్యులు, ననార్యులు, మ్రేచ్చులు, దస్యులు, నంగవంగకళింగాం(ధ్రవాసులు, 
గౌడమాలవ కర్గాటకోసల దేశీయులు, చోళపాండ్యాది నానాదేశవాసులు, ద్వీప 
ద్వీపాంతరులుం గోట్టకొలందిగ మహద్భక్తి సంయుక్తులై శ్రీవేంకటేశ్ళర మహూత్సవములను 
బోయిచేరి తన్మయులై మాధవుసేవించి కోరినకోర్కులు దీర నానందాన్వితులగుచుందురు, 
బంగారుపానువుల నొప్పివ యావేంకటాద్రి దివ్యము, నప్రాక్సృతమునయ్యు. గలియుగమున 
సామాన్య పర్వతమట్ట యీభూమినొప్పియుండును. సర్యాత్మకుండును బరమాత్మయును, 
రమారినాధుండునగు నావేంకట శ్రైలాధీశునందున, నన్యమతాను యాయులకును 
నమితమగు భక్తిశ్రద్దలు కలిగించుచుండును. ఇత్తెజంగున మానవులు పరాభక్తిసమాచరితుళై 
పావమలై యొప్పుదురు. కొందజు తమ యనన్యావ్యాజభక్తి యుక్తులంగొలిచ యాదేవేశు 
కేశ్యువెడ నమరక్తులై తరింతురు. మజికొందజు ఫలార్భులై సాదరమున, భక్తినిగొల్చి 
యిచ్చాప్రాప్తింబొందిన వారింగాంచి యనురక్తినంది శ్రీనివాసు సేవించి కోర్కులు తీర్చి 
కొందురు. ఇట్టెహిక, పారలౌకిక ఫలంబులనొంద నాదేవుని భక్తిని గొల్సి, సఫలులై 
నావావిధములగు వరదానముల నందుదురు. మునులును, దేవతలును ముక్తకంఠమున 
వాదేవు విట్లని వినుతించుచు( బలుకుచుందురు. ఆహా! వైకుంఠవాసియగు నాదిదేవుండు 
శ్రీహరి శ్రీనివాసుడు కలియుగమున నీ పర్యతరాజమున విహరించుట, వింతలఎంతగదా, 
కావువవే కలియుగము సర్యోత్మృష్టము. ఆదేవునందు భక్తిశ్రద్రలనుంచు నామానవులు, 
(స్రీలు పురుషులు నాబాలగోపాలము ధన్యులు, విశేషించిచెప్పునదేమన, వేంకటేశారాధనమే, 
'సేవాపక్తియే, పాధుసజ్ఞనుల కాభూషణము, కలియుగమునందలి, పాపకర్మలచే6 
జుట్టముట్టంబడీ తెన్నుకావకయున్న మానవుల కీభూమిని శ్రీవేంకటగిరిపతి తప్ప 
 చవేరుశరణములేదు. ఈధరాతలమున నాసిరిమలపతికి సమానుండు దేవుండు వేరొకడులేడూ 


లేడూ లేడు ఆతడే దేవుండు. స్వామిప్కురిణికి. దుల్యమగు తీర్థమును గనరాదు 
గవరాదు. 


మా ఇక లం (చె ఆ 
జ కాల a ప, ₹ ఇ-పాలన ఈక పా వాను ap * 


= శద ౨ ల. ఆటల త = పె చ 








ర స్త | వంకన వ 
అతనో ఉం గంటా కిలోల శకట ఎల త 


చిత్రముల( జత్రము మజియొకటి . ద్రవ్యార్దనమునందే తత్సరులగు మానవులకా 
'ద్రవ్యమునః గోర్కిపడలింప దివ్యలీలల వినోదించును. నిగడనయందలి యింతయో 
యంతయో ధనమును వాకు భక్తిశ్రద్దలతో నిమ్ము అప్పుడేనేను నికోర్కులం దీర్తును. 


A Ad 44 PETTITT ENTERED 


శీ 44 72 PE AD OTD NON HDHD, TET... f 






శ్రి వేంకటాచల మాహాత్మ్యము 


ద్రవ్యమందలి యాకాంక్షను నాకైవీడుము. నీకగు కోర్కులు నేదీర్తుననును. ఇట్టాదేవుండు 
కలియుగమున నిత్యమును ద్రవ్యోపార్ణనా సక్తిసంసక్తునట్టుతోచుచు నెల్లమానవులతో 
వినోదించును. కలియుగమందలి యాతని దివ్యలీలలును, మంగళమయ వినోద 
చరిత్రమును లేశమునేని వర్షింప6 గల్ప శతములకును వశముకాదు. 


ఆచార్యమహిమ - పురుషార్ద ప్రాప్తి 


సర్వశాస్రార్థపారగా! వేదవేదాంతపారంగతా! సూతభగవాను(డా! గురువరా 
శ్రయమున మునుజాు(డు పరాగతిని బొందునంటిరిగదా. ఆగురుగౌరవము, ధన్యమగు 
వైస్లవధర్మ ప్రాశస్త్యము, మాకుసవిస్తరముగా దెలియ. జెపుండని శౌనకాదులడుగ 
నాసూతముని వరుండట్లనియె. ఓ మునిసత్తములారా! మనసుంచియాలింపుడు. 
ఆదివరాహమూర్తి రసాతలమునుండి, భూమి నుద్దరించిన పిమ్మట వేంకటనగరాజమున 
నెలవుకొనియెంగదా. అత్తరి ధరణీమాతచే నడుగంబడి శ్యేతవరాహమూర్తి 
హృదయంగమములగు వైష్ణవ ధర్మములు ద్భాధించెను. అవియెల్ల వ్యాసముని సత్తముని 
ప్రసాదమున నేనెజుంగంగాంచితిని. ఓ తపోధనులారా! గోప్యాతిగోప్యములగు 
నాధర్మములన్నియు మోకునే సంగ్రహించి చెప్పెదను. శ్రద్దతో నాకర్ణింపుడు. ఆవైస్లవధర్మము 
లందలి చలింపని విశ్వాసమే పరమగతి విశ్వాసానుసారిణియగు నాచరణము ఆచరణాను 
సారియగు విశ్వాసము అదియెంతయున్న నంతంత సిద్దియు( జేకూరును. కేవల 
బోధలుగాదు, తాను అట్టిపవిత్రాచరణ కలవాడై బోధించునాతడే గురుడు భగవత్సురూపుడు 
పరమధర్మమును, బరాగతిని, నిస్వార్థబుద్ది నుద్బోధించు నాతండే పరమగురుండు. 
అట్టిగురుసత్తము(డే పరమధర్మము, పరాగతి. ధర్మ(ప్రవృత్తిని గల్షించి యాత్మోద్బోధన 
మొనరించి యాగురువరుండంతలోనన పాపములన్నియు నాశమొనరించును. కావున 
నెల్ల విధముల యత్నించి పరమగురు దెలిసి యా(శ్రయించునది. నిండువిశ్వాసముంచి 
తరించునది. యాతని పవిత్రబోధలవిని యాచరించి తరించునది. నిపాపములు నీగురు6డు, 
వాగురునిపాపములాతని గురుడు, నాతనిపాపము లాతనిగురుండు నిట్లు పరంపరా 
గతముగ( బాపములు హరించుచుందురు. గురులకెల్ల గురు(డు పరాత్సరు(డెల్లరి 
పాపములు హరించును. ఆజగద్గురునందు నిండు విశాసముంచ యాప్రభునాజ్ఞలు 
తూచా తప్పక పాలించుటయే యుత్తమమాగ్గము, తరుణోపాయము. దయామయు(డగు 
శ్రీవిష్టభగవానుండే సద్గురురూపమున శాస్తహస్తములు సాచి సంసారసాగరమగ్నులగు 
జనులనుద్దరించును. భగవంతునందియిచ్చు నాచేయూత నందికొను మానవుడే 
ధన్యతము(డు. న్యాయమామూల మెటి(గి ధర్మాదర్మ వివేకముంచి, శా(స్తార్రములనెల్ల, 





గం, మం చ, of fs, wi 73 LE గ్‌ Da మం ND నే 
క 


శీ, వేంకటాచల మాహోాత ట్ర్రము 


దెలిసి, తపోనిష్పుండు వేదనిష్టు(డునై, తవోనిరతుండు, స్వాధ్యాయ నిరతు(డునై, 
యహంకారమమకారములకు దూరు(డై, మత్సరహీనుండై, శాంతిదాంతుల( బరోపకారమే 
పరమ (ప్రయోజనముగ( గలుగునాతండే నిజమగు గురు(డు; సర్వజనసంపూజ్యుడు, 
అట్టిగురునా.శ్రయించియెల్లర కు€ దరింవనగును. సంసారదావాగ్నిని బరితప్తలై 
భీతమనస్కులగువారు సర్వేంద్రియములను, వశమున నుంచికొని, పవిత్రులై, బుద్దినొంది 
సంసారమునందు( దగులముమాని, పేమతో మనమున బ్రాణిమాత్రుల విరోధమువీడి 
పూర్ణవిశ్వాసమున, భక్తియుక్తులై గురుని సమాశ్రయింపవలెను. ఆయాచార్యుని 
శ్రీపాదపద్మములందే భారమంతయు నుంపవలెను. ఆశ్రీహరిని మనంబున నుంచి 
దృఢమతి( జెడుగులయెడ( బోక, నిత్యనైమిత్తికముల శక్తికొల(దిగ నాచరించునది. 
పరధర్మాచరణానురక్తి మాని స్వధర్మతత్సరత నొప్పి యన్యమంత్రముల యన్యసాధనల 
పొంత6బోక నిశ్చింతులై మోక్షమునందే మనసంతయు లగ్నమొనర్చి, దానికైయే 
తపించుచు శ్రీహరియందుననే భారమంతయునిడి మంచిగ వర్తింపవలయును. 
శ్రీగురుచరణ సరోజముల విశ్వాసము, భారమునుంపవలెను. గురువులకెల్ల గురువు 
భగవానుడు శ్రీహరి ఆగురునియొక్క ఓం నమోనారాయణాయ. ఓం, వమః 
శ్రీవేంకటేశాయ. అమ ఆప్టాక్షరీమం[త్రము కంటెమం[త్రములేదు. శ్రీిమన్నారాయణుండు 
గాక వేరుదైవములేడు. కర్మయోగమునకు మించినయోగములేదు. అని(శ్రుతిస్కృతులెల్ల 
వచించుచున్నవి. ఇదియెజింగి యాచరణమున నుంచినడుచుకొను వానికీ దేహాంతముననే 
పరమపదము చేకూరయగలదు. అన్న మునులాకర్మయోగమెట్టిదో దానిఫలమేమియో 
యెటుల6 జెప్పుండన సూతుండట్లనియె. 


కర శ్రయోగము 


ఓమువి'ప్రకాండులారా! దయామయుడు భగవానుండు దీని వచించెను. అద్దిదెలిసి 
గురువరుండు నాకుంజెప్పెను. నాయోపినకొలందిగ నది నేనిపుడు చెప్పెదను. 


జీవితవంగ్రామమును నరుండు కొనసాగింపనేవలయును. కర్తవ్యకర్మను 
జేయనేవలయును. కాని యాకర్మనుజేసియు దానిచే బంధితు(డు కాకుండుటకును, 
బంధచ్యుతు(డై పరమపదముం బడయుటకును, భోగవంతుడుపాయమును 
నాచరణయోగ్యముమ జెప్పెను. అదియే కర్మయోగము, ఈయోగమునెంతయాచరించిన, 
విందెంతముందునకేగివ నంతయుమేలే. దానికి భంగమునులేదు, వ్యతిరేకమునులేదు. 


చేపివది కొద్దియినను మహద్భయమునే తొలగించి రక్షించునని, మహత్సలము నొసంగునని 


rl 
| 
గ్త్‌ 
| 
f 
1 
ul 
Uy 








శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


కరను బందితుని జేయునవి యేయయ్యును, గుణాతీతుండై కర్చతాహంకృతిని 
ఫలవాంఛను విడిచి చేయువాని కవియే బంధమోక్షముంగూర్చును, బరముంజేకూర్చును. 
అవ్వికర్తవ్యములు వానిని గర్తవ్యములుగనే చేయవలయును. కర్మనువిడి చి 
సోమరియగుటకంటె. గర్మాచరణ మెంతయుమేలు. కర్మచేయకున్న శరీరయం త్రమే 
పాగదుకదా, ఆట్టిచోంగర్మఎడితినను వృధా హంకృతియేల? 


ఇకణొప్పునదేమన( గర్మలనుగాదు విడువవలసినది; ఆకర్మఫలవాంఛను, 
కర్భతాహంకారమును సిద్దించినను గార్యము సిద్దింపకున్నను సమభావమున స్థిరమతి 
నుంటయే యోగము. కష్టము సుఖమున కర్తవ్యకర్మను యోగయుక్తుండై చేయవలయును. 
కర్మఫలత్యాగము కర్మయోగమున నుత్కష్టవిషయము కోరుటలేదని ఫలము కలుగకపోదు. 
ఫలత్యాగికిగోరకయెయుత్కృష్ట ఫలము పెక్కుమడుగులు చేపడును. చేపడకున్నను 
గర్తవ్యమును గర్తవ్యముగనే చేయవలెను. అదియేయోగము. కోర్కెను వీడి 
బుర్ధియోగమున(జేయు కర్మలెంతయు శ్రేష్టములు. ఫలవాంఛతో( జేయుకర్మలు 
హీనములు. కర్మ భగవంతుని దిగ, ఫలమును భగవంతుని దిగనెంచి మమకార 
ఆహంకారముల విడి కర్తవ్యము సవిత్రముగ దృఢమతి నొనరించుటయే యోగము. 
అదియే కర్మచేయునేర్పు అట్టియోగబుద్దినిచేయు కర్మ కర్తను బంధితుని చేయంజూలదు. 
ఆట్టిసమబుద్దియగు కర్తకు( బుణ్యపాపములంట నేరవు. అతండు బంధవిముక్తు(డైయే 
దుఖమును నుపద్రవమును లేనియవ్యయమగు పరమపదమును బొందంగాంచును. 


పరమార్థము నెటీ(గ న్యాసవిద్యాతత్పరుండై ధ్యాననిష్టను మితాహార నిద్రల(బూని 

వైరాగ్యము నాశ్రయింపవలెను. అహంకార రహితుండై మనోవాక్కాయములు వశమున 
నుంచికొని యనగా [ద్రికరణశుద్దిగం గర్మలదృఢమతి నాచరించుచు సర్వేంద్రియముల 
షగహించి సంయమియై యేకాంతస్థానము నొంది శాంతచిత్తమున నుండి, బలదర్శములు, 
కామక్రోధములు లేనివాడై, యహంకార మమకారములు పొందక సంగరహితుండగువాయే 
బ్రహ్మధ్యానమును బొందును. తత్ర్రభావమున బ్రహ్మభావము నొందుటకును 
నధికారియగును, (బ్రహ్మభావమునొంది నవా(డు ప్రసన్నచిత్తుండగును. ప్రసన్నచత్తునకు 
వాంఛాశో కమోహములంటవు. సర్వభూతసముండు కాగావానికి( బరమోన్నత హరిభక్తియుం 

| గలుగును. అట్టిభక్తి తత్సరతచే నాతడు పరమాత్ము శ్రీహరిని గేశవు నెఖుంగ(గలుగును. 
భగవత్తత్వముందెలిసి యాత డటుపిమ్మట, నిర్మలబుద్ది సంపన్ను(డగును. నిర శ్రలబుద్ది 
| | నొందినవానికి నిర్మలభక్తియు( దానభగవత్రాప్తియు గలుగును. భగత్రాప్తి కలిగినివానికి 
| | విష్ణపాయుజ్యము ముక్తిభాగ్యము నొదవును. న్యాస విద్యానిష్టితులగు మానవులు 
కర్మత్యాగముం జేయుదుమందురు. కాని నిజమునకా కర్మల పూర్తిత్యాగమనునది 


EHD) డు హం రురు చుం చం త ND, Ws ND nD, HEE గేరు మం స Vs రర ne 
EEC EF U7 [002000 U2 UF Wf ఈ 1 75 (11 లీ ede గ. rz [erty rte fe 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


యగునదికాదు. అదియసంభవమేయగును. నియతనిత్యకర్మల విడనాడుట కడుంగర్తు + 
మోహమూలకము. ఎవ్వడును గర్మను విడిచినంతమాత్రమున నిష్కర్మతనొంద(డు. 1 
కర్తవ్యకర్మను జేయమానినంతనె జ్ఞానసిద్ధియు నొందండు. ఏవ్యక్తియు నేకర్నమును | 
జేయక యొక్కక్షణమేనియు నుంట యసంభవము. మనుజులచే నెల్లవేళల ననుక్ష్మ 
మేదేనొక కర్మయాచరింప(బడుచునే యుండును. వివశులు ప్రకృతివశులునగు వారినే * 
మానవులచే గర్మయనారతము చేయ(బడుచునే యుండును. కాని పరమార్థమునెజీ | ; 
చేయువాని, యోగివరుని కర్మ, యాత్మ వికాసము కలిగించును. వాంఛలంగొట్టుమిట్టాడు ; 
వానికర్మ యాత్మమ స్థిరముగ బంధించును. 


కర్మత్యాగమమనది విడంబవమేయగును. తిండితింటయు, నిదురించుటయుం | 
గర్మలేయగును. తిండికై సేద్యమెంతకర్మయో, ఆతిండికై బిచ్చమెత్తుటయునంతయే ' ' 
కర్మ పైగా వితరుని కర్మఫలమును, తానన్యాయముగ గొనియనుభవించుట మహాదోషము. | 
బిచ్చమెత్తుటయు(గర్మమే. అదికాక కర్మసన్యాసమే ముక్తియన్న బిచ్చమిడు వానింగూడ, 
కర్మమవీడు మనవలెమగదా వాడును ea వీడిన తనకు బిచ్చమేది. తనముక్తా 
వేరొకనిచే కర్మచేయించి వాని విముక్తి హీనునిం జేయవలెనా? ఇదియెక్కడి ధర్మము? 
పన్యాన మమనదివట్టి దబ్బర, పొట్టకై చెట్టనంగల కాయం గోయుటయుం, (గ్రింద(బడిన 
ఫలమేరుటయుం గర్మలేయగును. కావునంగర్మల విడనాడిన మానవునకు దేహధారణమే 
కష్టమగును. (బ్రతుకే యసంభవము. కావుననే సేవాత్యాగాది నియతకర ఇలు సేయనే 
వలయును. వావి కర్భత్య్వభావమును నహంకారమును, ఫలవాంఛను మమకారమును 
వీడవలయును. ఆకర్మభగవానునిదే యని పవిత్ర కర్తవ్యబుద్దిని నిస్స్పంగతనొనర్సవలెను. 
త్యాగమొనర్చువది కర్మనుగాదు; కర్మఫలత్యాగ మొ వర్సవలెను. ఫలమున కాళింపరాదు. 
ఫలకాంక్షలేవియెడ పాపమునకందు స్థానములేదు. మనసుచెడుగునకుం జారదు. 
దేవువిదవియు, గర్తవ్యమనియు , నెజుంగుట నాచరణమునం గొజంత గోరంతయురాదు, 
'శ్రద్దాపక్తులు తక్కువకావు. చెడుగునకు, బాపాచరణమునకు నందున జోటేలేదు. 
కావువ నదిపమ్యగాచరితమగును. అట్టి సమ్యగాచరిత పవిత్ర కర్తవ్యకర్మలే యజ్ఞములగును. 
వావివే తాను పూజగగ్రహింతునని భగవంతుడు చెప్పియున్నాండు. 

కర్మేంద్రియములను బలవంతమున నణంచి పట్టియుంచి మనసునందెల్ల వేళల 
నిం ద్రియార్థముల, భోగముల దలపోయుచు నుండునాతండు వట్టిదాంభికుడు, మూఢుండ. 
కావున విం[ద్రియములను మనసునకు వశముగనానర్భుకొని మనసును నాత శ్రవశముగ 
ప్థిరముగ శొనర్సికొవి వి(గ్రహమువ గర్మఫలమున కాశగొనక కర్త్రవ్యములను జేయుచు 
యోగబుద్దివి గర్మేంద్రియములచే బనిగొమనాతడే basa యోగి. 


క అ WT తు యము యుడు. 5 
Fe శ 4 4 44 4 VU EEE 


స 


తవా యమామ్తుత్రా నన్‌... 


జ యమున. 
= mm a (వెలు nts Tu ee Pen Rn” ee చమ. ఆలీ = చమన మ్‌ వై స నాక్‌. ఇచి. జేకే - 






~ 
~ జు న్న ను! క అ) ~~ ~~ ~~ ~ a 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


ఇక చెప్పునదేమన స్వార్ధమును వీడి, ఫలాసక్తిని మానిచేయుకర్మ యజ్ఞకర్మ, 
ఆట్టియజ్ఞ కర్మవలన బంధములు కలుగవు. స్వార్థ పేరితములగు నితరకర్మలు మనుజుని 
బంధించును. కావున ముక్తసంగుండై ఫలాసక్తిమాని భగవంతుని కొటిక్రై బాగుగ 
కర్మనాచరింపవలెను. ఆఫలము భగవంతునకే సమర్సితము కావలెను. కర్మతోడనే 
మావవుడు పుట్టెను. కావుననే మనుజులు కర్మజేయక యుండరాదు. ఉండలేరు. 
కర్మహీనుడగువానికిం బాపము చుట్టుకొనును. ముమ్మాటికి నిక్కము. 


భగవంతు(డే “నాకు. జేయవలసినదియులేదు, కోరందగినదియులేదు, 
సొందరానిదియులేదు. కాని నేను లోకహితార్థము కర్మలను జేయుచున్నా(డను. కాని 
నన్నాకర్మలంటవు. నాకాకర్మల ఫలమందున( గోరికియే లేదుగద ” అనిపలికియున్నాడు. 
భగవంతుడే యట్టుచేయుచున్నాడనం గర్మాచరణ మెంతయుక్తమో యెటీంగి యాచరించ 
తరించవలె(గదా. పవిత్రమగు యోగయుక్తమగు కర్నచే చిత్తశుద్ది చేకూరును. 
 యోగయుక్తమగు పవిత్రకర్మయే చిత్తశుద్దికి సాధనము. ఇది నిక్కము. స్వార్థవాసనలేనిదయ, 
దానము, నెల్లమానవుల( బ్రాణులంగల పరమాత్మ నెజింగి నిష్కామమున( జేయుసివయు 
' వాదిగగల కర్మలన్నియు యజ్ఞములె. కర్మమునకు, యోగమునకు జ్ఞానముచేతనే 
| పూర్ణతసిద్దించును. అట్టే జ్ఞానమునకును గర్మయోగమువలననే పూర్ణత చేకూరును. 
ఆవ్వియన్యోన్యపూరకములే కాని వ్యతిరేకములుకావు. పవిత్రయజ్ఞాచరణ మెల్లయ 
భావముల6దీర్చు కామధేనువు. కావున యహంకారములేని త్యాగయుక్తమగు 
కర్తవ్యాచరణమే, యజ్ఞాచరణమే పరమధర్మము; పరమగతి. కోరికలతోడి కర్మఫలము 
పరిమితమేయగును. కర్భతాహంకృతి మానిచేయు కర్తవ్య కృతిని ఫలమును నాదనుటకు 
గోర్కికిం, దావులేదు. చేయునది చేయించునది యాతండే కావున దానిఫలమును 
నాపరాత్సరునిదే. కావున కర్మఫలమును నాతనికే వీడుచు గర్తవ్యకర్మల నిరంతరముగ 
 నాచరించునది. నిస్పంగుండై ఫలాపేక్షవీడి చేసిన యజ్ఞములచే శ్రీహరి పరంధాముండు 
ప్రసన్ను(డై యెల్లయభీష్టములుం దీర్చును. అట్టియజ్ఞ కర్మలిహమున బరమున వాని 
బంధించునవి కావు బంధింప(జాలవు; ముక్తునొనర్చి సాయుజ్యమునకుం గొనిపోవును. 
ఇకను జాలునని తృప్తినొంది కర్తవ్యముల నిజకర్మల వీడరాదు. ఆ యజ్ఞకర్మల 
నాసక్తికొనక చేయుచునే యుండవలయును. వానివిడిన వాడు దొంగయేయగును. 
కర్మవిరహితుని, కర్మచేయకయే తినువాని, తింటయు దిరుగుటయు దొంగతనమే 
యగును. ఆవికర్మలు కావా? వానినేల చేయవలెను? ఇతరుని కర్మఫలమును దాను 
గుడుచుచున్నాడుకదా! కావునవాండే మహాచోరుండు. కావున ప్రతియొక్కరుండును 
స్వధర్మము నాచరింపనేవలయును. అట్టి ధర్మాచరణమే భగవదాజ్ఞా పాలవమే, సత్యము, 





~ తు న్ను వానా ము ~~ ~ ను 











త్రి, వేంకటాచల మాహాత ట్రము 


సర్వసమత, పవిత్రప్రేమ, దయ, సేవ, సదాచరణము నాదిగ నాచరణనుంచి యాత్ర | 


యాజ్ఞల పాలించుటయే మానవకర్తవ్యము. ; 


Ne chs 


ఉత్తముండేదిచేసిన నదియెచేయ(దగిన కార్యముగ జనులెంతురు. వారాత్రమి 4 
(ప్రమాణముగ నాదర్శముగ (గ్రహింతురు. కావున యోగి తనకు నవసరము లేకపోయినను 
సామాన్యు నట్టకర్మల, పవిత్రకర్తవ్య కర్మల యోగయుక్తిని జీయనేవలయును. లేక్స 
నెల్లజనులును నకర్మణ్యులగుదురు. వారిని బ్రష్టులుగంేసినవాడు తానేయగును 
కావున నెంతటి వాడయ్యును గర్మను. విధ్యుక్తమును, గర్తవ్యమును మానకచేయనే ' 
వలయును. ఇటంబరిణతునియు, నపరిణితునియు€ గర్మాచరణమున మనఃప్రవృత్తియే ! 
భేదము; స్ట్థూలదృష్టికి భేదమేకానరాదు. కావుననే లోకసం(గ్రహార్థమైయే కర్మను దాము | 
జేయుచున్నానని శ్రీకృష్ణ భగవానుండు పలికెను. యోగయుక్తుండు తానొకపవిత్రా | 
దర్శమును బొంది తోడివారల, తనతరువాతి వారల నాదర్శవంతులుగ కేపి 
యుద్దరింపవలెను. ఇదియేకర్తవ్యము. కర్మయోగము. 


కాసా 


ned 
ఇ 


జీ 
త 

1 
al 


షా 


వక 


U 
గీ + 
| 






శారా. 
హాం er అ? 
* + 


శా శన మాకా 


fl 
గో 


$ 


అందునాత్మవర్తించుట లేదవియెజుంగుదురు. భగవంతుండు శ్రీకృష్ణపరమాత్మ 
మాటిమాటికి నొక్కి చెప్పినది. ఆశామమకారములను, నహంకారమును వీడి యాధ్యాత్మ || 
. చింతను, యోగబుద్ధిని వెల్ల కర్తవ్యకర్మలమ, ఆచరించుచు కర్మఫలమును భగవంతునకే | 
యర్పించి విచారమును మాని జీవితసం[గ్రామమును విజయవంతముగ( గొనసాగింప 
వలెను. ఇదియే దేవదేవుని మతము, నభిమతము. దీనినెవ్వరు (శ్రద్దావంతులై, యనూయ 
రహితులై యమసరింతురో వారలాకర్మబంధములంబాసి ముక్తులగుదురు. కర్మఫలమును. 
కేనలముకాదని విడుచుట కంటె దానిపరమేశ్ళరునకే, పరంధామునకై, విడుచుటలో 
మహద్విశేషము కలదు. ద్వేషబుద్దిని మూర్భులై భగవంతుడు స్త్వయముగం జూపిన 
యీదివ్యమగు మార్గమునుబట్టి నడువనివారిని, కర్తవ్యపరుల నిందించువారిని, 
 వెల్లధఘుల(బతితులుగా, భ్రష్ణలైనశించు వారి నిగా, శుభవిదూరులుగా నెజటుంగనగుము. 


బ్ఞామలకు రాగద్వేషములు (ప్రబలశత్రువులు అమి జ్ఞానము నణణచివేయ(జూచుము. 
వావికిందావు లిం(ద్రియములును, విం(ద్రియార్ధములును. కావున యోగిగానుండు |! 
వాండింద్రియముల, వింద్రియార్థముల వశమున నుంచికొని, రాగద్వేషములను దరిమి, | 
దరిజేరనీయడు, వావివెటీంగి తొలగించును. వానిందొలగించుటకు( (బథధానసహకారము | 
పహజస్వధర్మాచరణమే. పరధర్మమునందాశంగొని పరుగులిడు వానికి నాత శనిగ్రహము, | 
సమబుద్ది, కలుగుటయు, మమకారాహంకారములు మాయుటయు. గలలోని వార్తలే. || 


ఎట్టిదైవను స్వధర్మమే యన్నవిధముల బరధర్మమునకంటె నెంతయుమేలు. 


యోగిజనులహంకార మమకారములంటని మనసున గర్తవ్యము నొనరింతురు; |! 














న్న ను జ్‌ ర ~ న్‌్‌ న్‌ ~~ డో షె మో కు టు క 


శి వేంకటాచల మాహాత్మ్యము 
పరధర్మమెంత ఘనముగ, నుగమముగ, దోచినను స్వధర్మమే మేలు. స్వధర్మమున 
మరణమేయైనను మేలేయగును. స్వధర్మమే సుఖావహము. పరధర్మము భయావహము. 
స్వధర్మాచరణమున వాంఛా మమకారములంటక యుండనగును, పరధరా శచరణమున 
వాంఛామమకారములంటును. కావుననే భయావహము. కోరిక (కామము) 
రజోగుణోద్భవము. ఆకామమె క్రోధముగ6 బరిణమించును. కావున జ్ఞానులకు ప్రబల 
శత్రువగు కామమన్నివంటిది. అద్దియెవ్వరిని జేరిన వారినే కాల్ళినాశముచేయును. 
అకామమునకు( బట్టుకొమ్మ లం[ద్రియములును, మనసును. కావున యోగి తొలుదొల్త 
నింద్రియముల నధీనమున నుంచుకొనవలయును. ఆమో(దట జ్ఞానవిజ్ఞానముల 
నశింపంజేసెడీ పాపస్వరూపమగు కామమును దృఢనిశ్చయంబునంబాజందోలవలయును. 
ఇంద్రియములు బలవంతములు. ఇంద్రియములకంటెను మనసు శశ్రేష్టమును, 
 బలవంతమును. ఆమనసునకంటెను బుద్దియును, నాబుద్దికంటెను నోత్మయును 
| ములు; బలవంతములగును. అట్టి సర్యోత్తమమును, బలవంతమునునగు 
| వాత్ననైణీంగి, యాత్మవశమగు బుద్దిచే మనసునునదుపున వశమున నుంచికొని 
' దుర్ణయమగు కామమను బరమశ(తువును జయింపవలయును, దరుమవలయును. 
ఇంద్రియముల నదుపున వశమున నుంచవలెను. యోగియగు వానికియ్యదియ 
తొలుతొల్తటికార్యము. అట్టులెటి6(గ౧ కార్యాచరణమొనర్భి కడచి గట్టెక్కిన వాడె యోగివరుడు, 
' యుక్షతము(డు. 


పరమాత్మ తానీయోగమును దొలుదొల్త వివస్వంతునకుం జెప్పెను, వివస్వంతుండు 
మనువునకును, మనువిక్ష్యాకునకును బోధించిరి. అట్టు పరంపరగ రాజర్నలందు 
వచ్చుచునేయుండి, కాలగర్భమున మాటువడెను. ఆయోగమునే శ్రీకృష్ణపరమాత్మ 
ప్రాణషఖుండని భక్తుండని పార్టునకుంజెప్పెను. దానినెణింగి వ్యాసభగవానుడు కనికరించి 
యాసక్తులగు దీనులగు మానవులకు నెల్లరకందింపగోరెను. ఆగురువరు (ప్రసాదితమే, 
ఇదిమోకు నే(జెప్పితిని. 


ఆనాండు భగవంతునెటీంగి యాతండంది యిచ్చిన యోగమవలంభించి పాలకు 
లికకాదులు రాజయోగులై, కర్మపరులై, ప్రజలందునం బరమేశ్సరుంగాంచుచు. 
బరమేశ్వరకార్యముగ పరిపాలన సాగించి ప్రజలను సుఖపెట్టితాము తరించిరి. 
సార్యభగవానుండన కేవలమునొక (గ్రహమనుకొనరాదు. ఆ(గ్రహాధిపతియే సూర్యుడు. 
ఆతని నియుక్తినే యా(గ్రహమునడచుచున్నది. యాతండేతదాచరణకర్త కారకుండు. 
విత్యకర్మశీలు(డు, కర ్యయోగి, సూర్యభగవానుడు. ఆతండు కర ్మచేయుచున్నదే 
| యెటు(గ(డు. ఆకర్మసహజముగనే యాతనిచే జరిగిపోవుచున్నది. కావుననే యాత(డు 


1 న్‌ 2 aly Mh Mh al cf ve గ గో గ్‌ గొ న్‌ా af తం [ye fe wha Ce చ MCh "4 ఇక షక్‌ ల a 4 "= 
వేసా “ar lips. Py స ret A A Dd వాచా క Fi కి న్‌ క్ష నలా తా న జ్యా కే Phy raft, "- =f, af RFA PS A Pea aa శ్‌ am శ కనా స ర్‌ గ : వీ 
CM PUI LF UD UE rAd Ar TNT [11 79. (4170474734 స UZ EO UD UE WE UE AE సళ NE NE 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


కర్మచేయుచునే చేసినవాండుకాండు. ఆతని యుదయముతోనే లోకము కర్మ ప్రవ్మ్ష 
మగుచున్నది. లోకమున ననంతమగు కర్మజరిగిపోవుచున్నది. ఇదియంతయు న్యా, 
ప్రేరణము. కావుననే యాత(డేమియు. జేయకయేయంతయు. బేసినవాండగుచున్నాయ |. /. 


అఆనంతకర్మ నాచరించుచున్నవాండగుచున్నాండు. ఇట్టుగ సూర్యునట్లు ఆవిచ్చిష 
కర్మపరు(డగు వాండేయోగి, కర్మయోగి; తరించువాడు. 


మమకారాహంకారములకు దూరుండై భగవద్భకు( డెల్ల ప్రాణుల, దీనమానవ్టల | | 
గల భగవంతు గుర్తించి, యెవ్వరిని హింసింపక వారివలన నేమియు బ్రతిఫలమువ | 

వాంఛింపక వారిసేవల(ోయును. అదియే భగవత్సేవ. మానవారాధనయే మాధవారాధనము, |: 
అభక్తుండే మానవమాత్రారాధకుండే భూతదయాపరు(డే యోగవిత్తము.డు. ఆతడు 
నిత్యతృవ్నండై, నుఖదుఃఖములను, మానావమానములను, హానిలాభములము, క 
శీతోష్ణములను, జయపరాజయములను, సమముగనెంచి యెందుననురాగ ద్వేషములు /' 
మావి, అవ్యానిమనమున నంటనిక, సర్వవ్యాపియగు నాపరాత్సరుందనయందువను | 
ఎల్లెడనెల్లర నెల్లయెడదనును, దనయందున నెల్లరను గనుంగొని డెందమున నాసర్వాత్మును !; 


నిరంతరము విల్సిధ్యానించుచు(దనియును. ఆతడెయోగి, భక్తుండు. | 


ఆయాకాలములందు స్వాధ్యాయమును, యోగమును నాచరింపనేవలయును, క్ల | 
మానరాదు. నిత్యనైమిత్తిక మ మ యోగయుక్తిని సమాచరింపనేవలయును. |: | 





వేంకటాచలమునను, ఇతరదేవాలయ ప్రాంతములను బృందావనముల నాటి 
పెంచి తులసిమాలల దేవునారాధించుట, ఆలయముల దత్సరిసరములనూడ్చియు, |, 
నలికిశుభ్రపఆజచియు, (ముగ్గులిడుటయు, దేవునుత్సవములం జరిపించుటయు, 
నందునయాల్లొనుటయు, దేవునకు నివేదించి జలాన్నఫల పుష్పములు వ స్రాభూషణములు, 
దేవునకర్పించి తత్రపాదమంది, (ప్రాణిమాత్రముల దీనజనముల విద్వేషరహితు(ై 
యారాధించి యన్నవానములిడి, సంత్సస్తలం జేయుటయు, దేవు నారాధించుటయేయగును; 
దైవాజ్ఞాపాలనమేయగును. దైవ(స్రాసాదమును దీనజనులకిడి వారియందలి దేవుందని 


యింపంజేసి పిదప వాప్రపాదశేషమును దానుదిని శరీరపోషణము నొనర్శికొనదగును. 
ఆట్టపురుషు(డు పరాగతిని బొందితరించును. 


= జ ళ్‌ ఇ 
అ ENR, యో 

జమ రాల పఖాతొటంలాంన్న సే వై ఎలు రంల అ! మ ద 
Es మ ర స 3 స్త్‌ 5 


జ్‌ 


కావునబుధు6డగువాండు నిత్యనైమిత్తిక కర్మలను దైవార్పితముగ6 దప్పక | 
చేయవలెను, మతియ శా(స్త్రవిరుద్దములును నిందితములును గాని పవిత్రసేవాకర్మల |£ 
నితరము౯ ప జేయుచుండవలెను. శరీరధారణము, భోగభాగ్యములు జ్ఞానవిజ్ఞానములు, 
నా క్షేత్రగృహారామములు, ధనధాన్యములు మొదలగునింకను దాను 








శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


చేకూర్చుకొనిన యెన్నెన్నిసాధన సంపత్తులు కలవో వానినెల్ల మానవుండు వినశ్చరములని 
యెంచి యెజిలి, భగవదర్శితము గావించి, (ప్రాణిసేవ మానవసేవల పానరించుచు 
బుద్దిమంతుండు జీవితముం బవి(త్రముగ6 గొనసాగింపవలెను. పాపాత్ముండు తప్పక 
నరకమున( గూలియాతనలంబడును; నిచాతినీచములగు జన్మలనంది పరితపించును. 
సుకృతొత్ముండవశ్యము సుఖములనందును. యోగయుక్తుండు సుభఖదుఃఖములకు( 
బుణ్యపాపములకు నతితమగు పరమపదమును బొంది తరించును. ఇదియెటింగి 
బుద్దిమంతుడు యోగియె నెమ్మనమున వేంకటాద్రిశుని సతతము సంస్మరించు 
చుండవలయును. గురుశు(శ్రూషారతుండై సదాధర్మశా(స్రము లెజింగి యాచరింపవలెను, 
గృహస్టుండై యుండినచో జితేంద్రియుండై నిజభార్యానురక్తుండై చరించుచు నతిధ్యభ్యాగతుల 
నాదరించుచు సాధుసజ్ఞనుల సేవించుచు వారల నాత్మహితము నడిగి గ్రహించి 
సత్కృతుల నాదరింపవలెను. వేదార్థముల, వేదాంతార్థముల విచారించి యభ్యసింపవలెను. 
మిక్కిలిగజెప్పుట యెందులకు విధివిపాతములగు కర్తవ్యములనెన్నడును విడువరాదు. 
నిషిద్దకర్మలనెన్నడును నాచరింపరాదు. ఇదియే కర్మసం[గ్రహము. తత్వసారము. 


శ్రీ వెంకటేశ్వరాష్ట్రోత్తర శతనామావళి 


ఆపవి'త్రనైమిషారణ్యమున దిర్హసత్రయాగకాలమున శౌనకాది మహామునులు 
సూతముని వరుంగాంచి యిట్టనిరి. ఓ సర్వార్థతత్వజ్ఞా సర్వవేదార్థపారగా, రౌమహర్షణి 
మునితల్లజా, ఎట్టిపూజలచే, నేవిధినారాధించిన శేషశైలవాసి వేంకటవల్లభుడు తొందరగ 
నప్పటికప్పుడె ప్రసన్నుడై కోరినకోర్కులెల్లందిర్పగలండు? ఇట్లడుగంబడిన సూతముని 
వరుడు కొంతతడవాలోచించి, మునితిలకులతో నిట్లనెను. 


ఓమునితల్లజులారా! మోరందయటు ధ్యానముంచి యాలింపుడు. భగవంతున 
కత్యంత (ప్రియమును నత్యంతగోప్యమును నగునొకవృత్తము గలదు. 


పూర్వకాలమున కపిలమునివరునిచే నడుగంబడిన శేషభగవాను(డీ మహత్సంపన్న 
మగు, దేవదేవునకమిత ప్రీతికారకమగు, పవిత్రమును, బుణ్యప్రదమును బాపనాశనమునగు 
శ్రీనివాసభగవంతుని యషోత్తరః శతనామావళిని వినిపించెను. తొల్లి నలువ ప్వర్షదీ 
సంభవముల బం గరుతమ్మిపూలం గొనివచ్చి వానితో నీనూటయెన్న్మిది దివ్యనామములతో 
నాదిదేవునర్చించి తనయిష్ట్రావాప్తినందెను. సర్వలోక పితామహం. డొనర్చిన గతినే 
యెవ్వరేనిపూజించి తరింతురు, ఇదోయాలింపుడు. ఆశేషశైలాధీశుని వేంకటేశ భగవానుని 
మనసును సంతుష్టినొందించు నట్టి, మానవులకు నాయురారోగ్యములు, ధనధాన్యములు, 
సుఖసంపదలు నొస(గునట్టి, మహదైశ్వర్యకరమగు, విశేషించి జ్ఞానప్రదమగు అప్టోత్తర | 











శి వేంకటాచల మాహాత ట్రము 


శతనామముల వచియించెదను. మునివరపూజితములగు నాదివ్యనామములతో నిండు ; 
పవి(త్రమానసమును భగవంతునందుననె యుంచి యాదిదేవుదివ్యపాదముల నర్భియ్య | 
టెంతయునొప్తును. 7 
ఈయహ్లోత్తరశతనామములకు బుషిప్రజూపతి (బ్రహ్మయ, అనుష్టుష్పందము ' | 
వేంకటేశు(డు, శ్రీనివాసుడేదేవత, వానిబీజము నీలగోక్షిరసంభూతముగా విబుధవరులు | 
వచించిరి. శ్రీనివాసులే వీనికిశక్తి వేంకటాధిపుడె వానికి హృదయము. వానివినియోగము | 
అభీష్టసీద్ధ్యర్హముగ వచింపంబడినది. 


Sr ey సజ లచ తతానం కాన 





ఓం శ్రీ వేంకటేశాయనమష। ఓం నమో వేంకటేశాయ 

ఓం శేషా[ద్రినిలయాయ శ్రీ వేంకటేశాయ నమః 

ఓం శ్రీ వృషదృగ్లోచరాయ శ్రీ వేంకటేశాయ నమః 

ఓం శ్రీవిస్లవే శ్రీ వేంకటేశాయ నమః 

ఓం ఓం శ్రీసదంజనాగిరీశాయ శ్రీ వేంకటేశాయ నమః y 

ఓం శ్రీమేరుపుత్ర గిరీశాయ శ్రీ వేంకటేశాయ నమః i 

ఓం శ్రీ వృషాద్రిపతయే శ్రీ వేంకటేశాయ నమః y 
౦ శ్రీసరః ప్యామితటీజుషే శ్రీ వేంకటేశాయ నమః 

ఓం శ్రీవజ్ర దృగ్విషయాయ శ్రీ వేంకటేశాయ నమః 

ఓం శ్రీకుమారాకల్ప సేవ్యాయ శ్రీ వేంకటేశాయ నమః 11 

ఓం శ్రీ సువర్చలాసుతన్యస్త నైనాపత్య భరాయ శ్రీ వేంకటేశాయ నమః | 

ఓం శ్రీరామాయ శ్రీ వేంకటేశాయ నమః | 

ఓం శ్రీపద్మనాభాయ శ్రీ వేంకటేశాయ నమః 1. 

ఓం శ్రీ వాయుస్తుతాయ శ్రీ వేంకటేశాయ నమః | 

ఓం శ్రీత్యక్త వైకుంఠలోకాయ శ్రీ వేంకటేశాయ నమః | + 

ఓం శ్రీగిరికుంజ విహారిణే శ్రీ వేంకటేశాయ నమః ' 

ఓం శ్రీహరిచందన గోత్రేంద్రస్వామినే శ్రీ వేంకటేశాయ నమః | 

ఓం శ్రీ శంఖరాజున్య నేత్రాబ్బబిషయాయ శ్రీ వేంకటేశాయ నమః le 

ఓం శ్రీవసూపరి చరత్రాత్రే శ్రీ వేంకటేశాయ నమః i 

ఓం శ్రీకృష్ణాయ శ్రీవేంకటేశాయ నమః |\ 

ఓం శ్రీ ఆబ్దికన్యా పరిష్వక్త వక్షసే శ్రీ వేంకటేశాయ నమః 

ఓం శ్రీ భక్తజనానురక్త హృదయాయ శ్రీ వేంకటేశాయ నమః 

ఓం శ్రీ సనకాది మహాయోగిపూజితాయ శ్రీ వేంకటేశాయ నమః 


me గాకా సా FT నా MM, 


| 
Ne Pg de pf BED PD sD sD A, sD Ot తే sl 
"ee 4” Pu శ" శ 4 Fa శ (జీ శ న్‌ ల క 1 82 | Ain సంక్‌ (Fr ‘Pw డో ob | నో Pr yr” ఖగ నల్‌ pr Tp ArT | 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


1 fo థ్రీ దేవబిత్రముఖానంత 


దైత్యసంఘ ప్రణాళినే శ్రీ వేంకటేశాయ నమః 
120 శ్రీ శ్వేతద్విప వసన్ముక్త 
పూబితాంఘ్ర యుగాయ శ్రీవేంకటేశాయ నమః 
ఓం శ్రీ శేషపర్యతరూపత్వ (ప్రకాశనపరాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం శ్రీ సానుస్తాపిత తార్య్యాయ శ్రీ వేంకటేశాయనమః 
ఓం శ్రీ తార్యాచల నివాసినే శ్రీ వేంకటేశాయనమ: 
ఓం శ్రీ మాయాగూఢ విమానాయ శ్రీ వేంకటేశాయనమః 
ఓం శ్రీ గరుడస్కంధవాసినే శ్రీ వేంకటేశాయనమః 
ఓం శ్రీ ఆనంతళిరసే శ్రీ వేంకటేశాయనమ: 
ఓం శ్రీ ఆనంతాక్షాయ శ్రీ వేంకటేశాయనమః 
ఓం శ్రీ అనంతచరణాయ శ్రీ వేంకటేశాయనమః 
ఓం శ్రీశైలనిలయాయ శ్రీ వేంకటేశాయనమః 
ఓం శ్రీ దామోదరాయ శ్రీ వేంకటేశాయనమః 
ఓం శ్రీ వీలమేఘనిభాయ శ్రీ వేంకటేశాయనమః 


' ఓం శ్రీ (బ్రహ్మాదిదేవదుర్దర్శ్భ విశ్వరూపాయ శ్రీ వేంకటేశాయనమః 
ఓం క్రీ వైకుంఠాగత సద్దేమ విమానాంతర్గతాయ శ్రీ వేంకటేశాయనమః 
ఓం శ్రీ ఆగస్యాభ్యర్థితా శేషజనదృగ్గోచరాయ శ్రీ వేంకటేశాయనమః 


ఓం శ్రీ వేంకటగిరీశాయ వాసుదేవాయ శ్రీ వేంకటేశాయనమః 
| ఓం శ్రీ హరయే శ్రీ వేంకటేశాయనమః 

ఓం శ్రీతీర్ణపంచకవాసినే శ్రీ వేంకటేశాయనమ: 
| ఓం శ్రీవామదేవప్రియాయ శ్రీ వేంకటేశాయనమః 

ఓం శ్రీ జనకేష్ట్షప్రదాయ శ్రీ వేంకటేశాయనమః 
ఓం శ్రీ మార్కండేయ మహాతీర్థజాతపుణ్యప్రదాయ శ్రీ వేంకటేశాయనమః 

ఓం శ్రీ వాక్సతిబ్రహ్మదాత్రే శ్రీ వేంకటేశాయనమః 
| ఓం శ్రీ చంద్రలావణ్యదాయినే శ్రీ వేంకటేశాయనమః 
' ఓం శ్రీ నారాయణనగేశాయ శ్రీ వేంకటేశాయనమః 
ఓం శ్రీ బ్రహ్మక్షుప్తోత్సవాయ శ్రీ వేంకటేశాయనమ: 


ఓం శ్రీ శంఖచ(క్రవరానమలసత్మరతలాయ శ్రీ వేంకటేశాయనమః 
ఓం శ్రీ[ద్రవవ్చగ మదాసక్త విగ్రహాయ శ్రీ వేంకటేశాయనమః 





త్రీ వేంకటాచల మాహాత త్రము 


ఓం శ్రీకేశవాయ 

ఓం శ్రీనిత్యయౌవన మూర్తయే 

ఓం శ్రీ ఆర్థితార్ణప్రదాత్రే 

ఓం శ్రీ విశ్వతీర్థాఘహారిణే 

ఓం శ్రీ తీర్ణస్వామిసరస్నాత జనాభీష్టప్రదాయ 

ఓం శ్రీ కుమారధారికావాస స్కందాభీష్టప్రదాయ 

ఓం శ్రీ జానుదఘ్న సముద్భూతపోత్రిణె 

ఓం శ్రీకూర్మమూర్తయే 

ఓం శ్రీకిన్నర ద్వంద్వశాపాంత 'ప్రదాత్రే 

ఓం శ్రీ విభవే 

కిం శ్రీ వైభానపముని (శ్ర్ర్రపూజితాయ 

ఓం శ్రీ సింహాచలనివాపాయ 

ఓం శ్రీమన్నారాయణాయ 

ఓం శ్రీ సద్భక్తనీలకంఠార్య్యనృసింహాయ 

ఓం శ్రీ కుమదాక్షగణశ్రేష్టసేనాపత్యప్రదాయ 
ఓం శ్రీ దుర్మేధఃప్రాణహర్డే 

ఓం శ్రీధరాయ 

ఓం శ్రీక్షత్రియాంతకరామాయ 

ఓం శ్రీమత్స్యరూపాయ 

ఓం శ్రీ పాండవారిప్రహగ్రే 

ఓం శ్రీకరాయ 

ఓం శ్రీ ఉపత్యకాప్రదేశష్థ శంకరధ్యాతమూర్తయే 

ఓం శ్రీరుక్మాబ్దపరపీకూల లక్ష్మీకృత తపస్వినే 

ఓం శ్రీలపల్లక్ష్మీ కరాంభోజుదత్తకల్పారకప్రజే 

ఓం శ్రీశాలగ్రామనివాపాయ 

ఓం శ్రీశుకదృగోచరాయ 

ఓం శ్రీవారాయణార్థితాశేషజవదృగ్యిషయాయ 

ఓం శ్రీ మృగయారసికాయ 

' ఓం శ్రీ వషభాపురహరణే 


TTT TTT జా ఈం నాల ఇ 
44 4 44 + 44 ఇ శశ భశ ఇ శశ: 


శ్రీ వేంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనమ; 
శ్రీ, వేంకటేశాయవమః 
శ్ర వెంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనమ: 
శ్రీ వేంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనమః 
క్రీ వేంకటేశాయనమః 


శ్రీ వేంకటేశాయనమవఫా 


శ్రీ వేంకటేశాయనమ: 
శ్రీ వేంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనమః 
శీ, వేంకటేశాయనమః 
శ్రీ, వేంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయవమః 
శ్రీ వేంకటేశాయనమః 
శ్రీ, వేంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనమః 





న 
న్‌ శ్‌ లం గే a ( శే బ్య 
ర గ్‌ be ఇ ల గ్ర మలా 
శశ pre న కర ar రాన. వ్‌ మా శ > కై న్‌ ళ్‌ మా పు నల్‌ నన ye * నా ia ~ వ క = 
స్‌ు చ: a ఈం వ ~~ =~ చ వా ey = 
YE అసల by ఇల తప ఇ న, ల he 


సగ త కత! అదను ఎట్‌ 


wg 





| ఇ శ్రీ వృషభాచలవాసిన శ్రీ వేంకటేశాయనమః 
కం శ్రీ కందవాపుతదాత్రే శ్రీ వేంకటేశాయనమః 


| ఇం క్రీ మాధవీయాఘహారిణే శ్రీ వేంకటేశాయనమః 
ఓం శ్రీ హ్రియంగుస్రేయభక్షాయ శ్రీ వేంకటేశాయనముః 
| ఓంశ్రీ శేతకోలవరాయ శ్రీ వెంకటేశాయనమః 
టు శ్రీ పీలధేనపయోధబోపేక చేహోద్భవాయ శ్రీ చేంకటేశాయవమః 
ఓం శ్రీ శంకరటప్రేయమిత్రాయ శ్రీ షేంకబేశాయనమః 
| ఓం శ్రీచోలపు/(త్రాప్రియాయ శ్రీ చేంకటేశాయనమః 
| ఓ శ్రీ సధర్మెణీ సుచైతవ్యప్రదాకే శ్రీ వేంకటేశాయనమః 
| ఓం శ్రీమధుఘాతినే శ్రీ వేంకటేశాయనమః 
| ఓం శ్రీ కృష్ణాఖ్య విపవేదాంతదేశికత్వప్రదాయ శ్రీ వేంకటేశాయనమః 
| ఓం శ్రీ మాహాచలనాథాయ శ్రీ వేంకటేశాయనమః 
| ఓం శ్రీ బలభద్రాయ శ్రీ మేకటేశాయనమః 
శం శ్రీ త్రివిక్రమాయ శ్రీ చేంకటేశాయనమః 
| శం శ్రేహృవీకేశాయ శ్రీ మేకటేశాయనమః 
ఓం శ్రీ అచ్యుతాయ శ్రీ :మేంకటేశాయనమ: 
| ఓం శ్రీ వీరా ద్రినిలయాయ శ్రీ మేకటేశాయనమః 
శ్రీ వేంకటేశాయనముః | 
శ్రీ చేంకపేశాయనము: 

















క్‌ ఆ nr, ల్‌ 
! హో & & Ln" PO, yy మ “ప ఇ (7 జ శీ | -3్రే ఇ వ 21 జ చ్‌ ఇ 
ny కల మ 


sy గ్‌ ప దక క. అతుల పవనము a సబా నయనా తూ “నై _ _ టన. 


ప సట న సన న వక సన టన టే 
I ' జ్‌ ' క్‌ ప గ 


* న i 
a 


నో “ క! ళ్‌ ళ్‌ 


శ్రీ వేంకటాచల మాహాత ట్రము 


చేయవలెను. వేంకటాద్రీశు పరాత్సరు నీఅష్టోత్తర శతనామములతో నిత్యము పూర్వా | 
భక్తిశ్రద్దల( జరుపువారు ముక్తిఫల మవశ్యముపాందుదురు. ఈ యష్టోత్తర శతనామస్తోత్రు ] 
గోప్యముగ నుంపందగినది. భక్తిశ్రద్ధలు కలవారికే తెలుపందగును; మనసులగ్నముశ్చే / ( 
పఠింపందగును. హృదయమున చేవునుంపక యొనర్భు పఠనపాఠనములు, ప్రార్థనముల | | 
వ్యర్థము. ఈ నామప్తోత్రమునే శేషమూర్తి కపిల మునిసత్తమున కుపదేశించెక్న 

ఆకపీలమునివరు(డు కరుణను నాకుందెలిపెను. భగవంతునకుం బ్రితికారకమన ॥ 
నీప్తోత్రమిపుడు నేను మోకెల్లరకును డెలియజెప్పితిని. 





ఆ॥ _ భక్తియందులేదు స్వార్ధంబునకుందావు. 
స్వార్థముడుగు సేవ భక్తియెయగు 
వేషభాషలందు వెల్లడించుట కాదు 
వీతిచేతలందు నియతి(జూపు. 


ఓ బుషిమునివరులారా! ఇంకను మీరేమి వినంగోరెదరు? వచింపుడు 
నాతెలిసినంతవరకు నేమియు(గొజంతనుంపక చెప్పుదును. సందియమునకు నెడలేదవి ౪ 
రౌమహర్షణియవ శౌనకాదులిట్టనిరి, 


వనన త నా న నయ 


ఓ భగవద్భక్తిపషయ: పారావారరాకామృతకరా! నీవచింపంబడిన శ్రీ వేంకటేశ | శ 
మహాత్మంబు మహాద్భుతంబు (ప్రభుని యాసాటిలేని చరితయెంతయు నుదారము 
రహస్యభూతమగు 'ప్రభునామావళి, సుకృత కథామృతము వినులవిందుగం గ్రోలితిమి * 
పరాత్సరుని దివ్యరూప సందర్శనోత్కంఠనను మానేత్రములు తహతహలాడుచున్నమి | 
ఇప్పుడపోయి యాదేవుని దర్శించి పూజింపంగోరికగనున్నది. స్వామిపుష్కరిణిని తావములాడ | 
మనసులువ్విళ్లూరుచున్నవి. కావున శ్రీ వేంకటేశు సేవలకు, బోవమాకమమతివీయః | 
గోరెదమవ రౌమహర్షణముని యిట్లనెను. ఆయ్యలారా మునిసత్తములారా! మోరెజుగోఏి | 
దేమున్నది. ఇటమోరిపుడుపానరించుచున్న సత్రయాగమును పరిసమాప్తిచేయుడు | 
కర్తవ్యాచరణమదేవు నభీష్టము. ఆమోద మోరుపయనమై మెలమెల్లన వేంకటాచలమును | 
జేరుండు. ఆపవిత్ర పుణ్యభూధరమును బ్రదక్షిణించి, పరిపరములం దీర్థముల స్నామము || 
లొనరించి యందలిదేవతల నారాధింపుండు. శుకపికశారికాది శకుంతపంతాన కరి! 
కూజితముల మనోహరమగు నారత్నపానువు నద్రిరాజ మధిరోహించి పద్మవన రంజితము | 
స్వామి పుష్కరిణివి బ్రదక్షిణములతో స్నానమొనరింపు(డు. దర్శనమాత్రముననే పాపముల | 
నెల్లలడిగ్‌వైచు, హృదయానందదాయకమై రోమాంచములం గలిగించు దివ్యవిమానముమ |}. 
గాంచి ప్రద కముగనందు6 (బ్రవేశించి భూవరాహమూర్తికి భక్తిని ప్రణమిల్లి | 
పోయి యానందమున వ. తత గూడియున్న శంఖచ(క్రగదాధారియుః 


రతర తర రర తలి RR WN 


ఇప దో 


స్ప నై 


నష నో షా ప 
















శి వేంకటాచల మాహాత ట్రము 


' బుండరీకాక్షుండును దరంగిత దయాసముదద్రుండునునగు శ్రీవేంకటేశుని గనులార 

శిరసాభివందనమొ నరింపుడు. మనసార (బ్రార్థనములొనర్చి యషోత్తర 
శతనామావళితో( బద్మరాజితో6 బూజించి తనియుండు. దుర్లభాభీష్టముల బడసి 
ప్రమోదమున గృతకృత్యులై మజలుండు అనుచున్న సూతముని నాలించి తదనుమతి 
| వాయాగముం గొన్ని దినంబులలో పూర్తిగావింపబూనిరి. పిమ్మట నానందకందళిత 
హృదయములనట నుండి పయనమును సాగించిరి. 


శ్రీ వేంకటాద్రికి మునుల పయనము, వారట జేరుట 


మహర్షులు, భరద్వాజ కెశికులు, (క్రతుకశ్యప జాబాలులు, శౌనక పులహపులస్త్య 
గౌతమాంగిరసులు, దక్షదేవల, శతానందులు, కణ్యకౌత్సమృకండ మైత్రేయ దేవదర్శనులు 
మొదలుగ నెందజటెందజో తపోధనులు, మహర్షివరులు బయల్వెడలి కలిసిపోయిరి. 
| పోవుచువారు తన్మయత నందరేక కంఠమున నుచ్నైస్తరమున గోవింద, గోవిందా, 
వేంకటగిరివాపా శ్రీనివాసా, దేవదేవా! యని మాటిమాటికి. బలుకుచు పాగిపోవుచుండిరి. 
వారు భాగీరధిని స్నానమాడి, తరించి గౌతమింగాంచి, (మొక్కి మునుకలిడి, పోయి 
కృష్ణవేణిని స్నానమొనరించి తనిసిరి. ఆటులు పోవుచు నాతపోధనులందందు నెదురైన 
పున్నెంపుటేజుల దీర్హంబులాడి ప్రమోదమునందిరి. తప్తకాంబూనదమయమును, పవిత్రానేక 
| పుణ్యతీరయుతంబును, సర్వసిద్దసంసేవితంబును, మదమంజుల మయూరకేకాస్వన 
మనోహరంబును, దివ్యవిర్హర సమన్వితంబును, పుష్పఫలపూర్ణ్వమనోహర దివ్యద్రుమ 
| సంశోభితమును నగు వేంకటాద్రిని జేరి దాని ప్రదక్షిణమొ వరి యధిరోహించి యేమియు. 
గొజవడకుండ( బూజాకార్యములెల్ల (గ్రమమున నె ఆవేర్భి వేంకటేశుం జేరి పరమపావను 
కైంకర్యపూజల బొనరింప€ బూనిరి. 

శేషగిరిని జేరిన యామునులు నియమమున మంత్రములంబరించుచు, 
పెలయేళ్లను సరోవరముల ప్నానములాచరించుచు, నున్నతశిఖర రమ్యముల మణిమయ 
పర్వతముల గమంగొనుచు, (శ్రోత్ర పేయములగు పక్షుల కలకలారావముల నాకర్షించుచు 
 పామగానములుచేయుచు, సంస్తుతులొనరించుచు, సం(భ్రమోత్సాహము అతిశయింప 
వృత్యములొనర్భుచు గోవిందాది హరినామములు బొబ్బలిడుచు బడుచులేచుచు 
| వేలంబొర్డాడుచు వాతపోధనులు భక్తిపారవశ్యమున వానందమున వొడలుమబచి పవిత్ర 
పర్వతరాజమువకు+ (గ్రమమున6 బ్రదిక్షిణమొనరించుచుం జేరి కపిలతీర్ణమున 
న్నానమొవరించి శివగిరింగాంచి మొక్కిరి. సిద్దగంధర్యామర సంసేవితంబును మేరు 
శైలాభమునగు నాతిరుమల నధిరోహించి, యత్యద్భుతంబును, రత్నపానువుల హేమాద్రి 
కధికంబును, అ నగు వేంకట నా లు 





£7 'చేంకటావల  చూవోత్య్మ్యము 


Ral 






మనోపారాతి మనోపాళమును, ఘతన బరెమాత్తమమునసు కము మ 
గనుంగొవిరి. ప్వామితీర్థమునం దీర్రములాడి వరాహాదేవు దర్శించి నర్భాంచి కన్న! 
లావణ్యు, కిరీటముకుటోట్వలు, రమాకాంతామణి సంశోభిత విశాలవక్టు, + మట్టా | 
విరాజితు( జతుర్భుజా శంభిచక్రగదాధరు, నీలమేఘాభశ్యాముల దేహ, కాత. 
శ్రీసిలా పద్మావతీ నహితు దేవదేవువిష్ణుని 'పద్మార్చెత పదాబ్బుని భగవంతుని శ్ర్వుళ్నో | 
గండ్డింతలుగ( జూచి, హర్దోత్సుల్లనయనులై పడిపడి దండములు పెట్టిరి. వేదసమ్మతముల | 
మం(త్రములలో, స్తోత్రములతో నాదేవునెంతయు వినుతించియు( దనివినంగ & 
జాలకుండిరి, 











మహర్చులు దేవు స్తుతించుట 


అనంతభూరజః కణముల లెక్కింప గలవాండెవ్వండో యాతే ఓభగవంతా, | 
శ్రీహరీ, వీగుణముల లీలల లెక్కింపంగలండు. భూమండలమంతయు భూనభోంతుముబ 
మూండడుగుల వాక్రమించిన, ధర్మసంష్టాపన మొనర్భిన (త్రివిశ్రమునకు. వందనములు |; 
ఎవ్వనియేక పాదమున నీవిశ్చ్వమంతయును బాదద్వయమున వ్యోమమంతయును నజ | 
| మణగి యుండెనో వావికి నాదిదేవునకు నమస్కరింతుము. బుగ్యచాస్వ్తోమము | 
| లెవ్వవివలవంగలిగెనో, యావేచమయమును గోవిందునకు( గనువిందునకువండనములు | | 
ఎవవినుండి తురగాచి జంతుసంతతులు, జడాజడములు కలిగెనో, ఎవనిముథిమన | 
నుండి విప్రులు మునులు, బాహువులనుండి క్షత్రియులును, ఊరువులనుండ్‌వైశ్యలను, | 
పదపద్మముల మండి శూద్రులును బుట్టిరోయాజగత్కారణునకు హృష్‌కేపనకు | 
నమోవాకములు. ఎవ్యాని వాభికములమున చతుర్భుబాడు అహ్మయు ముఖమున. 
నం మువ్కృతులు. మూసలు సీంణమరపా యం గెజత 
దూరమువనే యుండ్‌పోవుచువ్నారు. 'మానవులేమి; వేదములే నీగుణములపోరేముడ 
ర్యా తయన ఇ ్ర్య్యములము చనవాయలయమం | 














త్రీ వేంకటాచల మాహాత ట్రము 


కం శ్రీవేంకటగిరివాసా! 
దేవేశా! శ్రీనివాస! దీనార్తి హరా! 
సేవించెద( గీర్తించెద 
భావించెద నెడ6ద విడని భక్తినియుక్తిన్‌ 


సుగంధిః- 
కొన్నవడ్డికాసులెల్ల కోటిరెట్లు లెక్కగా 
నెన్ని, మించికామితార్థమిత్తు భక్తకోటి కా 
పన్నరక్షకుండ వవ; పాలితామరాధిపా! 
నిన్ను వడ్డికాసులయ్య నిచ్చలున్‌ భజించెదన్‌ 


పంచచామరము 
ధరాధరంబులేడు దాటిదంటవైవసించుచున్‌ 
పరాకులేక, మామొజల్లుబాలునం జెవింబడన్‌ 
బరాబరి నృరుంగువెట్టి వచ్చి యందుకొందువో 
వరాలతండ్రి యేడుకొండలయ్య వందనాలివే 


చ ఇడుమలు వాపుకర్తలు మటెవ్వరులేరని నమ్మియెవ్వరేన్‌ 
ముడుపులుకట్టి భక్తిగడు (మొక్కులు (మొక్కిన వారి కోరికల్‌ 
కడవడవిక కూర్తువటకామిత సత్సలదాత వేంకటే 
శుండ కనకా(ద్రి వాసమముంజూడుము కమ్నులనొప్పు (పేమతోన్‌ 


తే వేంకటేశుండె దేవుండు వేరొకండు 
లేడు లేడెందు, టే(డుల టేండతండు 
అతని శేషా(ద్రివాసున నారతంబు 
భక్తిమనపార గొల్తును (బ్రస్తుతింతు. 


కం  ఎవరేరూపున. గొలిచివ 
వెవరేపేరునను బిలిచి యెంచిన భక్తిన్‌ 
అఎయెల్చనుగకొవి కృప 
దివిచి దరికి నేలెడు (ప్రభు! దేవర్నమొక్కుల్‌ 


శ 





Free RR we rT wr wr wer Terre wre Tw Te న్‌్‌ 
ల శ 44" WD ఇ శ 4 "44! 89 HEELS 
0 దీ మ తా కక మా తావే త అం 


శ వేంకటాచల మాహాత ట్రము 


దాల్సిజగముల బుట్టించి, దయను బెంచి 
కాలముంబొంద( జేసెడి ఘనులు మువురు 
మూర్తులకు మూలమూర్తికి (మొక్కుదెపుడు. 


సీ! తారలేమణులుగాం దగంగూర్భి తీర్చిన 
| యవరంజి బొమిడికయలరందలను. 
రేబవళ్లను జేయు రేరాజు దినరాజు 
కనుదమ్ములను, మొగమ్మున ననలము 
భుజముల వేల్పులు పాలుపాందుచుండంగ6 
పెన్నురంబునలచ్చి చెన్నుమిజు : 
బొడ్డుతమ్మిని బమ్మ బొజ్జనులోకాలు | 
జడముల జడములు తొడలనొప్ప 


గీ! పాదపద్నంబె వ్యోమమై పరిఢవిల్ల 
రోదపీమండలమున నీరూపమొప్ప 
వీవకాకొండు లేదంట విజముకాదె 
దేవదేవ నమస్కృతుల్రీనశరణ. 

వ। దేవదేవా! జగత్సితా! దీనరక్షకా శరణు శరణు; రక్షింపుము; మవసుము 
శాంతము సుస్ట్రీరము నొనర్పుము; చంచలేంద్రియమ్ముల నదువున ' 
నుండ నను(గ్రహింపుము. నామనంబెప్పుడు నీయందె నిశ్చలముగ 
నుండ నదాచరణుడముగ నమ(గ్రహింపుము. ద్వంద్వ్యాతీతబుర్ది 
సర్వసమభావము నాసంగుము. 













ఓం నమో భగవతే వేంకటేశాయ. 

ఆంతట జగద్దాత శ్రీ వేంకటాధి నాధుడు ప్రసన్నుడై వారికిట్లనియెను. ఓ 
తపోధనులారా! మోయునికికి. జేతకు, భక్తిశ్రద్దలకు వేనెంతయుం బ్రీతుండవైతిని. ఓ 
బుధవత్తములారా! శ్రీ వేంకటాచల మాహాత్మకశ్రవణము వలననే మోకునేము 
జిరకాలతపశ్చర్యవలవం గలుగుఫలము నొపంగుచున్నాను. మునివరులారా! మోకు 
వలయువలీష్టము లెల్లనొపలితివి. కడుంగడు దూరమున నున్నవారైనను నీవేంకటాతరి 
మాహాత్మ్యమును, "విశేషించి కన్యామానమున (శ్రద్దాభక్తులతో వినువారికివి, 


న్‌ నా ఇం రాల Tw ~~ 


{ 
ఓం శ్రీ వేంకటేశాయ నమః ఓం నమః శ్రీ వేంకటేశాయ, 
| 





hahah 1h కంక 
RII WW WE VIN 
rrr mr Be PP WA Be 





శ్ర వేంకటాచల మాహాత ట్రము 


వమపీంచువారికిని, జదువువారికిని, జదివించువారికిని నేను సులభుండను; వారికి 
ధ్రవధాన్యములును, భూగృహములును వుత్రపౌత్రులు మొదలుగ నభీష్టములెల్ల 
వాసంగుదుము. దేహాంతమున వారికి మదీయపుణ్యధామమునే యొసంకెటను. 
ఈశరీతిని వరములుపాందియు నాతపోధనులైదు వత్సరములాదేవు చెంగటన 
భూవవి(త్రపర్వతరాజముననే యుండిపోయిరి. అచటి వుణ్యతీర్ణములందెల్ల 
చుచు నందందలి వింతలనేకములు గనుగొనుచు మాధవు(దృప్తిగ 
నారాధించి మజలి తమతమ తపోనిలయమునకు నెల్లరు వచ్చిచేరిరి. 


మునులు రౌమహర్నుణు [బస్తుతించుట. 


ఆమునులెల్లరునూ మజలి. మునిపంఘసేవితమగు నైమిశారణ్యమును జేరితిరిగి 
| మాతమునివి దరిన్‌యిట్లని 'ప్రస్తుతించిర్‌. ఓహో మునివరా! నీసామర్థ్యమేమి? 
ఎంతయుధన్యము. వీవిజ్ఞానమును నెంతయు ధన్యము. తమరు వేంకటా(ద్రినివాసుని 
' భగవామవి శ్రీవివాసుని రూపొదార్యములును గిరిస్వరూపమునెట్టెట్లు వచించిరోయన్ని 
విధములనట్లే యలరారుచుండెను. ఆయదద్రివైభవమును, దేవునిదివ్య('ప్రభావమును 
' గాంచియావందించుటకు మాయీనే('త్రములు, హృదయములు సాలవు. వచించుటకు 
| వాక్కులు సరిపోవు. ఓతపోధనా! మియను(గ్రహ (ప్రపాదములచే మేమెల్లరమెంతయు 
ధమ్యలమైతిమి; కృతార్జులమైతిమి. ఓరౌమహర్షణీ! మోరావేంకటేశుని, ఆపర్వతరాజము 
యొక్కయెల్లవిధముల నొప్పునంస్థితిని గనులారంగ6 గాంచినారలా? మనపార 
నాలించినారలా? ఆనియడుగు వారినెంతయు నాకర్షించి సూతముని వరుండిట్టునియెను. 


ఓతాపపవరులారా! వ్యాసమునివరునను[గ్రహమున నేవెటిగినయంత వజకును, 
మాకుందెలుపంగలిగితిని. నిజమునకు వేంకటాచల మాహాత్మ్యమును శతకోటి కల్పముల 

| కేవియు, వేలకొలదిగ శేషనాగులకైనను నించుకేనియు6 దెలియుటకును, దెలియ 
జెప్పుటకుమ వర్లించుటకును, వశముగాదు. పరమపవిత్రమును, బుణ్య(ప్రదమును, 
వాయుర్వర్దకమునునగు నామాహాత్మముత్త మోత్రమము నెవ్వరు భక్తిభావమునం 
బకింతురో, విందురో (వ్రాయుదురో వారెల్లకోర్కుల6బడసీ శుభములు పొందుదురు. 


వారెధమ్యలు, తరింతురు, 


ఓం శ్రీ శాలగ్రామ నివాసాయ శ్రీ వేంకటేశాయ వమ: 
ఓం శ్రీ చకద్దుగ్లోచరాయ శ్రీ వేంకటేశాయ నమః 





TT TTT, TTT TT I WM YY, MF BE bt Ent bt ED 
వహ శ శ్చ శ 4 శ్చ శశ శశ శ” శ 4d 4 A 4" శ 4d 4s <4 44. CYC dO dd <4 
ల క ర ర ల Te TG] 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 
వేంకటాచల మాహాత్మ్యము 
చతుర్థాధ్యాయము 
_ రాక్షపబాధలు పడలేక దేవాదులు 
శ్రీహరిని వేడ వైకుంఠమునకుంబోవుట 


వైమిశారణ్యమున దీర్హస'షత్రయాగమును గొనపాగించు శౌనకాది మహామును ( 
సూతమువివర్యునిం గాంచి యిట్లనిరి. లోకవిశ్రుతకీర్తీ! లోకరహస్యముల నెల్ల నెజిం | 
బాగుగ దెలియశాప్పనేర్భిన యో సూతమహర్షి! మాయడుగునవర్థంబును గనికర మూ | 
వివరము! జెహందగుదుకు. ఈ కాలమున వేంకటాద్రిని వెలసియుండి భక్తజనులక్ష | 
బ్రత్యక్ష గోచరుండగుచుం గోరినకోర్కుల దీర్చునోదేవదెవుండు తనయాదివ్య స్వరూపమును | 





నింతకుమున్నే పుణ్యశీలురకు( జూపి యమ(గ్రహించెనోకదా! చిత్తమును జిగురెంపటేయ | 
శ్రీనివాపదేవుని యాకతను వీనులవిందుగ విన(గోరెదము. అనుమునులకుసూతము |, 


వరుండిట్లని చెప్పపాగెను. పూజ్యాలారా! పరమాద్భుతంబును, బరమపుణ్యప్రదంబువుమై | 


శ్రీ వేంకటేశ్వర చరితంబును జెప్పెదను, మనసుంచి యాలింపుండు. శ్రీనివాస భగవానుడు, 
 వేంకటా(ద్రీశు(డు తొలుతొల్త[దన యా దివ్యదర్శనమును బ్రహ్మకొసంగెను. పిమ్మట | 


నాదేవుండు పెక్కురకుం దన దర్శన భాగ్యంబిచ్చి యనుగ్రహించి తనియించెను 


ఆయ్యది యాదినుండి యంతముదనక వివరింతును సావధానత విందురుగాత, 


ఒకప్పుడు దైత్యదానవ మూకలు, గుములుగట్టి మానవుల, మునుల, యోగుల ' 
దేవతలంగడుంగడుగ నిడుమలు పెట్టసాగిరి. వారు పెట్టుపాటులు పడలేక కశ్యపుడు, | 
గౌతముడు, జాబాలీ, యగస్త్యుండు, వామదేవు(డు, శతానందుండు మొదలుగ మునివరులు | 
సనకాదియోగులు, నిం(ద్రాది దేవతలు నొకటిగాేీరి, విష్ణభగవానునకుం దమగోడును 


వినుపింపసమకట్టి, వారిని వెదకికొనుచు( బాలసం ద్రపుటుత్తరపుం దరింజేరి యెలుంగులెక్తి 
ప్యోతంబుల వినుతింపసాగిరి. 


క్షీరపాగరశయనా! కారణకారణా! జడాజడములనన్నిట, సర్యాంతర్యామివై యొప్పు; 
ప్రకృతి కతీతుండవగు నో పరమపురుషా! సృష్టికాదినివకలవు. నీవుకాక మటేదియులేదు. 
చరాచరరూపమగు వీజగత్తునంతను బుట్టించునది నీవ. ఈ జగత్తంతయు నీరూహమె. 
అట్టీవీకివే నమస్కృతులు. ఈ జగత్తునంతను రక్షించువాండవై పాలకడలిని 
వేయిపడగలవానిం బాన్సుగ( జేసికొని చల్లనితల్లి కడలి కూతురు లచ్చి చెంతనుండ 
. విశ్చింతుండవై పరుండియుండి జగద్రక్షణమున నేమటుపాటులేక యుండునీకే. 


f 


నన ర్యా వా ఆ 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


సేవేలునమోవాకములు. ఓమధుసూదనా! ధర్మరక్షణ దక్షా! నీవు మాయెడనేల నుపేక్ష 
వందియుంటివి? ఇటు (ప్రసన్నుండవుకమ్ము. నీ ప్రేమదృక్కుల నిటు (ద్రిపుము. ఓ 
కరుణాసాగరా! వరదా! భక్తపాలకా! ఆశరణశరణ్యా! అనిచిత్తంబులు హత్తించి ఏమేమియో 
సన్నుతులును, సన్నతులును గావింపసాగిరి. అంతలోనన యచ్చటన యాకాశంబున 
శంఖచ(క్రగదాధారిలై. చతుర్చుజుండగు పరమేశ్వర పార్షదుండొక్కండుదోంచి 
యాదేవమునులం జూచి సంబోధించి యిట్లనిపలికెను. ఓమహానుభావులారా! మోరిచ్చటికేల 
దయచేసితిరి. ఎజణు(గనలవిగాని వింతచేతల నొప్పు నామాయలాడు రమాధవుడు 
భగవాను(డిప్పుడిచ్చట లేడు. భూమండలము నేదేని పావన పర్వతంబున నొక్కెడ 
వసీంచుచున్నవాండు. అదియెజింగి మోరటకుంబోయిన నెంతయు మేలగునని, 
యటనుండి వెడలిపోయెను. అదివిన్న వారెల్లరు వెనుదిరిగిపోవుచు. దమలో(దామిట్లని 
యోచింపసాగిరి. కమలాపతి పురుషోత్తముడు క్షీరసాగర నివాసము మాని ప్పధివికింబోయి 
యేలనుండెనో? మనమిప్పుడాదేవు దర్శింపయిడమి నెక్కడికి. బోవువారము? 
వెకుంఠమునకుం బోదము. ఆట నావేలుపు దొరకకుండడు. అనియోచించుకొనుచు( 
గొంతదవ్వేగుసరికి సృటికమట్టు వెలుగులీనుచు మాహతీవీణను వాయించికొనుచు 
కర్ఫూరధూళి ధూసరితమట్టులొప్పు నొడలితో నారుదు(డా వైకుంఠమునుండియే 
తిరిగివచ్చుచు నెదురాయెను. ఎదురైన నారదమునీంద్రునిం గనుగొని వారెల్లరిట్లని 
పలుకరించిరి. ఓమునివర్యా! పుణ్యమూర్తి! మీరు ముల్గొకముల విషయముల 
నెతీంగినవా6రలు. ఏలోకమునను మీరేగరాని మీయెజుంగని తావేలేదుకదా. కావున 
దయయుంచి యిందిరానాధుండిప్తుడెందున్న వాండో మాకెజుంగంజెప్పుడు. ఓదేవర్షి! 
ఆటభూ మండలమున నెక్కుడు మాయావులు దుష్టులునగునసురులు మొత్తంబులై 
తిరిగుచు మునుల, యోగుల, దపస్వుల, మానవుల(గడింది యిడుమల( బెట్టుచు( 
| దిరుగుచునున్నవారు. అందునను శ్రీశైల ప్రాంతమున వారిబెడంద మటియు మిక్కుటముగ 
| “నున్నది. వారికిందోడు బలగర్వితుండగు రావణుండు రాక్షసమూకలతో వచ్చియెల్లర 
| నిష్టర కష్టంబుల6 బాల్సరచుచుండెను. వారిని నిగ్రహించి ప్రజల కడగండ్ల బాప 
భగవంతు(డు విష్ణుండొక్కరుండె సమర్గుండు. మేమెల్లర మాతనిరణమ్ము వేడ 
బోవుచున్నారము. ఆదేవుండిపుడెందున్నవాండోకదా? అనవిని వారిక్తెల్లరకు నభివందనము 
లొనరించుచు నారదమౌవీంద్రుండిట్టని పలికెను. ఓమహానుభావులారా! వేవివుండా 
పరంధాముని బరమానందకరుని దివ్యకళ్యాణ స్వరూపుని వారాయణుని సందర్భింహం 
బరమధామమగు వైకుంఠమునకుం బోయియుంటిని. ఆటనొక దివ్యపురుషుండు 
నాకుంగనపడి “భగవంతుండిట వైకుంఠంబునలేడు.భూతలమున నొకచోనొకకొండపై 





శి వేంకటాచల మాహాత ట్రము 


నేనును మజలివచ్చుచు మిమ్ములనిట గలిసికొంటిని. మనమందఆ మిపుడు కల్సి ! 
బ్రహ్మలోకమునకుం బోదుము. ఆపితామహుండు బమ్మదేవుండు సర్వమెజుంగువు; | 
గర్తవ్యమును దెలుపంగలండు. అన దానికెల్లరును నౌనౌనని యాకలహభ్‌ జుని ముందిడిక్సా | 
సత్యలోకంబునకు విరించిని దర్శింపనేగిరి. తేజోధికులగు వారెల్లరపుడె బ్రహ్మలోకమున్న 
జేరి, చతుర్ముఖుండును జతుర్భుజుండును, నుజ్వలాగ్నింబోలె( 'బ్రకాశించువాండును, 
మూర్తీభవించిన వేదాది శాస్త్రంబులై యున్నవాండును, గాయత్రీ, సావిత్రీ సరస్వతుల 
సీవింప(బడుచున్నవా(డును, దిక్పాలసేవితుండునునై, యున్నతోన్నత పీఠంబున 
విరాబిల్లుచున్న విధాతనుగాంచిరి. ఆదేవునిసిద్ద, నాగ, కిన్నరగంధర్వులు చేరి సేవించు | 
చుండిరి. ఆపరమేష్టిం గదిసి నమ్రులై నమస్కరించి యాదేవముని యోగిగణంబులు | 
లోకేశు నిర్ణేశంబున నాసనంబుల నరధిష్టించిరి. ఆదరసత్కారములయిన పమ్మట( i 
గుశలంబులడుగ వారెల్లరాతనికి దమయప్పటి యిడుమలు,(దమరాకకు( గారణము | 
విట్లని'క్రమముగ నెజింగించిరి. 


ఇ స రం ఇ 


నటనా 


వచ లు 






ఓ (ప్రభూ దేవదేవా! తమ యను([గ్రహమున మాకింతదనుక నే కష్టంబులు లేక 
సుఖమ్ముగం గడచిపోయెను. అన్నివిధముల మాకు మేలే యగుచుండెను. కానియేషి | 
చెప్పము. ఇప్పుడు రావణుని దౌష్ట్యము పట్టుతప్పినది. వాండు పెట్టుబాధలకొకమితియే | 
లేదు. వానికిందోడై (మ్రుక్కడి రక్కసులు శ్రీశైల ప్రాంతముల జెలరేగి కర్మానుష్టావ ' 
పరులను, దపష్వులను, దీనమానవులనుబెట్టు నిక్కటులు బెట్టిదములు. వానిందట్టు 
కొమటయే యచటివారికి వెక్కసమైయుండెను. అగునగు నాతపోధనులెంతకైనను సమర్గులే 
కాని వారు రక్కసులకు మారుగ6 దాముగ నేమేనిచేసిన నింతవరకు మునివృత్తివి 
దాముపొందివ తపఃఫలితమంతయు వ్యర్ణముగ వ్యయమగుననియు( దపోవృత్తో 
భంగమగునవియు వెనుదీయుచుండిరి. కావుననే యింతవరకు వారుపెట్టుబాధలు 
కలిగించు నుషద్రవములు నోర్సుచు వచ్చిరి. మేమెల్లరమునునోర్సితిమి. కాని యిప్పుడు 
రావణు(డు లోకవి(ద్రావణు(డై యొనరించు చెడుగులు, పెట్టుకడగండ్లే మాత్రమును 
నింతయువోర్వనలవి కాకపోగా నామాయలమారుల మాయలెల్ల మాయించు 
మేటిమాయకా౭డా. గోవిందు6డొక్కడే, యాఖలుల దురా గళ్లచేష్టల నణగించి వారిందునిమి 
లోకములకు మేలుచేయంగలవా(డని యాదేవు శరణముంగోర వెడలితిమి. కొని 
యాపరమాత్మునాదిదేవు నూర్ష్యలో కంబులనెందును మేముకనంజాలక నిరాశులమైతిమి, 
ఓదేవ! ఇక నీవ మాకుంగతి మమ్మెల్లర నీయుత్కటభయంబున నుండి తప్పింపుము. 
ఆని పలువిధముల దీనులై ప్రార్థించుచున్న యాదేవర్షి వర్యుల( గాంచి యాతమ్మిచూలి 
నలుమొగంబుల వేలుపుకొండొక తడవు చింతించి వారినెల్ల సంబోధించి యిట్లుపలికెను. 


అయాయ నళ ఆ 
rr మ నరు కన అక ౩ కటా వానా కాసా పు రా re TE NN 
మొ. ఆకు జాతు ~ కౌ 


ల్‌ 


శశ త ్ళ భశ శ భశ UY 474! 
ము హా మంతా బుతు నుత ముత అవీ అవ MMs 





శ్రీ వేంకటాచల మాహాత ట్రము . 


పాధ్రుసజ్ఞనులారా! మహానుభావులారా! |ప్రాచీనకాలంబున నీరావణుండు ఘోరంబును 
గడు నుగ్రంబును నగు తపస్సునొనరించి దేవదానవులందెవ్వరిచేతను తనకు మరణంబు 
లేకుండునట్టు వరంబును గోరిపొందెను. కానిదైవయోగంబున మానవులచే6 దనకు వధ 
కలుగ రాదనియాతండు కోరియుండలేదు. కావున దీనికుపాయమునేశాప్పున దేమన 
మనమెల్లరముంబోయి యానారాయణునాశ్రయింతము. ఆతండే మనకుంగతి. ఆతడే 
దీనికిందగు మార్గమునాల్‌ చించి మనల నుద్దరింపగలవా(డు. అతడిప్పుడు పృథ్వీతలముననే 
వేంకటగిరియందున్నవాడు. ఇప్పుడెపోయి మనమాశ్రీహరి నసురుల నెల్లందు నుమాడ. 
బ్రార్జింపందగు. నేనును మొతోడన వచ్చుచున్నవాండను. మారందజిపుడె కదలిరండు. 
కానియాదేవుదర్శన మింతంతల( దొందరగనగునదికాదు. కాననటకుం బోయి ఆతనికై 
బాగుగ నన్వేషింపవలయును. మోరెల్లరు నట ముఖ్యముగ నేజులు, కోడులు, కొండలు 
చరియలు లోయలు , గుహలు, చెట్టులు పుట్టలు ననక వెదుకవలెను. ఆదేవుడటందనకు 
మిక్కిలియు6 బ్రియమైన యావేంకటాచలమున౦ జిలుకయో కోకిలయో యేవింతపిట్టయో 
లేడియో హరియో కరియో యేజంతువోయె యేవింతరూపమో పొంది వినోదంబున 
సంచరించుచు జ్ఞానిజనులచే సేవింప(బడుచు( బద్మాలయతో(గూడి (క్రీడలు 
జరుపుచుండును. ఆ నగోత్తమమునకు((బదక్షిణములొనరించుట యాదేవునకెంతయుం 
బ్రియము. కావున మనము ప్రదక్షిణంబులు చేయుచునే యటం బర్వతంబున వైకుంఠుని 
వెదుకవలయును. 


బ్రహ్మాదులు శేష్రైలమున వేంకటేశుం దర్శింపవేగుట 


ఇట్లని బయల్వెడలిన యాసురక్వేష్టునితో మునులు, బుషులు, యోగులు, 
దేవతలు, మహాత్ములు నెల్లరు నాబ్రహ్మలోకమునుండి కదలిచని యాశేషశైలముంజేరి 
కనులపండువుగ( గాంచిరి, ఆటనానావిధ వృక్షలతాలలితంబును, వివిధ మృగసంతాన 
పంచార హృదయంగమంబును బలుజాతుల ఖగకుల కలకలంబునునైన యావేంకటా 
చలము వైకుంఠమేలై వారలకుందోచెను. అందాకసముతో మంతనము లాడుచున్నవా 
యమనట్టున్న రావి, జువ్వి, మట్టిమొదలగు మహావృక్షములు, వండ్ల్డబరువున. 
గొమ్మలునేలను ముద్దిడుచున్న తీయమామిళ్లు, జీడిమామిళ్లు, నేరేడులు, మారేడులు, 
పనసలు, వెలగలు, రేగులు, రేలచెట్టు, నిమ్మ, నారింజ, బత్తాయి, కిచ్చిలిపండ్ర చెట్టు, 
చింత, పాల, యుసిరిక, చెట్టులు, మాధీఫలవృక్షములు, మద్ది, గార, కడిమి, లొద్దుగ, 
దిరిసిన, తాండ్రకరక, దేవదారు,వేప, జమ్మి,టేకు,చండ్రతుమ్మి, చీకటిచెట్టు, ఈత,తాడి, 
కొబ్బరి ఖర్జూర, యిప్ప,పొన్న, సురపొన్నలు, గన్నేరు, పొగడ, తిలక, మల్లికా గిరిమల్లి,కాశో క 
మరువకములు, మొల్లమంకెన, సంపంగిలును, నందివర్థనములును గురువింద, జాజి, 


WEARER ARTES UY wt Bing స్‌; 7: హ్‌ ¥ bf Ne 3 





శి వేంకటాచల మాహాత ట్రము 


పారుజాత, మామ్రాతము, వావిలియును, అత్తి, కాంచన, యేడాకులరటి, + యరటి, (గ్ర : 
కలిగొట్టు, తుమికి, గోరంట, యెజ్జకాంచనము, గుగ్గిలపు చెట్టుంగలవు. ఇవియ్య ' 
యననేల నింకను నెన్నెన్షియో జాతులు తరులతావితానములు, ఫలపుష్పభరితముల్న 
సంశోభించుచుండెను. తుమ్మెదల రుంకారమ్ముల దేనెలసోనల నానందదాయక్షూ ; 
యదియెల్ల బుతువుల నెల్లవేళల( జిగుళ్ల, మొగ్గల(బూవుల(బండ్ల నిండి కన్నులపండుష్ణ | 
చేయుచుండెను. మదమత్తగజగవయ ఖడ్గమ్ములు మనుబోతులు, సింహ,శర్ణి ' 
శారూలములు, చెంగుచెంగున దుముకులాడు లేళ్ళు చెట్లకొమ్మలుపట్టి యుయ్యెలలూగుచ్వ ' 
బండ్రిగిలించుచు నీకొమ్మవిడిచి యాకొమ్మకు నదియూగించి వెరొకదానికిం దుమికిపో్నో 
కోతులు, నొడలెల్ల నల్లనిబొచ్చుతో, ముట్టితెలుపుతో బోకురుబోకురుమను నెలుగుగొడ్డులు, ' 
మరుకులం, దుముకుల నందగించు కుందేళ్ళు నింకను వనికందమిచ్చు పలుతెగల : 
మెకముల మందలతో నావనములు మనముల నలరించుచుండెను. శుకపికశారికా ! 
పారావత హంసకారండవాది పక్షికుల కలకల (శ్రావ్యనినద వినోదంబై; మయూరాదుల |, 
వృత్యసంభరిత మా నగరాజము రాలనడుమ నుండిపైకి లేచి, చిమ్మనక్రోవు లట్టాకపమువ | 
కెగురు నీటిబుగ్గలు, జలజలవంకర నడకల ముందునకు సాగు సెలయేళ్లు, హోరు మను |} 
మలివులతో6 బైమండి (క్రిందిరాలనుగ్గుచేయుచు నుజుకుజలపాతములు నటవొప్పు 
చుండెను. ఆకొండ నెత్తమ్ములు, చరియలు, లోయలు, నెందుబోయిన వినోదంబులు, 
ప్రమోదంబులు గూర్చునవై యలరారుచుండను. అమ్మలంగాంచినం తన వారెల్లరుము 
దమదుఃఖముల మజచిమైమజఅపున వచ్చినపనియే మజచినవారైరి. బమ్మదేవరయు( 
గొంతవడికిందేజికొని వారలనెల్లర హెచ్చరికల దెలివికిం దెచ్చెను. ఆకొండంగాంచివ ' 
వారికావైకుంఠుని కాంచినట్టులె యాయెను. 


. 
: 
| 





వారు మెలమెల్లన నొకళిఖరము నుండి యొకశిఖరమునకు, నొకయడివినుండి | 
వేరొకయడివికి నరుగుచు నొక్కొకయేటం దానములాడుచు, జలపాతముల నిలిచి | 
కులుకుచు( బుష్కరిణుల మునుకలిడుచు. బోయిపోయి, యొకపవిత్ర స్పానంబున 

నిలిచి భగవంతుని వినములై ప(త్రపుప్పృముల బూజించి యమృతతుల్యంబులగు 
ఫలంబుల నైవేద్యంబుల వర్చించిరి. కాని వారికెందును నొకగుడి కాని గోపురముకావి 
కానరాలేదు; దేవునిదర్శనముమగాలేదు. కానియొకచోట వారికి యోగనిష్టలనువ్ష 
కొందు మునులు కానవచ్చిరి. అదియే మహాభాగ్యమని వారిని కనువింతగ6 జూచుచుండ 
వారికవ్వల నొకగంధర్వు(డు కృష్ణాబినాసీమండై కననయ్యెను. వానికిటువైపుల నొాకయందాల 
యిజ్టీయు పాగసులపిట్టయునుండెను. ఆదివ్యపురుషుండె భగవంతుండని తలపోసి | 
యద్భుతావందముల నిండినడెందములతో వారొప్పిరి. వింతవింత దృశ్యములంగాంచుచు | 
లోకోత్తర సపౌందర్యమున వొప్పుదేనినిగన్న నదియెల్ల భగవంతుని క. 


న ఆ బా రా ఆ అ 7 NY Dal i ఇల 
రల AGC OTA LAL ATTA C4 





“2 goer n= యా * సన్ని గ్‌ 
- క ~ | ఆ శ! 


ఖా కాకా ఇళ్వ 


శి వేంకటాచల మాహాత ట్రము 


వ తలంవితన్మయులగుచు నారాయణుదర్శింప నుత్కంఠయినుమిడి, ముమ్మడయగుచుండ 


నాకొండయందంతటం (గ్రుమ్మరుచుంబోయిపోయి యొకానొకచో నతిమనోహరంబును, 


| పావవంబును, నగుస్వామి పుష్కరిణీతటమ్మున( గూరుచుండి తపమ్మును సాగింపసాగిరి. 


రామాయణగాధ - దశరధ చరితము 


అదినమ్ములం గడుంగడు ధర్మమూర్తియు గీర్తిధను(డునునగు దశరధభూరమణు 
డయోధ్యరాజధానిగ భూమండలమునెల్ల న్యాయ్యంబుగం బరిపాలించుచుండెను. ఆ 
మహాశయుని పాలనమున( (బ్రజలెల్ల ధర్మముందప్పకయుండిరి. అన్యోన్య (ప్రేమల 
కేయంతయు నొకేకుటుంబముగ నొప్పుచుండెను. వర్ణాశ్రమ ధర్మములు (క్రమముగ 
వడుచుచుండెను. కాని యాధరాకాంతు(డు సంతానము లేక సంతాపమందుచుండెను. 
నవ్యుమోముల నిండు వెన్నెలంగురియు చిన్నిబిడ్డలంజూచి యానందించు భాగ్యము 
లేదయ్యెవేయని వగచి వగచి కులగురువును సమయజ్ఞాని దేజోధికుని, వసిష్టముని 
వరుంగమంగొని యాధీరవరుం డంజలించి తనయెదంగల సంతాపమెణింగించుచు 
పిట్లవైన. ఓదయానిధీ! మోరో యినవంశమునకుం కులగురువులు. ఎంతకాలము 
మండియో నిరీక్షించుచుండియు వంశరక్షకుండగు నొక్కచిజుతంగానక . 
యూశలదురపిల్టుచుంటిని. నేనేమి పాపిని? ఏ మహాపాపములొనర్భితిని? ఆపాపముల 


| నిషృతియేమి? వ వంశాంకురము పుట్టునుపాయమెమి? యని మాటిమాటికి. గడునాతురత 
4 వడుగుచుండ భగవంతుండగు నాబ్రహ్మర్షివర్యుండును నొకింత తడవాలోచించి 


| వాకమునకంటెను, సూర్యలోకముకంటెను, వైకుంఠమునకంటెమ: బ్రియతమంబై 


heir dee 


MEER D hb hth Cb ee we eee ఆ we wm oe wr er nc 
3 2 gs pe న. de లా mer ? ఇ’ - ww pr జ pr 3 వ జైల్‌ | 
i 4": DEE 97 HORE RE ME NE Wee NCCE 


ప్రపన్నచిత్తంబువ నిట్టనియెను. ఓపుణ్యశ్టోకా! నీవలన బాపంబెట్టు కలుగును? ఐనను 
బుత్రప్రాప్తీ నిరోధకంబగు దుష్కృతంబొండు నీయెడం గానవచ్చుచున్నది. 
ఆపాపనిష్కృతికిని, ముద్దులబిడ్డ మొగముగాంచము, నామంగళదేవతా మనోహరుని 
వేంకటాధీశువి శ్రీనివాసుని సేవింపుము. అనినంతనాటేండు గురువరు గనుంగొని, 
యోమహాభాగా ఆపాల్కడలి పట్టింజేపట్టిన యా యయ్య యిపుడెందున్నవాండు? ఆదైవము 
దర్శవము నాకెట్టు కలుగంగలదు? ఆవినంత వసిష్ణుండిట్లనెను. 

రాజేంద్రా నాచెప్పునదాలింపుము. పుణ్యభాగీరధికి దక్షిణంబున రెండువందల 
యోజివంబులదూరంబున, సువర్షముఖరీ నదికుత్తరంబున నొక కోశంబువ వేంకటైలంబు 
ఏరాజిల్లు. అందు. బుణ్యతోయంబుల( బొలుపొందు వాగులు మడుగులు, నీటిబుడగల్లు 


 ఐలపాతంబులు నెన్నియోకలవు. ఆప్రాకృతంబగు నాదివ్యశైలస్వరూపంబు నెజుంగ 


మానవులెవ్వరుంజాలరు. ఆవేంకటాచలము వైకుంఠునకు నాదినారాయణునకు 





శ వేంకటాచల మాహాత ట్రము 


యుండును. ఆశ్రీవివాసుండిందిరా సహితుండై యందెల్లవేళల వినోదించుచుండుష ' 
ఆశ్రీహరిని దర్శింపంగోరి మునులు యోగులు, దేవతలునందజు నటు జేరి సంతతమః | 
దపంబులు సేయుచుందురు. ఆభగవానుండు స్వయంభువు బ్రహ్మయు లోక్సు ; ; 
నను(గ్రహింపంగోరి యాపర్వతరాజమందుననే మహాతపం బాచరించుచున్నవాడు. కేశ్వుర్వ ? 

తప్పకాచతురాననునకు( దనదివ్య దర్శనంబియంగలండు. ఆయవసరంబున నారమాధ్యు | | 
డందున్న వారలనెల్లరం దనదివ్యదర్శనంబిచ్చి యనుగబాంపంగలండు, ౪ 
మహోదారుండును ననుపమ దయామయుండును నగు నాదామోదరుండు గోవిందుండ 

నీమనోభీష్టమును దీర్పంగలండు. ఇందేమియు సందియములేదు. అనెను. 






ధరణిపాలు(డా నందోత్సుల్ల హృదయాబ్బుండై ముఖమింతకాగా గురువరునితో( గూడి 
వేంకటనగముంగూర్భి పోంబయనమాయెను. జాహ్నవినదిమతల్లి నుత్తరించి, పవిత్రగోద్వాి | 
స్నావంబాచరించి, యద్దరికింజేరి, కృష్ణవేణీనదిని, భవనాశినీ తరింగిణిని దానంబులాక్షీ 
తుంగభద్రను, బంపానదిని మునుకలిడి ముందునకుసాగి, సువర్షముఖరీనదిని ప్నావంజ ! 
లొనరించి పోయి మనోహరవృక్షలతా గుల్మంబుల నందనోద్యానంబును, జైత్రరధంబువ | 
నధిగమించిన యందంబుల నందగించు వనంబులనొప్తు మహామేరువుం బలె నయా : 
నందమును గూర్చుదాని, నంజనాద్రి నాజనపాలుండు సందర్శించి హ్రదంబుల, జ 
పాతంబులం బుష్కరిణుల మునిగిమునిగి నిర్మల తనుండును బవిత్రాత్ముండును, | | 
నయియమృతపానంబు సేసినవాని యట్ల సంతృప్తుండాయెను. పుత్రముఖ పందర్థన | : 
లాలసుండై యానందోత్సుల్లముఖనయనుండాయెను. 


వనిష్టముని వరుండిట్టు పలికినంతన సద్గుణ నంపన్నుండు వంక | 
జ 


వచిచిన వా 


శ 


వీరాపన, పద్మాసన, శీర్దాసన, సర్యాంగాసన, భద్రాసన, స్వస్తికాసన, సిద్దావవాడి 
వివిధాసనంబుల నుపవిష్టలయ్యు, నొంటికాలిపై, బొటన'వ్రేలిపై నిలిచియు, వాయుభక్షులు ; : 
పర్షభక్షులు, ఫలమూలభక్షులునై, సూర్యోన్ముఖులు, పంచాగ్నిమధ్యస్థితులు, బిలమర్మ ; 4 
స్థీతులునై కుంభకపూరక రేచకాదుల బ్రాణాయామమున నుండియు బెక్కువిధంబులి 1 
ఘోరతపంబులాచరించుచున్న వారిని వ్యాఘ్రమృగ చర్మములు, వల్కలములు, దాల్బిన 
వారి. గాషాయాంబరధరులైనవారి, జలతర్భణం బుల బూవుల, ఫలపత్రముల, నక్షతాదుర, 
వంబుజాక్షు. బూజించుచున్నవారి, హృదయమున హృషీకేశు నారాధించువారి 


వివిధహోమముల నగ్నుల(వ్రేల్ళువారి నారాజవల్లభుండు వసిష్టమునివరుతో( బోయి ' 
కాంచను, 


అన ఆత ఇమా వై 


వ రాకా 


మో 


కొందు పొమ్యరూపుదామోదరుని, గొందణు సూర్యస్థ్రనారాయణుని, గొందలు | 
పరాయి aa గొందటు (త్రివి(క్రమువి, ఏ, గొందణు గ్రస్పరూపు Men | 


De rr wi eet లాలా వనే 





తా 


శ్రి వేంకటాచల మూహాత ట్రము 


నర్చించుచుండిరి. కొందజు తపోధనులు నృసింహానుష్టభమును, గొందజు ప్రణవయుత 
తారకబ్రహ్మమంత్రమును, గొందణు భుక్తిముక్తి ప్రదాతయగు గోపాలబీజమును 
జపీంచుచుండిరి. కొందజు వరాహమంత్రంబును, గొందణు ఓమ్‌ నమో భగవతే 
వాసుదేవాయ, వాద్యాదశాక్షరిని, మణికొందబష్టాక్షరిని, ఓమ్‌ వమోవారాయణాయ, ఓం 
నమో వేంకటేశాయ యనియు భక్తియుక్తిని జనించుచుండిరి. జ్ఞానధనులు కొందణు 
మునివరులు ద్యాదశన్యాస మొనర్చుచు నీలమేఘశ్యాము. బీతాంబరు6 జతుర్భుజా, 
భూమిపతిని ధ్యానించుచుండిరి. తేజస్వులగు వారు మంత్రసిద్ధికై యేకా(గ్రచిత్తులై 
యవిరళజపతప ధ్యానములు సాగించుచుండిరి. వారికి మధ్యం గమలాసన స్థితుండును, 
జితుర్భుజుండును, దేజోయుతుండును, నగుపితామహుని, స్పటికాక్షమాలంబూని 
నాపొగ్రమున దృష్టులు నిల్సి మనమ్మున శ్రీపతిని సుస్టితునానర్చి వ్యాఘ్రచర్మంబున 
సమాసీమండైనవాని, నిర్యాతస్టలంబున దీపమట్టులు నిశ్చలుండైనవాని. జతురానను 
గాంచెను. అటంగల మునులకు, బుషులకు, యోగులకు, సిద్దులకు, దేవతలకు6 
దగురీతుల నమస్కరించి విస్మయానందముల. గన్నులింతలుగ నా దశరథజనపాలు(డు 
గమచు( గూరుచుండెను. 


దశరథునకు దేవుదర్శన భాగ్యము 


ఆదియెల్లంగాంచిన తేజోనిధియగు నావసిష్టమునివరుండు దశరథ మహారాజుం 
గాంచి యిట్టుపలికెను. ఓభూపాలవరా! ఇట బరమేష్టిమునివరులను గూడి యు(గ్రముగ€ 
బరమతపంబు నొనరించుచున్నవాండు. విష్ణుభగవానుడు శ్రీ[ఘ్రంబున యిటకుం దయ 
చేయగలడు; (ప్రజాపతికిందర్భన మియగలడు. కావున నీవును నీపుష్కరిణీ పావన 
జిలంబుల ప్నానంబాచరించి పరిపూతుండవైయిచ్చటన యుండి భగవంతు నారాధింపుము. 
 ఆనవివి రాజవరుండు మునివర్యా! దయయుంచి తగుమంత్రమును నుపదేశింపుండు 
| అన నాబుషితల్లజుండు పరమోత్తమమగు నష్టాక్షరీ మంత్రము నుద్చొధించెను. 
వెంకటేశునందు భక్తియు నాసక్తియు€ గలిగిన యాధరణిపాలుండు మంత్రయుక్తముగ, 
విధివహితముగ స్యామిపుష్కరిణిని మునుకలిడుచు నాతలముననె సమభూమిని 
' ధ్యావయుక్తుండై సంకల్పయుక్తముగ నామంత్రరాజమును విలిఖించి, శ్రీనివాసుండును, 
జగత్సతియునగు నావిష్ణుని పూజల(జరుపుచు నామం[త్రము నెదుటనె జపము 
వొనరించుచుండెను. వసిష్టమునివరుండుము, నచటనే కుశాస్తరణము పజచికొని 
 యందుపవసించి దేవదేవు నర్భింపసాగెమ. ఇంతలోనేదియో మహాశబ్దము కలిగెను. 
_ ఆదేమా యని యచటంగల మునితల్లజాలెల్లరు. గలకలపాటంది యిటువటుచూచుచు 
ఏవషాగిరి. అంతట వారికి కి దుర్నరీక్టమగు మహాతేజు పుంజము ము దృగ చరమాయము. 





శి వేంకటాచల మావోత ట్రము 


ఆయచలరాజమంతయు, విద్యున్మయమా యనందోచెను. జ్యోతిర్గణములెల్ల నేకమైయ్య | 
మదయించినట్లు కోటిసూర్యులు వగణితపూర్ల్ణ చంద్ర మండల ములు వొక్కమారుగరల్ని | 
యుదయించినట్లుగవాయెను. "ఆకస్మికముగ' 'నాకాంతిరాశి యెచ్చటిమండి 'వాకో | 
యెటులోరాక యాదేవమునివరులెల్ల గనులు మిజుమిట్టుకాగా మూయుచు(దెజుచ్వుత్సు | 
భయ విహ్యలులై యొక్కెడంజేరి మిగులభక్తి శ్రద్దలం బలుమం(త్రంబులు పఠింపపాగి్ష 


అమా ల. 


ఆవింత తేజమ్మున లోకంబంతయు( బ్రదీప్త్రమాయెను. అవెలుగునడును 
వెలుగులకెల్ల వెలుల్టైవెలుగొందుచున్న మహాద్భుతమగు దివ్యదేవాయ తనమొండు | 
కానవచ్చెను. అందెన్నియో గోపురములు, చుట్టుప్రాకారములు వెలుగొందుచుండెను, | 
ప్రకాశవంతములగు బంగరుతలుపులు విరాజిల్లుచుండెను. నీలమణులు, మరకతమణులు | 
మాణిక్యములు, నెన్నెన్నియో రతనములు, తోరణములుగంట్టి యలంకరింప(బడెను. 
పలురంగుల పతాకలు రెపరెవలాడుచు నెగురుచుండెను. కిఖరముల( గనకకలశలు | 
కలకలలాడుచుండెను. రంగురంగుల ముత్తెపుసరుల జాలరుల నలంకృతములయి, | 
జాతిమల్లి, మల్లికాది కుసుమములచేం గూర్చ(బడిన క్రీడామంటపములచేతను, మణుయ | 
సభామంటపములచేతను నొప్పుచుండెను. నలువైపుల ద్వారములకడ, ద్యారపాలురు, 
రథగజాశళ్యాది వాహానంబులు నలరారుచుండను. నవరత్నమయ స్తంభముల 
శిల్పపొందర్యమనల్పమై యుండెను. సుగంధిత ధూపములు, దీపములు, తావులు | 
చిమ్ముచుండెను, శుకపికశారికా పారావతమ్ముల కలకూబితమ్ముల ప్రతిశబ్దములు 
వీనులవిందు కొలువుచుండెను. 


ఆప్పరాంగనలాడుచు౦డ, కిన్నరీగంధర్య గజయానలు పొడుచుండిరి, | 
బేరీమృదంగఫణవమురజాదివాద్యములు (శ్రావ్యముగ (మోగుచుండెను. నవయౌవన | 
సంపన్నులు నుందరనారీమణులు కరకంకణ కింకిణీరవములు చెలంగఛత్రముం బట్టి 
చామరవ్యజనమ్ముల వీచుచుండిరి. కర్ఫూరనిరాజనము లొసంగుచుండిరి. 


కడుంగడు నబ్బురంబగు నావిమానముం గాంచి లోకేశుండగు నాకమలాసమండు | 
పరమానంధభరిత హృదయుండును, వికసితముఖారవిందుండునునై వసిష్టాగప్య | 
వామదేవులను, గణ్యకశ్యప దేవలజాబాలులను, నిజనందను నారదుని, శుకవ్యాప | 
పరాశరులమ, గార్ల్యభాగ్గవ, చ్యవనులను, నింకను గలవారిని, బుషిమునులను నింద్రాది | 
దేవసత్తములను, సనకాదియోగిపుంగవులను జేరంబిలిచి యిట్టుపలికెను. ఈకనడుడు | 
దేవమువి పంసేవితము, లోకాతినుందరమునగు నద్భుత దివ్యమందిరము పరంధాముని, | 
విష్ణుదేవుని దివ్యనదనమ. ఇట్లనుచు నబ్బయోనివిరించి యాగృహంబున( (బ్రవేశించెమ. | 
ఆవెనుకన యెల్లదేవతలు, తపోధనులు, బుషిమునులును, యోగివర్యులు నెల్లరువందు | 
(బవేశించిరి. రత్సతోరణ భూషీతంబులును, దప్తకాంచనమయములునగు కవాటములతో | 


న రా లా TCE CCNY WW 
RE IE YEE EN WC నలక! 





న వ గ 


శ్రీ వేంకటాచల మాహాత ట్రము 


వొప్తులొలిప్రాకారమును దొటిగుమ్మముల కడ. గావలిగనున్న శంఖచ(క్రగదాధారులను€ 
వండప్రచండులం గాంచి నమస్కృతులొనరించిరి. అట్లే యొక్కటొక్కటిగ నేడు 
| సాకారములను, నేడు ద్వారములను, వారెల్లరును దశరథ ధరణిధవునితో6 గూడి 
| వాటీపోయి, యతివిశాలమును రమ్యాతిరమ్యమునునగు నంతర్భాగంబున సిద్దచారణ 
| పంపేవితుండగు లక్ష్మీమనోహరుని శ్రీహరిని వానందోత్సుల్ల హృదయపద్మములతో 
| గమంగొవిరి. అప్పుడ పూలవానలు గురిసెను. దేవదుందుభులు మొరసెను. మనోహర 
| మంగళధ్వనులు రోదసినంతనిండెను. దేవగంధర్వులు, (ప్రస్తుతులొ నరించుచుండ 
నచ్చరమచ్చెకంటులాడిరి. వాద్యనాదంబులు, సంగీతధ్వనులు, హృదయంగమములై 
మొలసీయుండెను. ఆయానందోత్సాహము లన్నిలోకముల నలుముకొనియెను. 
కంతనంతన యెల్లలోకపాలురు, నష్టవసువులు, దేవయక్షగంధర్వసిద్దులు బుషి 
| మునులును (గ్రహములు రుద్రులు మొదలుగ సాత్వికగుణసముధ్భాసితులగు వారెల్లరు 
తు6బరమాత్ముదర్శించి, తరింపనేతెంచి (ప్రజాపతి నజుముందిడుకొని 
భూవీలమాణిక్యదేహు నీలమేఘాభు, శ్యామసుందరుం గనుంగొనిరి. 


ఆదేవదేవు వామ పార్యమున నుండి యాశ్రీవత్సలాంఛనునే మాటిమాటికి. 
దనక్రీగంటి చూపులంగనుచున్న, పుటమిడిన పదునారు వన్నెబంగరుకాంతిని, విరిసిన 
సంపంగి విరులరంగును, చాయపసుపు పసిమివి, బరిహసించు నొడలినిగ్గులతో. , 
రమ్మిపూరేకులట్టు లావణ్యమై సుకుమార సుందరంబగు మేనుతో శరదిందు 
మ౦ండలముతో' బుట్టువై యొప్తుమోముగోముతో. దేటికూటువనీటుచాటు ముంగురుల 
మురువుతో( బండువెన్నెలమ వెలిజిమ్ము చిజునవ్వులొలుకు కులుకుసొంపుతో కనికరంపు 
కడలిపొంగుల కనీనికలతో వొప్ఫుచు( గుంకుమరంగు లీనుచీరగట్టి, కిరీటహార, 
కేయూరాంగద శోభితయె యెడమచేత సుందరసువర్ల లీలాంబుజమును బట్టి కనకకలశ 
సంశోభితలంబ మానదక్షిణకరకమలయె పద్మాస నస్థితయగు పద్మను గన్నులపండువుగ 
వెడ(దలం[గ్రందుకొన్న శాంతితో గనుంగొనిరి. అంతియకాదు; తులసియట్టుల( దులకించు 
వొడలి కాంతితో, సర్వాభరణభూషితయై యుజ్వలజ్యోత్స్నయట్టు మందస్మితంబులు 
విఆంజిమ్ముచు మదమత్త చకోరాక్షియగు, సంపుల్లాబ్దాననయగు ననుపమ శ్యామాంగివి 
సువర్హపద్మాసన స్థితను దక్షిణకరాంబుజమున నీలనీరజ 'మొవరంబట్టిన పాటిలేవి 
సహనశీలను గటాక్షవీక్షణముల లోకేశుపై( బఆపుచు( గరుణామృతమును గురియించుచు 
బినముల( దవియించుచున్న పద్మానను కమలాలయను రమాదేవింగముగొవిరి. 
వపేష్టమువివరుతో( గూడి యాదశరథ భూరమణుండును నాదేవదేవు శ్రీమాతం గమంగొవి 


తనువుప్పాంగ దన్నుదామజచెను. 


షే 
ఇ 


HANA TPIT NCS 


ధి శశ AS ALAA 47 శశ. 101. 





ఖా 2 Bena చ 


శి వేంకటాచల మాహాత్మ్యము 


లోకనాథుండగు నాజగత్సితశిరమున నానారత్న జటితోజ్వల కరటముపం[ిక. 
యుండెను. విరిదమ్మింబురుడించు మోమున జిజునవ్వుకాంతులు విజ(జిమ్నుచుంక్న | 
సంపుల్ద్టాజ్జనయనాపాంగముల దయారసము వెల్లివిరియుచు€ బాజుచుండ్నా | 
కోటేఆుదిగిచినట్టున్న ముక్కుచక్కనైయుండెను. రెండు చెవుల బంగరుమకర కుండలను | 
లల్లలనాడుచు( జెక్కిళ్లపై మెణుపురేఖలు మెఅయించుచుండెను. కంఠమ్వు | 
గంఠమాల, యురమున శ్రీవత్సము€ గరమునరుదగు మెజంగులీనుచుండెము. క్ల క; 
మిఆుమిట్లు కొలుపువేయిధారల సుదర్భ్శనచ[క్రంబొకచేతను శరశ్చం[ద్ర ధవళుజ్య క 
పాంచజన్య శంఖంబొకచేతను, బట్టియుండెను. దక్షిణకరంబెత్తి తమ్నత్వే |; 
వారికభయంబొసంగుచు నొకకరంబు కటినిడికొని నిలిచియుండెను. బం a 
చిలుకపచ్చ కండువా వలెవాటుగ వైచికొని, విశాలశాఖా విరాజిత పారుజాత తరుతలన్వు | 
సహ(ప్రదళయుత కమలకర్షికపై నాయ్యారంబుగ నిలిచియుండెను. అందచందములకా క, 
మూలకందమగు నాకందరు కన్నయ్య సౌందర్యముం గన్నుల క ఆవృదీర / 
గవియానందింపవలసినదే కాని యిట్టట్టని వర్షించి చెప్పనెవరికగును? క్షమాకరుణామ్మూ / 
మహోౌదార్యగుణోదారు నాసౌమ్యతే జోమయు నాదిమధ్యాంత రహిళు! i 
బురుషోత్తమునచ్యుతు, నవ్యయు, నారాయణు నెదుట వారికెల్లరికేమయ్యెలో క. 
వారికేతెలియదయ్యెను. ఆనందామృతమున మునిగి యుక్కిరిబిక్కిరియె నట్టాయెన | 
ఎవ్వానింగన బుషులు మునులు ఘోరతపంబు లాచరించుచుందురో, దేవతలకు ( 
గూడ నెవ్వని నిజరూపంబును గనశక్యము కాదో యాదేవదేవు. బరంధామ! | | 
దమకన్నులయెదుట. గాంచిన వారేమోమై పసిపాపలట్లతేజిచూచువారు, గంతులిడువాడ '. 
పాడువారు, నాడువారు, దరింజేరి చేతులనంట. బోవువారు నైయేమిచేయుచుండిరో 4. 
వారికే తెలియకయుండిరి. కొంతతడవునకుం దేజికొని యామహదానందమః క' 
వాపుండరీకాక్షు  నర్గవంతంబులగు వాక్యముల నిట్లని పాడిపాడి వినుతింపపాగికి క 










అగన్వాదులు దేవుం బ్రస్తుతించుట 
ఓ యజ్ఞపురుషా! యజ్ఞస్వరూపా! యజ్ఞికర్తా, యజ్ఞపాలకా, యజ్ఞరక్షకా! యజ్ఞభోకి, | 


యజ్ఞవ లదాతా, నికివేవందనములు. (వ్రవంచమున నెల్లజనులు పానం | 
దానాదినత్కర్మలెన్ని కలవన్నింటిని రక్షించువాండవు, ఫలదాతవునీవ. వీక్రైవేయ. | 
కర్మలకేకాదు, ఏదేవతలపేరుననే సత్కర్మచేసినను నన్నియునీకే చెందును. వార్‌ (క్ట 
రక్షించువాండవు, ఫలదాతవువీవె. అట్టినీకు నో దేవదేవ నమస్కృతులు. నికైయుద్దేశియ 3 
కర్మ కర్మయేకాదు. నీకై చేయబడిన కర్మపూర్తికాకున్నను నీయను(గ్రహామువే స. 





ళం రం లును చను చుటు యం 





జో 


హు 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


సఫలమైపూర్లఫలదంబగును. కర శీలురే నీదయకు( బాత్రులు. వారొవరించు కర్మలకు! 
బ్రనన్నండవై ధర్మార్థకామమోక్షములు నీవ యొసంగెదవు. వేదంబులెక్కుడుగ( గర్మలనే 

భోధించుచున్నవి. కర్మణ్యులే నీయను(గ్రహపా[త్రులు. కర్మలచేతనె నీవు ప్రసన్నుండ 
ముదువు. వేదోక్తంతబులగు నాకర్మలనెల్లః బండితులును స(క్రమంబుగ నెజవేర్పంజూలరన 
మాచేతలనెన్నియో లోపములుండును. ఎన్నియో యసంపూర్ణములుగనుండును. తెలిసియో 
తెలియకయో మాయొనర్చిన కొజంతలెన్నియో! విడిచినవెన్నియో! ఓయజ్ఞమూర్తీ వానినెల్ల 
క్షమింపుము. వీకువేవేలు వందనములు. 


ఇంద్రాది దేవతలాదేవు నిట్లని వినుతింపదొడంగిరి. ఓవేంకటేశా వందనములు. 
ఓశేషశైల నివాపా నమస్కృతులు. ఓసింహాచల నివాసా కేశవాయ నీకానేక వందనములు. 
వాసుదేవా, వామనా! అనవరతమ్మును నమోవాకములు, ఓహృషీకేశా! సర్వేశా! సదయ 
హృదయా! వందనములు. నీయవ్యాజకరుణ నేమనిపలుకగోలము? ఎల్లమానవుల యునికిని 
నమకూలముగ నీయవనిని బాతాళంబుననుండి యెత్తి పట్టితివి. అంతతో మారకుండక 
యీకొండనుండి దర్శనంబులొసంగి యెల్లరం దనియించుచుంటివి. మా దేవతల 
యెడ6 జాలిగొని యానాండు కూర్మంబవై మంథరకుధరంబును సరద్రమున నెత్తిపట్టి 
_ పొడమినయమృతమును మోహినీరూపమున దుష్టదానవుల నుండి లాగికొని మాకొసంగితివి. 
ఓ కరుణామయా! నీకివే మా నమస్కృతులు. నీచేతలెల్ల కరుణామయములు, దినజనుల 
మద్దరింపనే, సాధుసజ్ఞనుల సాకుటకొజుకేగదా. (ప్రభో! పరోపకారమే నీప్రవృత్తి. నీ 
విజస్సరూపంబు నెజుంగనెవ్వరికగును? ఒక్కొక్క తజివేవేల తలలు, చేతులు, 
పదములు కలిగి యంతట నీవయెయుందువు. ఒక్కొక్కమారే కమూర్ణంబుతో( 
జతుర్భుజాండవై సౌమ్యుండవై కను విందొనర్హువు. మజియొక యెడ నిరుభుజంబుల 
మాలోనొకండవై తెలియరాకయుందువు. అవునవు నొక్కొకతణి రూపమే లేక యవాజ్మానస 
గోచరుండవుగనుందువు. నీయను(గ్రహముననే కడుపరి(శ్రమచేతనే జ్ఞానకాంతుల 
వివ్నెజుంగనగును. నీవు నిర్వికల్పుండవును, నిర్వికారుండవును. కొందజునిను 
విర్షుణు(ండవనంగొందటు సగుణుండవందురు. నినుసత్వరూపుండవం, చిన శ్రయుండవని 
యందురు. దేవా నీవెట్టివాండవైనను, దివ్యశరీరముతో, దివ్యాభరణభూషితు(డవై తోచు 
వీమంజుల మనోహరరూపమే మేముకోరునది. మాకుంగావలసినది మాకియ్యదియ 
యుత్తమోత్తమము. హృదయగమ్యుండవగు నో జగద్ద్గురూ నీకివే చేమోడ్పులు. 
వవకాది యోగివర్యులాయనంతునవ్యయు నిట్టని (ప్రార్థింవదొరకొవిరి. 
ఓవైకుంఠవాపా! శ్రీనివాసా! విష్ణదేవా! లక్ష్మీమనోహరా! ఈజగత్తునకంతకు 
| వీవయాదికారణుండవు. ఈ జగత్తునందంతట నీవుందువు. ఈ జగత్తెల్ల 
ws కాని నీవునంగరహితు(డవు. వీకివే వందనములు. 





TT TNR, 


CNC PUPP CLG కం నంగా. 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


ఆధారకమలమునను, హృదయకమలమునను, (భూమధ్యమునను మస్తకంబునన్న క ' 
నహ(వ్రదళకమలమున నర్వతోముఖమై వీతవర్లమగు యువాగ్రభాగంబ | 
సూక్ష్మరూపంబున నుండు సుషుమ్నానాడి Wisk గమలతంతువట్ల 
జ్ఞానస్వరూపుండవును, మనోగమ్యుండవును, రూపహీమండవును, ధ్రయవ్వర్యూం | 
పమాధియందు స్వయం(ప్రకాశుండవునై జ్యోతిస్వరూపుండవగు వీకుకైమోడ్డుల | 
యోగేళ్వరేశ్వరా! యోగదాతా! యోగులకెల్లం బరమాధారా! జగద్దురూ; అ, 
నగమ్యుండవగు నోనారాయణా నమస్కారములు. కమలదళ మధ 
నిల్చీశంఖచ(క్రగదాధారివై, పీతాంబరధారివై యొప్పు నో నీలమేఘ 
వందనశతమ్ములు. వేదంబులకును నందనినీకు నమోవాకములు, సర్వవియ | 
నీపదపద్మముల శరణాగతులము; శరణు, శరణు. శరణు అని 


భగవదనురక్తులెల్లరు6 బ్రార్థనలుసలిపి నిలుచుండిరి. అంతట దశరభభూపాలం క్ట 
ప్రార్థింపసాగెను. 






afr సన చే 
nn 3 Fr ey 
ఆన హు fect స్మా 


a అకోలా త నా 
షన చకా 


ఈఎ॥ వాసవాది సురలు (బ్రహ్మయునెవ్వన 
దయనుగోరి నతము తపమొనర్హు 
రెవనోపేమగోరు నిందిరారమణియు 
వానికనవరతము వందనములు 

అ॥ఎః (త్రిపురములను గాళ్ళీ (త్రిపురానురుల(గూల్సె 
శంకరుండు తాను బింకముగను 
వారి(గాల్సి కూల్చు బాణమోవేగద 
వందనములు నీకుంబరమపురుష 

ఆఃవె॥ ఈశ్చరుండు బ్రహ్మయెల్ల దేవతలును 
విదునాజ్ఞ శక్తినెగడుచుం[ద్రు 
కదలదాకు6 గూడ( బొదలకనీయాజ్ఞ 
వరదవానుదేవ వందనములు 


ఆఃవె। లేరు సములు వీకు శ్రీపతి భగవంత 
విర్వికల్ప నిత్య నిర్వికార 
పరమధామ వరద వైకుంఠపురవాస 
పరనుసౌఖ్యదాత వందనములు 


లు! 
mms TTD “గ CE 
FE TY 


“me క 
ఇన చాల అలలను చైన అయన వ 
జో ¢ a (pa కె న్‌ా 


అని ధరణిధవుడు- పంక్తిరథుండు పరిపరి తెజంగుల వేడుచుండ నాయెడక || 
దనజాలిచూపులు పారించి, రాజా! చాలాకాలము గా దపేంచుచుంటివి. నీవచిన కారమేమి! | 


Feel mre FO న స మట స స నం నం! 


గర ఎకరం బరు ఎరు యం ఏకు కరి యు త ల గ ల న. Ff 
"శ Gq 4 4d C4 శ 44 4 44’ CUTTY ENA PE LITT స ల YS సే y 
ఎమబకాలంంముమాముపంయ మంత మనం వెనా మండుతూ వత అంతప త అదీ దీ అద మీ జ ; ty 






స... ఎ 


~~ ~~ ~ క్‌ ~ ~ ణు క్క 


ష్‌ 





శ్రీ వేంకటాచల మాహాత ట్రము 


వీకోరికయేమి? యనిపలికిన కేశవునెదుట ముకుళితహస్తుండై నిలిచియా పంక్తిరథ 
భూమిధవుండట్లఎ పలికెను. 

ఓప్వామా పురుషోత్తమా! అచ్యుతా! మాయను([గ్రహంబున నింతదనుక చిరకాలము 
మహారాజ్యభోగముల ననుభవించితిని. బ్రాహ్మాణాదులకును, దినజనులకును ధనాదులు 
వాంచితార్థములు నొసంగి తనియించితిని, సుఖంబు లనుభవించితిని. శత్రువులెల్లరు 
వాచే(బరాబితులే. కాని పుత్రముఖ సందర్భనసుఖముగాంచని నాకీ సుఖములన్నియు 
మభిములేకాకున్నవి. ఓయచ్యుతా! యనంతానంద(ప్రదాతా! పుత్రహీననునకు లోకములే 
లేవని బుధజనులు వచించుచుందురు. ఓయవ్యాజ కరుణానిధీ! తేజోవిరాజితుండును. 
దిగద్యిఖ్యాత పరా(క్రముండును సుగుణగణ పరిపూర్ణుండును నగు పుత్రునాసంగవేడెద. 
అమచుండ నావేంకటాధీశుం డిట్టనియెను. ఓరాజా! పురాజన్మంబున నీవుపొనరించిన 
పాపఫలితమే నీపుత్రప్రాప్తిసుఖంబునకు నడ్డుతగులుచున్నది అనెను. అంతనారాజవరు౦డు 
సీరసునం గరములు గీీలించిమతేమణి నమస్కృతులు పొనరించుచు “నోదేవా! 
దివ్యవ్వరూపా! నూర్యోదయమయిన పిమ్మటం జీకటులెక్కడనుండును? మో 
సందర్శనమునం బాపంబులెల్ల. బటాపంచలగునని విందును. (శ్రుతులును నిద 
వచించుచున్నవి. గోవిందా! మిమ్ముల గన్నులారంగనం గన్ననాకింకను బాపంబులేమి? 
పాపహరా! వందనములు. దీనరక్షకా! కైమోడ్సులు. భక్తవరదా! పాలింపుము. అనుచు€ . 
దన్మయత మాటరాక దేవుని. దేజి చూచుచునట్లే నిలిచియుండెను. అంతనవ్యాజకరుణా 
శీలుండగు నాయవ్యయానందమూర్తి శ్రీనివాసుండిట్లనియెను. 


ఓరాజా! నీభక్తివిశ్వాసములకు నేనెంతయు( దనిసినవా(డనైతివి. నీకీర్తించిన 
వాలుగుగీతంబులనెంతయు నానందమయ్యెను. నీకోరినకోరిక లెల్ల(దీరును. నాలుగు 
గీతంబుల నన్నుంబ్రసన్నచిత్తుం జేసితివి. కావున నీకు. బు(త్రులును నలువురు 
కలుగంగలరు. వారు (ప్రభావశీలురు, మేటిబలవంతులు, గుణవంతులు, విఖ్యాతయశులు, 
వమ్మంబో లిన పరాక్రమశీలురు, తేజోవంతులుగమందురు, ఇక నీవయోధ్యకుం బొమ్ము. 
. అట శ్రద్దాయుక్తుండవై నియమపూర్వకంబుగ యజ్ఞమును బు(త్రకామేష్టిని పానరింపుము. 
ఆనివంత రాజాపులకితతను(డై యవ్యయానందమున మైమజపువంది, యప్పుడయా 
దేవదేవునకు( (బ్రదక్షిణము లొనరించి మాటిమాటికి దండప్రణామంబులాచరించుచు 
స్తుతులొవరించెను. పిమ్మట నాగోవిందు శేషశైలవాసు నమమతింగొవి [బ్రహ్మాది 
 దేవవరులకుం భక్తిని వముండ్రై నమహ్మృతులు పానరించి పోయివత్తునని గురువరులు 
వఫేష్టులతో( గూడి (ప్రమోదంబున నయోధ్యకుం బోయి చేరెమ. 


ఫై 








రానా Fw ent ee ee ee అం we "ఇ ఇ" 
4 4 44: aa sd" | 


నన న I వ న ర | 44 44 4d’ 


Ea... 


శి వేంకటాచల మాహాత ట్రము 


విధాత శ్రీవివాసుం బ్రార్థించుట 


ఓ మహర్షివరులారా! కోసలాధిపతి యయోధ్యకుం బోయిన పిమ్మట పద్మపంభ్యుర్త '! 
బ్రహ్మ పెక్కు విధంబుల నావిశ్వంభరు విష్ణుదేవునిట్లని వినుతింపం దొడంగాను, 
ప్రభో! నేనేమని విమతింతును? ఈ సృష్టికెల్ల( బూర్వంబున నొక్కసద్రూవుండ్త ' 
సత్యనారాయణుండుండెను. తదీయ సంకల్పమున జలంబులు, కలిగింపంబిడెన్న 4 
అందునారాయణ తేజంబుంచంబడెను. ఆదియ మహాంబుధిగనాయెమ. ఆ! 
నారాయణుండవు నీవ. తరువాత దేవదేవునీయభిమతముననె నాపుట్టువాయెన్న ' 
తదనంతరమ్మున దేవదేవు నీయను(గ్రహంబున ననుమతంబున, జడాబజడంబుం 4 
మానవుల సృష్టినాచే( బ్రవర్తిలైను. ఈసర్వంబునకును మూలాధారంబు మూలకాడ్తూ ' 
మానారాయణ స్వరూపులు మోరలేకదా! నేనకాదు నావంటి (బ్రహ్మలు పెక్కుకు / 
మాచేంబుట్టింపడాడి పెక్కు బ్రహ్మాండములు వెలయించి వెలుగొంద చేయుచువ్నాడు . 
సూక్ష్మాతి సూక్ష్మాణువుల నుండి మహదతి మహత్తువరకును, నీస్పష్టికంతక్తును | 
లా గర్తవీవ, పర్వభూతాత్ముండవివ. నీవయీ(్రపంచ స్వరూపుండవి :4 
ఓదేవదేవా! యీ్రకృతి మహావృక్షమున రెండుపక్షులు జీవు(డును, 
బరమాత్మయును జేరికూర్చుండియుండెను. ఆమొదటి పక్షి జీవు(డు ఎల్లపుడును 
దనజేసినకర్మ ఫలంబుల నమభవించుచు( బొడముచు మడియుచునుండును. ఆరెండమషకీ || 
భోగగంధమంటక సూర్యునట్ట (ప్రకాశించుచుండును. ఆ పరమాత్మ మోరలేకదా! 
ఎల్లజీవులవియామకులు, (ప్రేరకులు, ననుమోదకులు, మోరసత్యము, ననంతజ్ఞానము, ' 
మోస్పరూపము. ఓశ్రీపతీ! ఓభగవానుండా! ఈమానవులకుం గలుగు నానందంబదియెంతో ' 
దానికి శతగుణంబులుగ, ననంతముగ మోయను[గ్రహమున, మిమ్ముంబొందలలికిన | 
గల్లునుగదా. ఆదియేనుఖిము; అదియేయానందము. ఓ కమలాపతీ! మిమ్ముల 
విమతింపంబూని మాయనంత గుణగణ పారావారము నంతమును, లోతును గనడొలక 
యాయెడ, నసంఖ్యములగు వేదములును మూకత్యమునందియున్నవన మోవాళీ | 
_ కమలమునమద్భవమైన నేనెంత? మోగుఇసముద్రము నెట్టుతరింపంగలను? మిమ్మేమని 
._ వేస్తుతియింపనేర్తును? తమ కరుణా కలితప్రసన్న ముఖంబును గాంచి మేమెల్లరముమ 
మోయెదుటవిట్టు కీర్తింపపాహపించితిమి. అక్కటికవూని క్షమింతురుగాక. ఓ | 
దయాసముద్రా! శ్రీకాంతా! మాయెడ( (బ్రసన్నుండవుకమ్ము. పరమానంద న్వరూపో | 
' మందరోజ్వల ముఖవద్మా! మాయెడల నెల్లవేళల నవ్యాజ కరుణ కలితులవి, 
| మేమెటుంగుదుము. ఆనుచువింకను బలురీతుల నేమేమియో యా(ప్రనన్నహృదయు. . 


టే సన న సత న సస స నన్‌ న్‌ హన ననా? కారా చా చా Nr. సయం తటి | | 
RRR EEE 106 p 4 న మ 4d" 
1 1 [1 ॥ 


జా ~*~ wl మా m5 నే న జ 
గ్రా ము కా శాస జన 
చాన ఆ నవు == 














{ 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


బికీర్తించుబు నుండెను. వారెల్లరట్ను తన్నువినుతించుచుండ ఎనుచున్నవాండై 
యూపరమేశ్వరుండు. భగవంతుండు వేంకటాధీశుండు, ఎంతయు. బ్రసన్నతతో వారలం 
గరుణాదక్కులం గనుంగొనుచు నమృతధారలంబోలు పలుకుల వీనులవిందుగ 
కేఘగంభీర స్యనంబున నిట్లని సలికెను. ఓ కమలాసనా! దేవమునివరులారా! 
| భక్తియుతంబులగు మో మోస్తుతులకు నేనెంతయు. (బ్రీతమానసుండనైతిని. ఈ 
 శపోధనులతో సురవరులతో ఓ చతుర్ముఖా! నీవచ్చిన కార్యమేమి? అనియడిగినం 
బరమేస్టీ, పీతామహుం డరవిందలోచను గోవిందుం గనుంగొని యిట్లునుడువపాగెను. 
| నన్నుగన్నతండ్ర మోయెజుంగని దేమున్నది. అయినను మో యాన నేవచించునది 
| వినుడు. పూర్యంబున వి(న్రవసు కుమారుండు రావణుడను రక్కసుండు ఘోరమగు 
_ తపంబొనర్భి మనుజులందలి నిర్లక్ష్యముచే వారినివిడిచి, దేవదానవదైత్యులచే రాక్షసులచేం 
దనకు మరణము కలుగకుండునట్లుగ వరంబును బొందెను, వరగర్శంబున వాడు 
| కమ్షుగానక బలదర్పంబుల ఎజ్బంభించి యెల్లలో కంబుల( దపోధమలనెంతయు బాధించు 
| చుండెను. వానిబలంబున శ్రీశైల సమోపంబున( గొందజు (ముక్కడులు దైత్యులెల్లవేళలం 
' బలోద్దతులై యెల్లమానవుల మహావేగులై పలుతెజంగులగు నాయుధంబులతో, 
పలుతెజంగుల నెన్నెన్యియో హింసలంబాల్పరచుచున్నారు. ఓదీనరక్షకా! అనాధవాథా! 
వారు పెట్టబాధలం బడంజాలక వైకుంఠధామమునకు( బాలసం(ద్రమునకు€ బరుగు 
లిడిపోతిమి. రమాహృదయవల్లభా! అట మిమ్ముల గానం జాలక, యాతురత నిటకుంబాటి 
| వచ్చి మిమ్ములం దర్శింపంగల్షితిమి. ఓరిపుసూదనా! శరణు శరణు! నీపాదములం 
' బిట్టుచున్నాము. నీవే మాకుంగతి. జగద్రక్షకా యీదీనుల( గాపాడమటెవ్వరు గలరు? 
| అవైకుంఠధామముం గూడ విడిచి (క్రీడావినోదంబుల నాసక్తులై చైత్రరథము కంటెను 
| మిన్షయగు నీవృషపర్వతముం జేరియిటవపించుచు మారు వేడుకలం బుచ్చుచున్నారు. 
' ఆటమాకు వేరుగతియేమి? ప్రభూ! మోరే వచించునది. ఓవేంకటవాయకా! పాహి!పాహి। 
|] యుమవంతవది వినుచున్న యావిష్ణుభగవాను(డు దయాసము!ద్రుడు వారింగాంచి 
బొలిమెత్తవడిన చిత్తమున నాబ్రహ్మాదులతో నిట్లనెను. 
| ఓ మరజ్యేష్టా! పరమేస్ట! ఓప్రజాపతీ! మోరెల్లరిక నారావణునకు తదనుచరులగు 
| రక్కమలకు వెణువంబవిలేదు. నేమ మోకండగ మన్నవాండను. వేవెల్లవిధంబుల 
| మాకభయంబొపంగుచున్నాడను. తొందరలోననె నేవాలోక కంటకు దుష్టరావణు 
| వేబంధుపరివారముగ( దప్పక దునుమాడంగలను. ఇందేమియు సందియములేదు. 
| ఇట్లు కమలాపము సమాధావమొనర్చి తపోధను నగప్య్యమువి వైపునకు మోముద్రిప్పి 
_ | యోతపోధనా! అగష్యమునిసత్తమా! ఇదేస్వాగతము. మోవచ్చిన కార్యమేమి? పలుకందగువవ 








జజ జ Ahhh mh hr hh టీ ట్‌ సక క సన నక ననన న సత YT TTT 
(, SRR ERR 107 PROSE 





శి వేంకటాచల మాహాత ట్రము 


వివి యా పవిత్రమూర్తి కుంభసంభవు(డు విష్ణుభగవానునితో నిట్టుపలుకష్మ్న్ను | 
ఓకరుణాపాగరో! వేంకటేశా! చిజునవ్వులు తొలకరించుచు మనోహరమై యెడందల ' 
దాపమెల్లం జల్లార్చుచు హృదయానందముం గూర్చూ మూమోముదమ్మెం దడ. | 
మేమెట్లోర్పున నిలువంగలవారము? ముఖ్యముగ మోపుణ్యదర్శనమె మాప్రధానవాంఛిత్న్ను గ 
అయినను నేనొకింత మొయెదుట మనవిచేసికొనుచున్నాడను. దయదలకొవ వివో 1 
ఈ పితామహుండిప్పుడ మీతో నెల్లరిషడుపాట్టును మనవిచేసికొ 3 
ఈదేశంబెల్ల మోయధీనమ. మోరిచ్చట నధివసించియుండగనే దుష్టులు పెచ్చుపెర్మి క్ల 
యిటగబజుల నానావిధముల నిడుమల(బాల్ప జచుచున్నారు. మోరిట్లుపీక్షించి చూచుచు శ: 
మిన్నకుంటయేమియో యర్థముకాకున్నది. ఇంక6 దడయుటకవకాశము లేదు. వేవేమె క్ర 
దుష్టుల, దోపిడిగాం!డ్ర, శిక్షించి సజ్జనుల రక్షించెదరుగాత. మియను(గ్రహంబువ (|: 
నీవిషయంబునం గలయెల్ల జనంబులు ధనధాన్య సంపన్నులై పుత్రపొ(త్రాదులతో! '₹ 
బెంపాంది బంధుమిత్రులతో, ధర్మవర్తనులై, ఆయురారోగ్యములు పొంది, కలతలు || 
కలహంబులు లేవివారై తనివితో జీవితంబుల వెళ్లబుత్తురుగాక. ఓ శ్రీపతీ! ఆనందసంధాకో ||! 
ధర్మరక్షకా! మేము మిమ్ముల+ గోరునదిదియ. ఆనినంత నా రమా కాంతు+డు పెదవుల( | 
జిజువవ్వుతొలకాడవల్లన నిట్టవియెను. ఆగునగు నేను మోకెల్ల విధంబుల నీవరంబొనయికి ! | 
నొసంగుచున్నాండను. నాయను[గ్రహంబునం బ్రజలీతిబాధలెల్లం బాసి పుత్రపొత్రాభివృర్తో 
వాయురారోగ్యంబుల, ధనధాన్యంబుల( దనియంగలరు. దుష్టులను నేనుత్వరలోనన 
తునుమాడంగలవా(డను. అని వచించి యటుమొగంబు (త్రిప్పి సనకాదులం గనుంగొవి |, 
కుశలంబడిగిన నాయోగధమలు బుషివరులు నాసనాతను సచ్చిదానందుం గాంచి | 
యిట్టనిరి. ఓదామోదరా! ధర్మరక్షకా! ఈయదియెంతయు( బుణ్యభూమి. ఇందున | 
దపమాచరించివ శీఘ్రముగ సిద్దిచేకూరంగలదు. కాని స్వామి! ఏమి(ప్రయోజనము? |. 
కష్టచరితులు, దుష్టవర్తనులు, కఠరినాతులు, కలహ'ప్రియులు, స్వార్జులునగు పలుజమలిడు 
బాధలు మితిమోరి సహింపరానివిగ నున్నవి. ఓశేషగిరివాపా! ఈ యెడలంగరి | 
_ దుష్టజనులిచ్చు బాధలు తొందరలో దొలగింవుము. (ప్రభూ! మారు ఆ, 
_ వైకుంఠపుణ్యధామము విడిచివచ్చి, ఈపర్వతోత్తమంబున నెలకొనియున్నవారు గదా, 
అయ్యునిట నేరికిం గానరాక యుంటిరి. ఇంక విచటి మోయువికిచే ఏందకి | 
| ప్రాణులకొనయాడు మేలేమిగలదు? వరదా! వేంకట నగాధివాపా! పావనహృదయుల, | 
. భక్తితత్సరులునగు వారికిటం (బ్రత్యక్షంబున దర్భనంబిచ్చుచు నెల్లరనను(గ్రహియ | 
 గోరెదము, Si న య సం 
వారుకోరుచుండ వాశ్రీపతి సవకాదులంగని ప్రసన్నదృక్కుల నట్ట కాంగలదని పకికీ 


న. ప్‌ న్‌్‌. hal తో we ww wr we er Fr, 7 Dh ఫ్‌ నాగా నా ల | 












శ ఇ ఇ 4 + 4 శ" ఈ 4 లట లట లస AA ననన. 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


వారికి. బ్రమోదముం గూర్చి, సురపతి యింద్రుదెసకుం గన్నుమలపి ఓపాకశాసనా! 
కకేమందువు? నీవచ్చినపనియేమి? యనినంత నాదేవేం(ద్రుండా యఖిలేశునకవ్యయునకు 
చేమోడ్సీయిట్లనియెను. 
ఓయచ్యుతా! యనంతా! యాదుష్టరావణుచే మేరలేని యిడుమలనందుచు 
' న్రోరువంజాలక మేమమరుల మందజము నింటిపట్టెజుంగక గట్టుల పుట్టలపాలై 
తిరుగుచున్నారము. మోరు మాకుయుట్టుకొమ్మని యిటకుం బాజివచ్చితిమి. అన 
' శోవిందుండా మఘవుతో నిట్లనియెను. ఓపాకశాసనా! మోరెల్లరు నిర్భయులై శాంతంబున 
నుండు(డు. ఆభిలునకు రావణునకు రోజులు దగ్గజపడినవి. ఇకవాండు చచ్చినవాడెయని 
తలంపు(డు. ఆచిరకాలంబుననె వానిని దునుమాడంగలను. ఇది నిక్కమని తలంచి 
ధైర్యమును బొందుండు అనెను. 
అటుపిమ్మట నాకమలానాధు(డీశాను వంకమొగంబై సుచిస్మితంబున నోశంకరా! 
| భక్తవశంకరా! వీవేమిటికి వచ్చితివి? వచ్చినపని తొందరగ వచింపుము. ఆనియడిగిన 
వాగిరీశు(డు హృపీకేశునితో నిట్టనియెను. ఓవృషశ్రైలవాసా! శ్రీనివాసా! నీవెక్కడనుందువో 
యక్కడనే నేమమండంగోరెదను. ఇదియ నాయేకైకవాంఛ. అనుచున్న యాయభవు 
పలుకులనాలించి యా నీలమేఘాభు(డు మేఘగంభీర వాక్కులనిట్టు పలికెను. 
ఓమృడాభూతేశా! మహేశా! యీశా! నీవననేనన భేదంబుగలదె! నేనీవేంకట భూధరో 
పరితలంబున( గల్ఫాంతము వరకు నుందును. ఓమహాదేవా! నీవును నిందే యీకుధరమున 
' కీశ్రావభాగంబున నెలకొనియుండునది. అనియాదేశించెను. ఇట్లందతికిం (బ్రమోద 
దైర్యంబులు గలిగించియా దైత్యారి యట్టేయుండెను. 


బ్రహ్మకోరివంత దేవుండుకొండ ముండ వరమిచ్చుట 


తదనంతర వృత్తాంతమేమని శౌనకాదులడిగినంత సూతముని వరుండిట్లని 

| పలుకపాగెమ. అయ్యలారా! ఆలకింపుడు. అట్టుతన్నుజేరి, వినతులు, వినుతులు, 

| పొనర్భుచున్న వారినెల్లరం దగురీతుల నను[గ్రహించి యాభగవంతుండు శ్రీవివాసుండు 
తమ్మిచూలింబిలిచి యిట్లనియెను. ఓవిధాతా! మోరువచ్చి చాలాసేపాయెను. 
మారింతవరకింకను వేలనిలిచియున్నారు. మియభిలాషయేమి? వచింపుడు. తప్పక 
దొవివెజవేర్తును. అనిన యా కమలాపతి పలుకులాలించి ముదంబంది యావేల్సు 
పెద్దయల్లన నిట్టనిపలికెను. ఓ విశ్వేశా! రమానాధా! తమరు నాయభీష్టముల నెజవేర్చువారేని 

| వాకోర్కులివియ వీవిమన్నింతురుగాక! 

ఓదేవదేవా! మోరీకొండ నెత్తమ్మున విచ్చటనె యీవిధమువనే నిలిచియుండి 

_లోకంబున వెల్లమానవుల హితంబు మనంబున నుంచి సద్నణశోభితులు, సద్భక్తి _ 


రరర రిల లి. pea 109 HM 4! bE న! జ తలి AAA A 44 44. 
మ లు కుక మ ము కు యు లు కయ దుక. 





ల్‌ 
థ్‌ 
| 


శ్రీ వేంకటాచల మాహాత ట్రము | 
యుతులునగు నెల్లవారికిం దర్శనభాగ్యం బొసంగుచు వారివారి మనోరథంబు లీడ్రెర్య : 
గాత, ఓనారాయణా! యీకలికాలమ్మున మానవులల్పజీవులు, ఇం(ద్రియలోల్నుర్న 
పొట్టయే పర్వస్వమనుకొను నల్పబుద్దులు, స్వార్జాంధులు వారికి ధర్మాధర్మ వివేకము ; 
తక్కువ, కర్తవ్యమునే మజుచి తిరుగువారే. తిన్ననగు తెన్నుంబట్టిపోవుటెటు(గరు, వారల | 
రోగపేడితులు, దుర్చలకాయులును, గామపీడితులునైయుందురు. వారు పశువుల్వ 3 
ప్రవర్తించుచు దమహితాహితములనేని యెలుంగనేరరు. ప్రభూ! మోరే వారినుపేక్టింని & 
వారెల్ల నరకకూపమునం గూలవలసినవారే. వారికై నరకంబును ఎస్పుతమొనర్చి యింకను కై 
రౌరవాదినరకమ్ముల6 బెంపొనర్పవలసి యుండును. వేలకొలది నరకమ్ముల నూతనమ్ముల | 
సృష్టింపవలసియుండును. ఆట్టుకాకుండ వారల నుద్దరింపుడు, సత్సధమున నుడుప్పడు | 
కరుణా(ర్టహృదయా! వేంకటాధీశా! ఆదీన మానవుల హితమునెంచి యీశైలరాజమువు || 
నివాసముగ. జేసికొనుండు. వారలనుద్దరింపుడు అయ్యదియ నామనోవాంఛితము. ఆ | 
నలు మొగంబులవేలు పిట్లుకోరిన నాలించి యాకరుణానిధానుండు కమలాపతి కమలా f 
సమంగనుంగొని యిట్లనియెను. ఓ తమ్మిచూలీ! నీయీకోర్కి సర్యోత్తమము; మిగుల || 
నుదారము. దీన మానవుల యెడనీకుంగల యనుకంపయెంతయు ధన్యమైనది. దానికి || 
నేనెంతయు సంతసించితిని. నీకీ వరదానంబునను [గ్రహించుచున్నాను. నీయభిలా 
నమపరించి నేనీకొండయందున గరుడుడును, శేషుండును, సేవింప విషుకే 
పరివారముతో నివసింతును. శ్రీభూనీళలతో(గూడి యెల్ల వేళల దర్శనంబొసంగుచు( 
బ్రత్యక్షరూపంబున నెలవుకొనియుందును. 


ఈ పర్వతరాజుమ్మునం జేరి తపమొనర్చ్భు వారితపస్సును, ఇటంజేయంబడు 
యజ్ఞాది సత్కర్మలును, నెల్లయోగంబులును నతితొందరలో ననుకూలంబుగ | 
పిద్ధిబొందును. ఓలోకపితామహా! ఇట6 గల యీస్వామిపుష్కరిణి యెల్లతీర్థములకు || 


నేలికయైనది. యిందు స్నానమొనర్చినవారి, యెరిగియొ యెరుగకయో, చేసిన పాపములు || 
వశించునుగాక. 





శాల దాత కం లచ 


ఆల రుయా తర ఇలకు ప్రల నచ “బా 


మా — జు 


రాక్షస సంహారార్థము సుదర్శనచక్రముం బంపుట 


ఇట్టు హిరణ్యగర్భునాశ్వాసించి లోకంబుల యార్తిందీర్స నాయుధరాజంబును 
సుదర్శన చక్రముం జూచి యద్దానితో నిట్టనియెను. వెగ్గలంబగు నగ్గిమంటల వెలిగ్రక్కు || 
వేయంచుల వెలుగొందు నో సుదర్శనచక్రమా! ఆయుధరాజమా! ధన్య(ప్రతాపమా! | 
నాయాష్జగావిప్పుడ ముసలముద్గర ఖడ్గతోమరాదుల వెంటనిడికొని పోయి, బలవంతులు 1 
పావులునగు దైత్యదానవులను, పాధుసజ్జనుల, గో బ్రాహ్మణుల హింసించి సిలుగులణెట్టు | 
దేశప్రజలకుం బీడవొనర్సి యాతనలం బాల్పజచు; దుష్టులగు వారి - దేవయక్షరాక్షసుల | 






_ p ape DM RE pe wr Gans ఖో NEE 7 మ కర కన fh Dh యు రం ణు రు నాన ఇ: + 
రరర త NEE MAIN mmm: EEE EN No nt 


~~ ~ ~~ జు న. ~ లు. ~ అ 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


| వాగుల మానవుల నెవ్యరినైనను నెల్లర దొంగలదోపిడిగాండ్ర, ధనదానుల, 
వనితామానాపహరుల నెందున్నను బట్టీ పల్దార్భుము. వారడవుల( నద్రిగుహాంతరముల. 
బురముల( బల్లెలనెందున్నను, వెదకివెదకి సంహరింపుము. దేశము నలుమూలల 
నుపద్రవములణంచి నిష్కంటక'మొనర్చుము. ఎల్లపాపుల భస్మమొనరించి, యెల్లప్రాణుల 
సుఖజీవనమునకుందగు వ్యవస్థ గల్పించిరమ్ము పొమ్ము. అనిముదలయిడినంత నాగుడు 
సుకైదువా పర్య్వతరాజము నుండి బయలువెడలిపోయి దుర్జేయులగు నాదుష్టులనందటి 

- వెందున్నను, వారినెవ్వరిం గానివిడువక యందటిం భస్మమొనరించి దేశమును నిష్కంటక 
మొనరించి చూచుచు చూచుచునుండ(గనె తిరిగివచ్చెను. వచ్చిప్రభునెదుట నిలిచి 
హేదేవా[ తమ (ప్రతాపమ్మున నెల్లరుదైత్యులు, దుష్టజనులు వినష్టముం బొందిరి. 

 అనినివేదించెను. వేయంచులకైదువిత్తెజంగున జెప్పిన పనిచేసికొని వచ్చినిలిచిన; 
నాపచ్చపట్టు బట్టయయ్య; బమ్మదేవరం గాంచి వింటిరిగదా! సుదర్శ్భనకృతము. 
మటజేమికావలయును? మోయభిలాషయేమి? యెతీంగింవు(డనియెను. 


బ్రహ్మాదులు వెంకటాద్రీశునకు మహోత్సవంబులొనరించుట 


శేషశయను(డు పలికిన పలుకులకా చతురానను( డానందంబున మనసు 
తబ్బిబ్బు కాగా, దేవదేవా! ప్రసన్నచేతసా! మజలమిమ్మేమని యడుగుటకు హృదయము 
వఎెనుకాడుచున్నది అనియెను, అదివిన్న కమలాక్షు(డా కమలాసనుంగనుంగొని యెడందకు 
నూజిట( గలిగించుచు నిందు వెనుకాడవలసినదేమున్నది? మనసున గల యభీష్టము 
వెణిగింపవచ్చును. నేనదితీర్చ సంసిద్దుండనైయున్నాడను. అనియెను. వైకుంఠుండాడిన 
పలుకులకు డెందంబున( బురికొను నుత్సాహముతో సమయజ్ఞుండా యజాడిట్లని 
నివేదించెను. ఓ మహాప్రభూ! ఇప్పుడీయెడ నిన్నారాధించుచు నీకైధ్యజారోహణ మాదిగ 
మహోత్సవము నొనరింప స్యాంతమ్మున నభిలాష ముప్పిరికొనుచున్నది. దానికిమోరును, 
మాకన్నతల్లి లోకమాతయు నంగీకరింపవలయు ననునదియే మామనోవాంఛితమవి 
పలికి నిలుచున్న నాయిందిరారమణు(డు వ్రనన్నముఖంబున వల్లె యన 
నాదేవదేవుననుమతినందిన యాపరమేష్టి ముదంబంది, సూర్యుండు కవ్యారాళివి 
గాలిడివవేళన యెల్లదేవతల, మునుల వైఖానసులం గూడి ధ్వజారోహణంబు పావర్శి 
మహోత్సవము నొనర్చ్భుటకుం దొరకొనెను. 


| ఆదివ్యోత్సవమునకుం బిలువంబడినవారై యెల్లదిక్కులనుండి, విబుధులు, 
| పవిత్రహృదయులు రాజచంద్రులు, (బ్రహ్మక్షత్రియ వైశ్యులు, శూద్రులు, పంచములు, 
వారువీరేమి, క నెల్లజాతులవారలు, పల్లెలయిరముల, లొండల, వనముల 


TTT TTT TTT TT Ur 





జా 


శి వేంకటాచల మాహాత ట్రము 


నెందున్నవారును, ఆంద్రాంగవంగ కళింగకాళీ శర కేరళగౌడచోళమాళవ పాండ్య కోసల్రార్టి 
యెల్లదేశములవారు కుటుంబములతో.( బరివారములతో నాబాలగోపాల్వు 
ముమ్మరించిన సమ్ముదముతో, గుంపులుగుంపులుగ నడుగడుగున గోవింద గోవింగ్ర 
యనుచు నినాదంబులుసేయుచు నుతృవంబునం బాల్గొనవచ్చుచుండిరి. 


ఆమ్మహోత్సవంబున శ్రీనివాసుని శ్రీమహావిష్షుని దర్శనంబెంతయః || 


బుణ్య(ప్రదంబు, నానందంబు, ననితలపోయుచు నసంఖ్యులు భక్తవరులు సాధుసజ్జనుల, 
వచ్చుచుండిరి. వారిని సేవించి తనియించుట దేవుని సేవల దనియించుటేయని 
ముక్తిప్రదంబని తలపోయుచు మార్గంబుల నన్నస(త్రంబులను, జలివేంద్రలను, జలువ 
పందిళ్లను నప్పటికప్పుడె, యక్కడికక్కడె కట్టించువారును, దృప్తిగ భోజనం బులిడువారున్న 
గొడుగుల వ(స్తముల, వాహనముల నొడ(గూరిచి యిచ్భువారును, బాదుకఠి 


నొనంగువారునునై మానవసేవల శక్తికొలందిగ నొనర్చుచు, దేవునర్చించి వల్ల || 


తనియువారగుచుండిరి. ఆడుచు( బాడుచు, సంగీతము శల రాగతాలమ్ములంగేరుచు, 
భగవామని కథలంజెప్పికొనుచు( (బ్రళ్నించికొనుచు నొండారులకు సాయంబులు 


పావరించుకొమచు నందరేకకంఠంబున మాటిమాటికి నాదేవుగొంతెత్తి పాడుకొమచు } 


మహూత్సాహంబున నాయుత్సవంబునకు వేంకటాద్రికిం బోవు నాజనంబుల( 
గన్నులపండువుగ( జూడనేవలెను. 


హరణ్యగర్భుండప్పుడె శిల్చులందెల్ల మేటియగు దేవశిల్సిని విశ్వకర్మను బిలిచి || 


యుత్సవాగత జనంబున కెల్లరకు సౌకర్యంబుగ( దగు కట్టడములు నిర్మింపుమనిపంచెను. 
ఆతండును వగరాజమున నలువైపుల, నాలుగుత్తమనగరంబుల నిరి ్యంచెను. విశాలంబులై 
తిన్ననగు వీధులును, వీధుల కిరువైపుల నెల్లనసతులు గలిగి యందంబులం బెంపాందిన 


మనోహర కళామందిరములు, ఎరాజిల్లుచుండెను. అందందు( బెక్కులన్నశాలలు, 
పోశ్రాంతిగృహములు, చల్లని పానీయశాలలు, వినోదభవనములు, ననుకూలంబులై 


యందగించెను. ఆప్పట్టనంబుల నావిశృకర్మతన చేర్చెల్ల( బ్రకటించెనోయననుండెను. |! 


విశాలోన్నత భవనంబులు శిల్పసుందరస్తంభంబులు, మనోహర చిత్రవిచిత్రిత 
విశాలభీత్తికలు నొపియుండెను. చంద్రకాంత ళిలావేదికలు సూర్యకాంతసుశో భితంబులు 


_ కాగా, వవరత్నఖిచితంబులై యలరారుచుండెను. తప్తకాంచన వినిర్మిత కవాటంబులు, | 

 గవాక్షంబులునై నొప్పెను. అందందు పుష్పఫల సంభరిత సుందరోద్యానంబులతో, 
వాపీకూపతటాకంబులతో, గంధర్వనగరంబాయన నొప్పు చుండెను. అట పణ్యవీధుల | f 

_ వంగళ్లం జిక్కని వస్తువేలేకుండెను. ఆహార వస్తువులు, వినోదసామాగగి, నవరత్నములు, 


వెండీ బంగారములు, జూడనింపగు వందమగు నగలు కొల్లలుగ నొపుచుండెను. అయా. 


మర రర గం 


ఇంప St ఎత. ల te SS 


' మేడలును, బుద్దెలును, సుందరభవనంబులు నిర్మించెను. విశాలమగు విఫణివీధులు, | 











శీ వేంకటాచల మాహాత్మ్యము 


త్రోవల(దెన్నుల నాయాపట్టణవాసులు గ్రామస్థులు నెల్లరును, ధర్మైకజీవులై దేవుదర్శనాగత 
జనంబుల 'సేవలనొనర్ఫుట కొజుకే యటనున్నట్టు తోచుచుండిరి. అడిగి భోజనములు 
పెట్టువారు, పిలిచి చల్లనిపానియముల6 ద్రావ నిచ్చు వారు, నాదరించి విశ్రాంతి విడుదుల 
నొపంగువారు, (బలుతెజుంగుల వస్త్రముల నిచ్చువారలునైయుండిరి. ఆపరమెస్టియు 
నామమహూత్సవకాలంబున, ననేకవిధంబులగు వంటకంబులం జేయించెను. 
రకరకములకూరలు, పలుతెజు(గుల పచ్చళ్లు, నెన్నంజాలని పిండివంటలు, వానకము శ్రమి, 
పప్పులు శర్కరతో, నేతితో, ముంచియెత్తినవి. పాలు మోగడలు, పెరుగు వెన్నలు, 
ననేకభాండములతో నించియున్నవి. పాయసాన్నములు, శర్కరపొంగలి, దధ్యోదనము, 
మిరియన్నము, గోధుమాన్నము, తీయతీయని, కమ్మకమ్మని రొట్టెలు ఏమని చెప్పునది. 
ముగ్గిమోదముం గూర్చు పెక్కుతెజంగుల ఫలములు నెన్నెన్షియో యాయుత్సవముంజూడ 
వేతెంచిన భక్తజనంబుల6 దనియింప సమక్తూర్స(బడినవి. 


మహోత్సవ వైభవము 


అశ్యరాజమగు నుచ్చైశ్రవసము, గజశిరోరత్నమగు నైరావతము, ఆనంతుండగు 
నాగరాజు, వేదస్వరూపుండగు గరుడుండు వాహనంబులుగా నాయావేళలనుపయోగించుచు, 
జగన్మాతయగు లక్ష్మినంకమున నిడికొని యమూల్యవసప్రరత్నాభరణాద్యలం కృతుండై 
దర్శింపవచ్చిన భక్తజనంబులు, గంధర్వాదిదేవతలు, కవి గాయక వాటకులు, వెంటరా, 
వేదస్తుతులు నుతులు, చెలంగుచుండ ననేక విధములగు, మంగళవాద్యములు 
('మైయుచుండ సుందర నరనారీజన నృత్యగీతము లలరుచుండ, రధథగజతురగ 
శకటంబులతో, జిత్రవిచిత్ర పతాకలతో వరుసలు దీరి, వీధివీధుల నాదేవుండు పలుమారు 
లూరేగి యెల్లరకనుల పండువ పొనరించి యను(గ్రహించెను. 

దేవవర్గంబులాదేవు ప్రాతస్సాయంబుల ననేకంబులగు బుచంబుల బూజించరి. 
పవిత్రులగు యోగివర్యులు బాగుగ హూమంబులు వేల్చిరి. మనోహర పూర్ణకుంభంబులు 
ననుకూలంబుగ నలంకరింపంబడినవి. తపన్వులగు వైఖానసులు విధియుక్తముగ 
దిక్సతులకు బలులర్సించిరి. ఇట్లా నలుమొగంబుల వేలు పెల్లలో కంబుల కుపకారంబుగం 
గల్పించిన యామహోత్సవము సుసంపన్నమాయెను. ఆశ్రీవివాపోత్సవ దినంబులెంతయు 
బుణ్యదివసమ్ములు, సర్వపాపనాశములునని తలంచి యందు వచ్చిన కలవారలు 
తమకలుములు కొలందిగ భగవదర్సితంబుగ( బా(త్రులకు నిండ్డు భూములు, ధనమ్ములు, 
నన్నవస్రములు నెన్నియోవిధములగు దానములొనరించి తవియపాగిరి. దారుళిలా 
నర్మితములునగు, సర్వాలంకృతంబులు, సౌకర్యవర్థితములునగు భవనంబు లెన్నెన్నియొ 


రా TN NCTC NYY] 
SOI MINI. 





జ 


శ్రి వేంకటాచల మాహాత త్రము 









నిర్మించి సంపన్నులొనంగనాయెడ నాదేవుని సన్నిధి నివాసమెంతయు నొప్పున్న |! 
యెల్లజాతులవారు నెల్లకులములవారు వచ్చి కాపురములు సేయుచు సోదరులట్లు 
మెలగసాగిరి. కలుములు కొజువడినవారును నుత్రాహమున. గొజంతలేనివారై, వచ్చిన 
యాత్రికులకు, భక్తవరులకు, దైవోత్సవ దర్శనాకాంక్షులకు నాగంతుకులకు శక్తి కొలంగిగ | 
సీవలుచేసి తనియించి తనియుచుండిరి. వలసినయెడలకు, దిన్నని తెన్నుల( జూప్పవార్ప, 
పెద్దలకు( జేయూతయిచ్చి నడుపువారు మార్గాయాసంబులుపాయ, విజనంబులు 
పిచువారు, పలుకరించి కుశలంబులడుగువారు, వారికివలయు విషయంబుల నడిగినవాషి (క 
దెలియ జెప్తువారు, వారిననుకూలంబులగు తావులకుంగొనిపోయి విడియించువార్న; 
(త్రాగ శీతల జలంబులంది యిచ్చువారు, మృష్టాన్నములం గొనితెచ్చియిచ్చువారుై | 
వలసిన వస్తుల నెమకి తెచ్చియిచ్చువారునై, యింకనునిట్టి వెన్నెన్నియో యుపచారములవాకికి || 
ముదంబుగూరిచి తామును ముదమందుచుండిరి. అదియెల్ల వారికిం దెవునిసేవయేలై 
తనివిం గూర్చుచుండెను. 


re “వాటాల at 


ఇట్టులాయుత్సవములు దినదినంబు నొక కొత్తతీరు నలవరించుకొనుచు 
పాగుచుండ నొకనాడూరేగింపు టుత్సవంబున నున్నతంబులగు పైడిదండంబుల కొనల 
రంగురంగుల (క్రొంబట్టుపతాకలు రెపరెపలాడుచుండ, నెత్తావుల మొత్తం౦ంబుళ 
విరజిమ్మునందాల పూలమాలల, రత్నహారంబుల నలంకృతంబై బంగరు జరీబట్టలు 
జుట్టి, కన్నులకింపొనర్చుచు, సిద్దగంధర్వాది జనసంసేవితంబగు దివ్యవిమానముం 
బుష్పకంబును దలంపునకుం దెచ్చు మనోహరంబగు దివ్యరథంబును శ్రీభూదేవులతో 
నెక్కికూర్చుండి యాతశ్రీనివాసుండు (బ్రహ్మాదిదేవతలు బలిసికొలువ శోభాయ 
మానంబులగు, రాజవీధుల నెల్లనూరేగి తిరిగివచ్చి, దివ్యవితానశోభితమ్మును శతాధిక 
రత్నజటిత నువర్ణస్తంభ విరాజితంబును నగు నాస్థానమండప మధ్యంబున 
దివ్యసింహాపనంబున నధిష్టించి, పరమపావను(డగు స్వయంభువు నాబ్రహ్మను జెంతకు 
రాబిలిచి మృదుమధురములగు వాక్కులనిట్టనియెను. 

ఓ చతురాననా! నియనన్యభక్తికి నాసక్తిని నియొనర్భిన యీయుత్సవంబునకు 
వెంతయు ముదమందితిమి. ఓదేవతలారా! యోగులారా! మునివరులారా! రాజవరులారో! 
భక్తజనులారా! మనసుంచియాలింపుడు. (ప్రతి వత్సరమునందీమాసంబున కన్యారాసీవి 
సూర్యుండు చేరునపుడిట నెవ్వరీబ్రహ్మకృతంబగు నీయుత్సవమును జేతురో వారీ 
భూమివి వెల్లకోర్కులనంది యానందించి విరించిలోకంబునుం బొంది సుఖిఃంతురు, 
ఈయుత్సవముం గూర్చి తలపోసి తలపోసి యిటసేవలం జేయ నెవరుకోరికపడీ, 
యీశేషగిరికిం బయలుదేరుదురో వారాపాయనంబున ముందునకు సాగించిన 


ణి జ 


ఇ ళ్ళ ఇ క ఇ ఉట VP 444 స) 
ETE EET ENN 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


థుడుగడుగునకుం బున్నెంబు ఫలంబుగా నా సాయుజ్యముం బొందుదురు. వారికీ 
లోకంబున, ధనధాన్యంబులు, పాడిపంటలు, పుత్రపొత్రులు మొదలుగ నెల్లసుఖములు 
వానికవియే చేకూర6ంగలవు. ఇట్టి యీబ్రహ్మకల్పిత బ్రహోత్సవంబుల నన్నునెవరు 
భక్తీయుక్తులై సీవింతురో వారిని దేవపాలకులును సేవించి, వలయుకోరికలిచ్చి యాదరించి 
తనియింతురు. ఈతావున వచ్చిన యాత్రికులకు, భక్తులకు, దనివిగా, సుఖముగా 
శీతలజిలపాన శాలలను, చల్లని చలివేంద్రలను, మృష్టాన్న భోజనశాలలను నిర్మించి 
యన్నపానములు కూర్చువారిచే, నిలువనిడనిచ్చు వారిచే నామనస్సే శీతలమై 
తనియునన్ననిక వారికేమికొదువ? ఈ మహోత్సవకాలమున నన్నదానమెంతయు 
విశేష ప్రశస్తమైనదియగు. అన్నదాన మొనర్భు నాసుజనులకు నిట నట నేడేడు 
తరములవరకు నేకొటంతయు లేకుండగ సుఖసమద్దిని గలిగింతును. వారును నాయిచ్చిన 
భోగభాగ్యముల ననుభవించి, కోరిన కోర్కులెల్లందీర స్వర్గసుఖములం బొంది తుదకు 
మత్సదమునంది తరింప(గలరు. (గ్రుడ్డి కుంటి మూగ మొదలగు నవయవహీనులకు 
నన్నముపెట్టి కట్టబట్టలిచ్చి, ధనమిచ్చి, యాదరించువారికి ననాయాసంబున నెల్ల 
భాగ్యంబులు, నఖిలసౌఖ్యంబులు నాయను[గ్రహంబున నొడయగూడ(గలవు. ఈతావున 
నుండంగోరు మానవులకు ధనధాన్యసమృద్దియు. బుత్రపౌత్రాభివృద్దియు. గలిగింతును. 
కావి వారివారి భక్తి శ్రద్దల ననుసరించి వారికీ కోర్కులు చేకురుచుండును. ఈకొండయందున 
| విటనపుట్టి పెరిగి చనిపోయినవారికి జ్ఞానైకపాధ్యమగు ముక్తియు సులభ ఫప్రాప్తమగును. 
ఎన్నెన్ని తెజ(గుల దానంబులు, శాస్తములం బేర్కొనంబడి, యనుభవమునందెలియ( 
బడుచుండె నవియెల్లనిట నొసంగినవారికి నైహికంబులగు నెల్లకోర్కులు దీర, స్వర్గ 
సుఖిములొస?గ కడపట మోక్షపదవియును జేకూరుతును. ఇందుసందియ మావంతయు 
లేదు. ఏ కుల జాతుల వారుగాని యీపర్వత రాజమునకు నలువైపుల (గ్రామములుగావి 
పురములుగాని నెలకొలుపు వారలు, పవిత్రహృదయులై యటవసించు వారలు, నటరాజ 
భొగములనుభవించి యటన్యర్గభోగములంది, తుదిని నాపాయుజ్యమంది 
ముక్తిపొందుదురు. ఇందు సందియమింతయులేదు. ఇది పుణ్యక్షేత్రమని యెతిం 
యిందేకాపురంబుండంగోరు పాత్రులకు నుండ వనిండ్లిచ్చి యాదరించు వారెల్ల తీర్థముల 
సేవించినఫలంబును బొంది తుది నాలోకము నవస్యముం బొందంగలరు. ఇందు 
నివసించువారి కుత్తమవిద్యాదాన మొసంగు పండితులకు ముల్లోకముల యశోలాభము 
కలుగును. వారును వారివారును వారి వారునుం గూడ దానిఫలముం బొంది దేవత్వమునంది 
చిరకాలము స్వర్గమున సౌఖ్యానందముల నోలలాడుదురు. 





శ్రి వేంకటాచల మాహాత ట్రము 


పుణ్యోద్యాన నర్మాణాది దేవకైంకర్యముల ఫలము 


సూతముని వరుండు శౌనకాది మునతల్లజులంగాంచి భగవద్వచనంబుల 
మజీయునిట్లని చెప్పందొడలోను. విబుధులారా నాచెప్పుదాని మనసుంచి యాలకింప్పడు, 
భగవానుండు శ్రీనివాసుడు మజియునిట్లనెను. 

ఈ క్షేత్రమున బృందావనమును నందముగంబెంచియు, వివిధములగు 
ఫలపుష్పవాటికల నాటియు వానిఫలపుష్పప(త్రములచే నన్నుబూజించి తనియింష( 
జేయువారు పూవుపూవునకు ఫలమునక్తు. బత్రమునకు ననేకవేల దివ్యవర్షంబులు 
స్వర్గసుఖములను భవించి కడపట మత్సదంబును బొంది తరింతురు. ఈ లోకమున 
గోర్కులన్నియు వారికి. గోరకయే సిద్దించును. ఆ పుణ్యజనుల వంశములీలోకమున 
విచ్చేదమే లేక సుఖానుభవములనందును, నాకుబ్రత్యహమును (శ్రద్దను బవిత్ర 
వంటకములతో మృష్టాన్నంబుల నెవ్వరు నైవేద్యంబుల నర్స్పించుచుందురో, వానిచే 
దీనజనులక్షుత్సిపాసలం దీర్చుదురో; వారికెనవచ్చు పుణ్యాత్ములీ భువిని గలుగంబోరు, 
వారు బ్రహ్మేంద్రాది దివ్యలోకంబుల ననంతకాలంబు పొంది సుఖింతురు. ఆ పుణ్యుల 
దర్శించువారును బాపములు తొలంగి పవిత్రులయి మహిమాన్వితులై సుఖింతురు. వారి | 
భాగ్యభోగ్యములం గూర్చి వేరెపలుకనేల! కడకు వారు జన శ్రరాహిత్యముం బొంది 
పరమధామముంజెందుదురు. ఈ భూమండలంబున నెవ్వరు నాకు వజ్రమాణిక్యాది 
రత్నజటిత సువర్ణాభూషణమ్ము లొసంగుదురో యాపుణ్యులు, పరమపుణ్యులు ధార్మికులు 
పండితులు దీర్హాయువులునగు నుపుత్రులంబొంది నాయాశీర్యాదంబున ననంత 
సంపదలందు తులదూగుదురు. నాపూజల కొజకెవ్వరు దినదినము భక్తిశ్రద్దలతో? 
బద్మములను కల్లారములను, జంపకములను, దులసిదళములను మాలలం గట్టుదురో 
వారలగేహములు లచ్చితోనే నెల్లకాలము వాసముచేయుదును. అట్టిపుణ్యజీవులకు౦ 
దోడ్పడు వారికిని నే నమితములగు ధనధాన్య సంపత్తుల నొసంగి సుఖసమృద్దిం 
గూర్తుమ. 

ఇచ్చటం జేరిన యోదేవ వరులారా! యోగిపుంగవులారా! మనుజశ్రేష్ణలారా! 
మోమో సదభీష్టముల నెల్ల మోకునేనొసంగువాండను. పుత్రపొత్రాదులును, ధన 
ధావ్యములును, భోగభాగ్యములును, ఆయురారోగ్యములును, గీర్తిప్రాభవములును నివియు | 
నవియునవ వేల వేవికోరిన నన్నియు6 గోజులేక యవస్యము మోకుం జేకురంగలవు, | 
ఇందిసుమంతయు పందియములేదు. ఇంతగ బలుకుటెందులకు? ఇందునను నెందునను |! 
నాపేర న మద్భక్తులకు సజ్జనులకు సద్భావసహకారంబుల నుపకారము లొనర్భువారెంతయు | 
వాకుంబ్రేమపాత్రులు కాగలరు. మానవుడే గాని వేలుపుగాని, యక్షరాక్షసాదుల | 


Fr rr err 


జ్య 
తి 


ae BE iT EE, ir DE) ir కం he న్‌ ఇ. EY EE SOR) if HOD fe eh రం ము యమున hI 
శ EW Me WE 4 CNC 4 4 ఈశ 4 116 ఈ గో మం ర రు ముత చుట 






—__—_ 





శీ వేంకటాచల మాహాత్మ్యము 


వెన్వ(డుగొని, ఎవ్వరికింగాని, (ద్రోహమొనరించువా(డు, కష్టములంగూర్చువా(డు 
మహాసాపియగును, 

ఎట్టీవా(డైనను, పాపికాని, కపటిగాని, ద్రోహిగాని గతమునకు వగచి, పశ్చాతప్తుండై 
భక్తిశ్రద్దలతో నిటంజేరి స్వామిపుష్కరిణిని మునిగి నన్నుసేవించువాండు పవిత్రుడగును 
సఫలమనోరథు(డగును. మజిపాపకార్యముల పొంతకాతండు చేరరాదు; చేరనేచేరడు. 
పాపములం గడ్గుకొని పవిత్రుండగు నాధన్యుండు మజల, పాపపంకిలము నెట్టు పులుము 
కొనగల(డు? బొదార్యగుణసముద్రుండు, కరుణానిధి యావేంకటాధీశుండచటి భక్తులకెల్ల 
నిట్లు వరములొస(గి తనియించి భేరీమృదంగములు, ఫణవాణక గోముఖంబులాదిగా 
మ౦గళవాద్యములు (మోయుచుండ నింగినుండ పూలజల్లులు గురియుచుండ 
శ్రీభూదేవులతో గూడి మహాదివ్యరత్న తోరణ యుతంబగు దివ్యవిమానంబును 
(బ్రవేశించెను. 

బ్రహ్మాది దేవతలు, మునివరులు, (పేమపూర్ణ మనంబులతో నెల్లజనంబులు చేరి 
జియజయధ్వనులతో, లోకంబులు (ప్రతిధ్యనింప సంస్తుతులొనరించిరి. ప్రత్యేకించి 
యాపితామహుండు బుషులతో మునులతో, యోగివరులతో, నింకను దపసులతో. 
గూడి శాస్త్రవిధిని శ్రీవేంకటేశుని దివ్వమంగళోత్సవమును సమారోహంబున సుసంపన్న 
మొనర్భెను, 

పిమ్మట నాప్రభుని దేవదేవుని భగవంతుని యుత్సవకార్యంబులొనర్చిన 
యాబ్రహ్మాది దేవతలును, యోగులును, బ్రాహ్మాణులును, క్షత్రియులును వైశ్యశూ(ద్రులును 
వెల్లమానవులును (శ్రవణ నక్షత్రమున బవిత్రమును, బాపనాశనమును, బుణ్యప్రదమును, 
లోకవూజితమునగు నాస్వామి పుష్కరిణీ జలంబుల నవభృత స్నానమొనరించిరి. 
స్నానానంతరమున( దపోధను(డా సనకమహర్షి.వర్యుండు సర్వజ్ఞాండెల్లముని మానవుల 
సంబోధించి యిట్లనియెను. ఓ మహాపుణ్యభాగులారా! మోరెల్లరు నాచెప్పుదాని ధ్యానముంచి 
యాలింపుండు. యోగబలమునను, ధ్యానబలమునను నేనెటింగినదావి, నెల్లశా(ప్రముల 
మననమొనర్చి (గ్రహించిన దానింజెపుచున్నాడను. చక్రధారి శ్రీనివాస భగవంతుని 
యీపుణ్యమయ మహోౌత్సవానంతరమున నవభృత ష్నాన మొనర్చువారి జన్మజవ్య్మముల 
యనంత ఘోరపాపములును నా క్షణముననే నశించిపోవును. పాపములం దొలంగి వారు 
ముందుముందు పవి(త్రజీవితమును పాగింతురుగాక, 

తపోధను(డగు నా సనకమువివరుం డిట్లు పల్కినంత యాలించి మహాదేవుండును 
అదియంతయు నిక్కమె యవెను. అప్పు డందలి దేవాదు లెల్లరు స్వామిపుష్కరిణి 
వెంతయు( బొగడి వినుతించిరి. అటుపిమ్మట, నుశ్రావ్యములగు వేదధ్యమలతో, 


మంగళవాద్యములతో, నృత్యగీతములతో నానావిధములగు దివ్యఘగంధిత పుష్పరాశులతో? 


4 a శశ రత తక ల యూ. 





న ల భభ న 
లో ఖ్‌ p77 సో EE Er న శ శ 





శ్రీ వేంకటాచల మాహాత ట్ర్రము 


(బ్రసూనయజ్ఞము నొనరించి భగవంతుని సంతుష్టుని గావించి కడపట నెల్లదేవవరులశ్రో | 
నరవరులతో విరించియానల్లనయ్యకు వెన్నునకు€ గ్నెమోడ్సు లొనరించి నిలిచెను, | 


తమ్మిచూలిచే బాగుగ నడుప(బడి నెజివేరిన యాయుత్సవముచే నెంతయ్న " 


బ్రసన్నుండై యాహృషీకేశు(డు శ్రీనివాసు(డిట్లని పలికెను, ఓ తమి చూలీ!నేనిప్పుడెంతర్ను 
సంతుష్టుండనైతిని. నాయీసంతృప్తికిం దగునట్టుగానే మోకేమొసంగునది? దానికింద: 
దేమియు6గానరాకున్నది. సృష్టికార్యదురం ధరా! పరమేష్టీ! అతిశయించి నేనిచ్చునదేమున్న! 
నేనేనీవు నీవేనేనుగద. నేనెవండను? నీవెవండవు? నేనేమొసంగవలయునో! యేమొసంగ | 
దగునో, నీవేవచింపుము. ఇట్టులనుచున్న యాజాలి చూపుల వానిగలుములవెళి 
చెలికానింగాంచి, నలుమొగంబుల వేలుపిట్టులనియెను. ఓస్వామో! దేవదేవా! ఇ 
యంతయు మోయను(గ్రహమ్మ! నేనెంతయు ధన్యుండను. ప్రభూ! (ప్రపంచకళ్యాణ 
మొక్కండుదక్క నాకువేరొండు కోరికియేమియులేదు. కావున నోకరుణాసింగ్రో! 
నామనోభీష్టము నాకర్లించి సుసంపన్న మొ నర్సందగును. ఈనగరాజమ్మున నెల్ల కాలమిట్లే 
యర్థిజనమ్ముల మనోరథమ్ములః దీర్చుచు, దీనజన కల్పకంబుగ దయారసమ్ము 
చిమ్ముచు, మారిందున నుండుట యే నాయభీప్పితము. అనిచేతులు మోడ్చి ఎలుచున్నంత 
నా రమాకాంతు(డు “ అదియెల్లయునట్టకాగలదు.” అనియను(గ్రహాంచి యందలి 
వారలనుద్దేశించి యిట్లనియెను, ఓవేల్పు పెద్దా! సంతృప్త హృదయుండవై నీలో కంబునకుం 
బోయి నీస్ఫష్టికార్యములందు' బూర్యమట్ల మనసుంచి కర్తవ్యమును నెజువేర్పుము. 
పొమ్ము సుఖముండుము. ఓ మహాదేవా! పినాకపాణీ మీరును మోస్తానంబున కే! 
భక్తజనపాలనం బొనరించుచు గిరికన్యకతో నిచ్చా విహారంబుల సఫలమనోరధులు 
కండు. అగస్త్యమునివరా! మోరును మొళిష్యులతో మో యా(శ్రమమున కరిగి మమా 
నిత్యనైమిత్తిక కర్మల స్తదానుష్టానంబుల సుప్రవృత్తులు కండు. ఓ యోగివరులారా 
మునితల్లజాలారా! మోరును మోమో పవిత్రాశ్రమములకుం దయజేయుండు. మా 
మోకర్తవ్యంబుల( దపస్పాధనల నవిచ్చన్నముగం గొనసాగింపుడు. ధ్యానామృత 
రసపానంబున దనివిచెందుండు. అన్యోన్య సహకారంబుల( దనిసి తనియింపుడు. 
ఓవేలుపు దొరలారా మోమోనెలవులకు జేజే గములతో. బోయి నిశ్చింత నుండుడు. 
('ముక్కడి రక్కపులెల్లరుం జక్కాడ( బడినవారే. మనుజవరులారా! భక్త తల్లజులారా! 
మోమావిలయమ్ములకు శాంతి సుఖానందములతో. బొండు. నీతి నియమముల, | 
దయాధర్మముల నెల్లరకాదర్శులై తగుమార్గములం ద్రిప్పి మోరుతరించి వారిందరింప( 
జేయు(డు. ఇట్టని యా వేంకటేశభగవానుం డుత్సవంబునకు వచ్చిన యొల్లర 


భ్రీతిపూర్వకమ్ముగ వీడ్కొలిచ్చి వారి వారి పానంబుల కనిపి తానును నట దివ్యవిమానంబువ 
శ్రీదేవితో భూదేవితో? జేరినిలిచెను. 


టం నం గా య 4 





శ్రి వేంకటాచల మాహాత ట్ర్రము 


ప్రసూన యజ్ఞ నివరణ 
ళ్‌ 


అంత( బ్రసూనయజ్జ్ఞమన నేమని శౌనకాదు లడు(గ సూతుండిట్లనియెను. ఓ 
మునివరులారా! ప్రతిగురువారమున( బవలు మూడుగంటలకు గతదినంబుల దేవునికిం 
గరింపంజేసిన వ(స్తాభరణములను దొలగించి సాయంసమయమున6 గేవలము 
పుషాభరణములతో నావేంకటగిరీశు నలంకరింతురు. ఈ యలంకరణమునే 


ప్రసూనయజ్ఞమనియందురు. మటజల శుక్రవారమున మధ్యాహ్నమున నాపుమ్రోభరణములం 
దీసీవైచి మహాభిషేకమొనరింప( బడును. ఆనాండు ధరింపంేసిన వప్రాభరణములు 


మజలవచ్చు గురువారము దనుక నుండును. ఆనాటి ప్రసూనయజ్ఞమున నవి తొలగింపం 
బడును. ఆనాడు జరుగు ప్రసూనయజ్ఞ దర్శన మత్యధిక పుణ్యప్రదమై తనరారుచుండును. 

అంత శౌనకాది మహామునులు రౌమహర్షణిం గాంచి యిట్లనిరి. ఓ 
సూతభగవాను(డా! ఎల్లవేద శా(సప్త్రతత్య జ్ఞాన సంపన్నా! నానాపురాణాఖ్యా నిష్టాతా! 
వీయను[గ్రహంబున నుత్తమోత్తమంబును బరమాళ్చర్యంబునునగు వేంకటగిరి 
యాఖ్యానంబును నపార ్రభావాన్వితంబును బరమ పవిత్రంబును బాపనాశంబును 
వగుదాని నాలింపంగంటిమి. భగవంతునకును నా య!ద్రిరాజముపై నమితమగు 
వెనలేని ప్రీతియొప్పి యుండెనుగదా శ్రీ వేంకటేశుండును మహాశ్చర్యకరంబులును 
దివ్యంబులునగు చరిత్రలచే నొప్పువాండు. పరమాద్భుతంబు లాతని చరితలు. అట్టివి 
జగతీతలమున మటెచ్చటను గన్నవియు విన్నవియుంగావు. ఆ (ప్రభుని వింతకథలు 
విన్నకొలందియు విననుత్సాహమేకాని తనివియే లేకున్నది. ఓ తపోధనా! దేవాదులనెల్ల 
వీడ్కొల్సి రమాపతి పిదపనేమేమి యొనర్భెను? ఆట నుండి వెడలి యాదేవాదులు 
నేమేమిచేసిరి? అనియడిగినంత నాసూతవరుండా మునివరులంగాంచి యాదరంబున 
నిట్లనెను. ఓ మునితల్లజులారా! దేవదేవుని తరువాతి దివ్యచరిత్రము నాలింపుడు. 
ఎల్లలోకములకు6 బితామహుండా బ్రహ్మదేవుడు హంసవాహన మధిరోహించి దేవాదు 
లెల్లరు( బలువిధముల( బ్రస్తుతులొనరించుచుండ. దనసత్యలోకముం గూర్చి వెంటనే 
బయలుదేరి వెడలిపోయెను. దివ్య విమానంబు నెక్కి గంధర్వాదులు కీర్తించుచుండ 
పహప్రాక్షుండు పురంధరు(డు పోయి యమరావతిం జేరెను. ప్రమథగణములతో 
నందికేశునితో( బార్వతీపతి మహాదేవుండు వేంకటా(ద్రికిం బ్రదక్షిణంబు వొనరించుచు( 
దవయునికికిం దగిన పవిత్రోత్తమ స్థానంబునకై నెమకుచు నెమకుచు వావేంకట 
పర్వతమున కాగ్నేయమున( బరమమంగళంబును, లోకపావనంబుమనగు పవిత్ర 
కపిలతీర్ణముం గాంచి యదియ తనవాసమునకు రమణీయంబని తలపోసి యందే 
 యుమా రమణితో నెలకొనియుండ నెంచి యప్పటికి. దన రజతాచలమునకుం 





వేంకటాచల మాహాత్మ్యము 


శ్రీ 





పంచమాధ్యాయము 
సుదర్శన పరాక్రమవర్ణ్లనము 


శౌనకాది మునివరులు సూతముని తల్లజుంగాంచి యిట్లనిరి. ఓ మునతల్లబ్షా! 
భగవంతుని యాజ్ఞచే నాచతుర్భుజుని చక్రాయుధము పోయి దుష్టులగు వారినెల్లు 
జోరుల, దుండుగుల, పొపిజనంబుల6 నాశమొనరించెనని మోరింతకుమున్ను వచించి 
యింటిరిగదా. ఆకథయంతయు వివరముగ విన గోరికపడుచున్నారము. అక్కటికపూన్సి 
యదియంతయు'. దేటతెల్లము గ దెలియంజెప్పుడు. 


వారల విన్నయా రౌమహర్షణి వారింగాంచి యిట్టనియెను. ఓ తపోధనులారా! 
ఆచ(క్రరాజము యొక్క పరమాద్భుత పరాక్రమ వృత్తాంతమును సం[గ్రహముగ 
వచించుచున్నాడను. మోరెల్లరును సావధానచిత్తులై యాలకింపుడు. ఆ సుదర్శన 
చక్రము యొక్క యుత్కట పరాక్రమ చరిత్రను వివరముగ వర్షింపనేరికిని నసంభవము. 
నేనవనెంత, ఓ చ(క్రరాజమా ! నీవు పోయి యాదుష్టలనెల్ల నాశమొనరించిరమ్ము అని 
మహావీరరూపము నొసంగి పొమ్మున, వేంకటనాథుని, వెన్నుని యాన తల(దాల్సి 
మహాద్యుతి సంపన్నమగు నా సుదర్శన రాజము గంధర్వగణసేవితమై బయలుదేరి యా 
పర్వతశిఖరము నుండి దిగి ముందునకు సాగిపోయెను. ఉద్యతసకలాయుధపాణులై 
మహాయోధవరు లెందటో వెంటనంటి పోవుచుండిరి. ముసలముద్గర తోమరములంబళ్టీ 
వీరాలాపంబుల వి(క్రమించువారును, (ప్రాసశూలఖడ్లహస్తులై సింహనాదంబుల! 
జెంగలించువారును, పట్టిస ధనుర్భాణంబుల( బూనివిజ్బభించు వారును నింకను 
నెందజెందజో మహావీరులు నాదైత్యారి యాయుధరాజమును సుదర్శనరాజమును 
_ వెంటనంటిపోయిరి. రథగజతుర(గ పదాతులు వేలాదిగ బలిసికొలిచిపోవుచుండిరి. భేరీ 
మృదంగ పటహుఢక్కాది వివిధ జయవ్యంజక యుద్దవాద్యంబులు దిక్కులు (ప్రతిధ్వనింప 
మోగుచుండెను. ఆ వేయంచుల వాలపుడు వీరరాజపురుష రూపముం దాళ్ళి 
పలువిధాయుధ సంశోభిత సహ(స్రబాహులు కలిగియుండెను. ఆ రాజపుడు శిరమున | 
గిరీటము, నురమున హారములు, కరమున( గంకణములు, వెలయనొప్పెను. నవరత్న 
మండిత కేయూర కటకాంగదాది సకలాభరణ భూషితుండై యొప్పియుండెను. వదనము 
దం(బ్రాకరాళము, జృలదగ్ని సన్నిభప్రభమునైయుండెను. ఏబదిబాహులబ్రవర్తకా'స్తములు, ' 
 నేబది బాహులనివర్తకాస్తములు, ధరించి యింకను నున్నకరముల భికరాయుధములు 
' పూవి శత్రుభీకరు(డై పద్మరాగమణిరంబిత వ(స్తములు ధరించి యనేకానేక తురంగంబులు 





శి వంకటాచల మాహాత్య్యము we క hE ta 


పూన్సినరథం బెక్కి తూరుపుదిక్కునకు జయవిజయ ధ్వనులతో. బ్రన్ఫానమొనర్భెను. 
ఆప్పుడొద వినయా మహాచ్వనికి. (బ్రపంచమందలి చరాచరములు భయభీతములై 
తల్పడిల్లిపోయెను. ఆకాశము పగిలిపోయెనా? పర్వతములు బ్రద్దలాయెనా? యను 
ననుమాన బాధితులై లోకమున వారెల్లరు హాహాకారములొనర్నసాగిరి, 


సుదర్శను తూరుపుదెస రణ విక్రమము 


వేంకటాచలమునకు( దూరుపుదిక్కున నెన్నెన్నియో పెద్దపెద్దకొండలు కలవు. ఆ 
పర్యతారణ్యములందుC బెక్కురు బలవంతులు మోసగాండ్రు హాంసకులునగు దుష్టులు 
నివసీంచుచుండిరి. అసురాంశ సంభూతులై జనపదంబుల( బెక్కురు మిక్కిలి 
భయంకరులు, వంచకులునై యెల్లపుడు మారణాయుధములు ధరించి యెల్ల ప్రాణులకు 
హానికలిగించుచుండిరి. వేదకర్మలవీడి తోడివారిం గూడ వేదబాహ్యుల నొనర్చుచు ధవమునే 
దేవతగ నారాధించుచు ధర్మభాహ్యులై సత్యాహింసలకు దూరులై |ప్రవర్తించుచుండిరి. 
వారికెల్ల విధముల దోడ్సడుచు రాక్షసాంశులు నితరజాతుల( బుట్టిన వారెందతో 
నిరంకుశులై యుండిరి. వారెల్ల మానవులకు ధన,మాన,ప్రాణ భంగములొనరించుచు 
నిరంకుశులై, పాలకులను, వీరులను గూడ లక్ష్యపెట్టక, దొంగలు, దోపిడిగాం(డ్రునై, 
హంతకులై తిరుగుచుండిరి. ముఖ్యముగ వారు సాధుసజ్ఞ్జనుల వెదకి వెదకి పీడించి 
పీల్సికొని తినుచుండిరి. కాటుకకొండల వలె భయంకరోన్నత దేహములతో, 
వికృతాకారములతో మేఘగర్ణనల( బోలు నెలు(గులతో జనులకు వెజపు గలిగించుచు 
నాదుష్టరాక్షసు లాదుగ్గమ  ఘోరారణ్యముల నెలవుకొవియుండిరి. మతికొందణు 
జనపదముల నుండినవారై మోసంపువృత్తుల జనుల వంచించుచు నాఖలులకు 
నెల్లవిధముల( దోడ్పడుచుండిరి. అడవులనుండ కొండలనుండి జవపదముల నుండి 
వందలకొలదిగ, వేలకొల(దిగ దస్యులు వెలువడి గుంపులు గుంపులుగ వచ్చి బయట6 
బల్లెలపై, పత్తనములపైం బడి కొల్లగొట్టుచు జనుల గ్రూరహింసలం బాలు పజుచుచుండిరి. 

ఇట సుదర్శన వీరుని సేనలనుండియు. గొందటు కొందటు విడివడిపోయి 
వారలనెదిరించుచుండిరి. అక్కడక్కడ వారికి వీరికి సంకులసమరములు జరుగుచుండెను. 
అగ్గిని బడు మిడుతలవలె నాదుష్టాసురులు సుదర్శన ప్రభుని యుజ్వుల సేనాప్రతాపాగ్నులం 
బడి బూడిదయగుచుండిరి. (క్రమ(క్రమముగ నాదుష్టవవచరులెల్లరు భస్మమైపోయిరి. 
జనపదములం గలిగిన దుష్టులును, దుండుగులును రూపుమాసిరి. వారి వారి వంశముల 
వారగునెల్ల మాయావులును సమూలముగ నశించిరి. ఆ పర్వతారణ్యములు జవ 
పదములునన్నియు నిష్కంటకములాయెను, వశుషక్షులతో( బ్రకృతిశోభనంది విరాజిల్లైను. 


>: TRENT TE, ఇ TO NYY Tre 
SRE 








క 
A 
[ 
7 


[కన 


4 
/ 
; 
{ 
yp 
నో 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 





వేంకటాచలమునుండి పూర్వసము[ద్రము దనుక మధ్యనుగల కొండలు పిండిచేయ(బక్షి 
సపాటచేయంబడెను. (గ్రామములు, పట్టణములు జనపదములు, నిష్కంటకములై, మె 
భయములు, బాధలు, తొలగి, సుఖసంపత్తితో నిర్మలానందము నందెను. సాదుసజ్జనుల 
మునులు, నెల్లజాతులవారు ముదమున నా(ప్రభుని సదయుని సంస్తుతించిరి. 

అది మొదలుగ నాదేశమున నెల్లప్రజలు సుఖనివాసములు చేయుచుండి!, 
ఆసుదర్భన శాసనమున6 బర్జన్యుండు కాలానుకూలముగ సమృద్దముగ వర్షములు 
కురియుచుండెను. సశ్యశ్యామలమై భూమి పెక్కురెట్టు ఫలించెను. ఫలవృక్షము లమితము! 
ఫలింపసాగెను. గోవులు మహిషములు మధురక్షీరములు కడవలకొలందిగం గురియసాగెను 
ఎల్లజనులు కృతయుగమునందునట్ల ధర్మవర్తనులై నీరోగులై యాయురారోగ్యముల 
నొప్పియుండిరి. ఎల్లరును వారివారివృత్తుల స(క్రమముగ నాచరించుచుండిరి. వేదవిద్యలు 
విస్తరించెను. దేశమున దేవబ్రాహ్మణ భక్తి ప్రజానురక్తి, సేవాసక్తి తిరముకొనెను. 
క్షాత్రతేజిము సంవ్యాప్తమాయెను. వణిగ్దనులు దానధర్మము లొనరించుచు ధర్మచింతనులై 
వ్యాపారములు సాగించుచుండిరి. కృషకుల కృషిఫలించినది. యోగులు యోగాభ్యాప 
పరితృస్తులైరి. తపసులు తపోనిరతులైరి. ఇట్లెల్లరు తమతమ ధర్మముల దవిలి శాంత 
జీవితములు నడుపుచుండిరి. దేశమంతయు రాహుముక్తచం(ద్రునట్లు శోభించుచుండెను, 
ఆప్పుడు సుదర్శన ప్రభువు తానొకరమణీ యోన్నత ప్రదేశంబునం గొలువుండి (ప్రజలనెల్లర 
జీరి “మోకై నేనింకను నేమిచేయవలసియున్నది? ఉన్నశెప్తుడు” అనియడిగెను, 
అదివిన్న ప్రజలిట్లనిరి. ప్రభూ ! ఇంతకుమున్ను మేము దొంగలచేతను, దోపిడిగాం డ్రచేతను, 
మోసగాం'(డ్రచే, దుష్టులగు పాలకులచే నత్యంతము పీడితులమై వెతలందితిమి. ఓ 
స్వామి! నేడు మోయను(గ్రహమున మాబాధలన్నియు. దీరెను. మేమెల్లరముః | 
గృతార్శులమైతొమి. ఇట్టమచున్న వారిని విని సుదర్శన విభుండు ఆదేశమునకు, | 
నొకధర్మాత్ముడగు పాలకుని నియమించి యాతని నీతినియమ రక్షకు(డుగా( బ్రజొ 
రంజకుండుగా మండుమని, యెల్లర ధర్మమార్గము విడకనడుచుకొనవలసినదవి 


నియమించెను. సుఖసంపదలతో( దులదూగుచు( బ్రమోదము నందుచుండునదిగ 
సెలవిచ్చి యాదేశము సురక్షితమొనర్శ్భెను. 


ఆగ్నేయ దిశను సుదర్శనుచే నసురవధ 


శేషా(ద్రికాన్నేయదిశయందెందతో రాక్షసాంశోద్భవులు క్షత్రియ వంశజులు, 
దుష్టలును, మాయావులునునై పాధుసజ్జనులను (బ్రాహ్మణులను నెల్లమానవులను 


బలుపిధముల బాదించుచుండిరి. దానవాంశలం బుట్టివర్తకజాతుల వారు కచ్చితమనమున 
నమితముగ లాభములుగుంజాచు నవసర వస్తువుల 


టే Ro rr wr wr wre re 


| జ్ఞ శ్‌" 0 _ a or ఖా సా స్త జ్‌ వ ఇ న ఇ. రై జ్‌ గ ఇ జం 4 గ 5 గి , , కి 
. శ్చ శ శ శ శ శే 4 4 4 ళు ఇ 4 "స్మ క హ్‌ భ్‌! జ 122 ॥; కట లో rig: 7 ఇల 5 es (నల్‌ 27 
స్ట్‌ 1 





న్‌ 


శి, వేంకటాచల మాహాత ట్రము 


సామాన్య జనులనాకలి చావుల కగ్గమొనరించుచుండిరి. మాటలను బైకేమేమి వెల్లడించినను 
నిజమునకు వారికిదేవునందు నమ్మకములేదు, పున్నెమునందాసక్తియు లేదు. (ప్రజల 
గల భగవంతుని వారు గుర్తింపరు. ధనమే వారికి దైవము, పావనము. వారెల్లం 
దమకనుకూలముగ దుర్గము లొనరించికొని, తమదుర్శాత్తుల సాగించుచుండిరి. 
సుదర్శన రాజుసైన్యములతో నేతెంచుట విని యాపాపులు దండులై వివిధశస్తాస్తములతో 
వచ్చి యెదిరించిరి. వారికిని వీరికిని దుముల యుద్దము ఘోరమై జరిగెను, తొండములు 
తెగిన యేన్లులు, మూపులుతెగిన యొంటెలు, కాళ్లు తునిసిన తురంగములు, తలలువేరైన 
యోధులునుగలిగి, తునియలైన కాలుసేతులు, చెక్కలైన డొక్కలు, (ద్రేలాడు(పేవులు, 
సైకివచ్చిన కనుగుడ్డు వెలుపలకు (వ్రేలునాలుకలు గలిగి హా హా కారములతో, మూల్లులతో 
కేదనలతోడి వికటపు టరుపులతో నోడికలు కట్టిన రక్తముతో మాంసఖండములతో 
నాయుద్దభూమి భూత(ప్రేతముల మహానసగృహము వలె నసహ్యామై, భీభత్సమైయుండెను. ' 
త్రిపురముల గాల్చుతతి ముక్కంటియట్టుల దుష్టుల దుండగముల విని,కని, కోపోద్రిక్తుడై 
గడుసుకైదువు జోదు ఒక్కుమ్మడి విజృంభించి సేనలతో నాదుష్టుల( గసిమసంగసాగెను. 
ఇప్పుడె సైన్యముగ( బోయి, నిశ్ళేషముగ దుష్టరాజుల, సేనలతో, బరివారముతో 
నాశముచేయుము. జనపదములకు( బురములకు( బోయి వంచక వర్తకజాతుల( 
బరిమార్సుమని ససైన్యుండగు జ్యాలాముఖునకు, సేనానాయకునకు నాజ్ఞ యిడెను. 

చక్రరాజముచే నట్లాజ్ఞనందిన యాసేనాపతి మహాబలు(డు, జ్యాలాముఖుండు, 
పగతురనెదిర్చి ఘోరసమరమొనరించి దుష్టశాత్రవ నివహంబుల భిన్నాభిన్నమొనర్శి 
చెల్హాచెదరొనర్చెను. వనచరుల, చోరుల, దండులు చావగ మిగిలినవారు భయభీతులై 
యాయుధములు విడిచి యడవులకుం బాతిపోయి, కొండలకేగి శిఖరంబుల జేరిదాగిరి. 
కాని యాయడవుల( గొండలనెంతవెదకినను నందొక్కడును గానరాలేదు. సుదర్శన 
సైనికులు ధైర్యసాహసములతో దస్యుమూకలంగనుంగొన పరిమారృనడవుల, 
గొండలనెల్లెడల విడివడి వెదుకసాగిరి. వనదుగ్గములలో' కొండగుహల, కందరములం 
జెట్లపై( బొదలలో నెల్లెడల నంగుళమంగుళముగా వెదకి వెదకి విసిగివేపారిరి. ఎందునను 
దన్యుమూకల నొక్కనినైనం గనుగొనజాలకపోయిరి. వారి జాడలేమియు వీరి కెజుకరాలేదు. 
వారందజు వచ్చి తమ యసఫలతను, దమసేనానితో మనవి చేసికొవిరి. దుర్టయుండగు 
వాపేవాని జ్యాలాముఖు( డదియంతయు వివి యచ్చెరువంది యిది యాదుష్టుల 
మాయయని తలంచెను. 

అప్పుడ యాత(డా దేశమందలి జనసమూహముల, సాధుపజ్జ్ఞనులల బిలిచి 
వారలం దక్షణమె యాతావువీడి వేరొకయెడకేగి యుండంగోరెము. వారును గుటుంబములతో 
వేరొండు అల బోయిరి. బక మత అతుల్‌ 


PONE EEN RENE NE RHINE 3 SEDER 
4 444 శ వమ వ: 









ప ఇ 
స ఈ అ జు ~ ఖీ వ... వ. వ సవ నస్‌ స 


అవ్వల వాచ లలా 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


అల eh 


సమంత్రకముగ దుష్టదానవుల, దస్యులం బ్రజాద్రోహుల నెందున్నను వెదకి వెర్ష ! 
దహింపసంకల్పించి ప్రయోగించెను. తేజో మయమగు' నాదివ్యాస్తమెంతయుం (| 
మాయెను. అందుండి యగ్నికణములు భగభగమండుచు లేచి. నలుడ్వైల్య 
దావరింపసాగెను. ఆతేజమును భరింప రోదసికిని వెక్కసమాయెను. భూతముజ ' 
తల్లడిల్లి యాక్రోళించెను. ఆంతలో నామంటలు మాటుమణగి యామాయ్యా ! 
మాయలం(బ్రుంగి యణంగి యున్న తావులందెల్లం గొండగుహల, వన, దుర్గము 4 
వనపదముల, బోయి వ్యాపించి వారలం జుట్టుముట్టి, వారి మాయలమటుమాడ 1 
మొనరించి యాయాతావుల నెల్లవారలతో( బాటుగ నీజుగావించెను, వారలను | 
వాతింబేరియున్న వారలను, నచ్చటి చెట్టుచేమల, జీవజంతువుల నెల్లమండించి బూకి | 
చేయపాగెను. అపాపులు మేనులు వణయక మనసు మనసునలేక6 ఆలుబీడ్డలళో |! 
బరివారములతో దామున్నతావులు వీడి మాయలు వుజచి వజలి ! 
(ఖాణములందక్కించుకొన జతనము లొనరించిరి. ఎందు6 బోయినను వీడక వార | 


నాయస్రజ్వాలలు బూడిద బుగ్గి యొనరించెను. అందిం గాల్సి యాయస్త్ర రాజము | 
మజలివచ్చి యమ్ముల పాదివి జేరియుండెను, 


అసుర గణదంబు లెల్ల భస్మమైపోగా నాదేశ మందెల్లెడల మేఘములావరింశి 
నిండువర్షములు కురినీచల్లంబడెను. నదీనదములు వాపీ కూవతటాకములు 
జలపూర్ణములాయెను. అందుండిపోయిన జనంబులెల్ల సాధుసజ్ఞనులు, నెల్లజాతుల 
వారు వచ్చి వారివారి తావులం జేరిరి, మునులు దపసులు వనముల జేరి భద్రముగమండిగి 
సేవాపతియు+ దనపవి నెజవేర్చి వచ్చి మోప్రతాపము వలన దుష్టులెల్లనశించిరి. అంతయు 
భద్రము అనవిని సుదర్శనుండు నానందించి యాదేశమునకుం బోయి యెల్ల 
తావులపాధుసజ్జనుల యునికికి. దగునట్టు లొనరించి, పురములు, (గ్రామముణ, 
రాజమార్గములు బాగుగ నిర్మించి యదియొక సత్యలోకంబ'-నం జేసెను. అందు |} 
ధర్మాధ్యక్షుప్రజాను మోదకునొకని పాలకునిగ నొనర్చి ప్రజలనెల్లర ధర్మము తప్పక || 
పాలించి సుళ్లులనొనర్చ( గట్టడంశేసి, సత్యముం ధర్మమున్వీడక (ప్రేమై కజీవులుగ( గలసీ 
మలపీయుండం (బ్రజలకెల్ల రకానతిచ్చెను. ఆటనెల మూ(డువానలు, ననుకూలముగ 
గురియఫలపుప్పములతో! (బాడిపంటలతో జనులెల్లరు సుఖులైయుండిరి. దేశమంతయు |{ 
Mg Hagens నుండెను.చతుర్భుజుని చక్రాయుధమైన సుదర్శునుడు | 
ఈ ప్రకారము మరియు దక్షిణదిగ్భాగమును, పళ్ళిమ దిశను, ఉత్తర భూభాగమును 
గలకైత్యులను వారి సంగడి మూకలను దునుమాడి దేశ మకంటక మొనర్చెను. 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


జనక నృపనరుడు జానకింగనుట 


తొల్లి విదేహదేశవ:ను నిమియనురాజు పాలించెను. ఆతనికుమారుండు మిధి. 
అతనికి విదేహుండనియుంబెరు. ఆతనిపేరుననే యావిషయమునకు విదేహ యనియు, 
వాతనిపట్టణమునకు మిథియనియు( బేరులయ్యెను. దానింబరిపాలించు వారు 
వదేహులనియు, మైధిలులనియు బిలువబడుచుండిరి. మిధికి నిరువదొకటవ తరమువా(డు 
హ్రస్వరోముండు నాబడు రాజచంద్రుడు. అతనికిం గుమారులిరువురు; జనకుండు, 
కుశధ్వబాడుననువారు. జనకుడు రాజై, ప్రజారంజకు(డై ప్రజలం బాలించుచుండెను. 
అతడు పరమధార్మికుడు, సత్యనిరతు(డు; సర్వశా(్రార్ధవేది; కోపవర్టితుడు, నిర్మముండు, 
నిత్యతృ్సప్తుడు, నరహంకారుండు, నాత్మజ్ఞానియునై యుండెను. 


ఆత(డొకపుడు దైవత 'ప్రీతికై జన్న మొండు పొనరింప సంకల్పించి యజ్ఞార్ధమై 
యొకయెడ( బవిత్రభూమిని నిర్ణయించి దాని తాన సువర్ణమయహలమున దున్నుచుండెను. 
ఆంతనొకచోనా నాగేటి కలట్టున వెలువరింప(బడి, నాగటిచాలుననొక ముద్దులమూట కట్టు 
పసికందుతోచెను. దానింగన్న యంతన యారాజా చిన్నారిపాపమ బట్టి యెత్తి యొడినిడికొని 
బిడ్డలులేని వాడగుట నినిసువు నాబిడ్డయని పలికెను. నాగేటిచాలున నుదయించిన 
దగుట సీత యని పేరుంచెను. జనకునిబిడ్డయగుట జానకియనియు( బిలువం 
బడుచుండెను. ఆమె నానాటికిం బెద్దయై యాయింట బంగరుబొమ్మయె తిరుగుచుండెమ. 
ఆమెకు ఓమ టై నారాజవరునకు నూర్మిళయను నొకకూతురును వల్వురు కుమరులుమ 
జినించిరి. ఆతని సోదరు(డు కుశధ్వజునకు, మాండవి, (శ్రతకీర్తియను నిర్వురుకూతులును 
మువ్వురుకుమారులుం గలిగిరి, 


శి వధనస్సుకథ 


ఒకప్పుడు శివునిమామ దక్షుండు యజ్ఞంబు నొనరించుచు వల్లునందలిక్రోథమున 
హరుంబటీలువకయు.( దం[డ్రియని వచ్చిన శివునర్జాంగిని, తనతనయను వతి 
నవమానించుటయ కాక మహేశ్చరుని నిందావాక్యముల నవమావించెము. దాని కామె 
క్రోధ దుఃఖములు ముప్పిరి గొన నప్పుడ యాజన్నంపు వాటికవే యోగాన్నిని తనువుం 
బాపెను. అదివిన్న భూతేశు(డు ప్రమథులతో వచ్చి యజ్ఞభంగమొనర్భి యందువచ్చివ 
దేవతల దనచేతి ధనువున బాగుగమర్షించెను. వారును దేవుననేక విధముల బ్రారించిరి. 
దావికాదేవుండు వారియెడం గడు (బ్రసన్ను(డై యాధనువును వారికిచ్చి వెడలిపోయెను. 
వారును నాధనువును ను ధర్మాత్య్ముండుము నేట్దమండుమను. మిథి కైదవ తరమువాండగు ' 




















నే 125 HERERO 


శ్రీ వేంకటాచల మాహాత ట్రము 


దేవరాతునకిచ్చిరి. నాటినుండియు నాతని వంశమువారావింటిని బూజాగృహమునమం్స | 
పూబించుచుండిరి. ఆతని వంశమువా(డగు జనకునింట నాధనువు పూజలనందుచుంద్సె | 
లెక్కకు మించిన పెక్కురు బలవంతులు గాని దానింగదలింపలేకుండిరి, శ | 
పూజాగృహమున నెచ్చటం బెట్టిన దచ్చటనేయుండెను. దానినిటునటు కదల్ప్ఫువారేళేర్మై | 
ఒకనాండు బాలికయగు సీత దేవునింటిని శుభ్రమొనరింపంగోరి తానేతుడుచుచు నెడ్డు | 
చేత నావింటిం బట్టియెత్తి దాసిక్రిందం దడిచి శుభ్రమొనరి మజల నాశరూూపమ్మ , 
నెప్పటియట్ట యును. ఆదికన్న ఉలిదం[గ్రైంు కంతయబు పింళతయాచును. అగలేకార్షు. ' 
ఆవింటి నెక్కిడువాన ౩ |  సశనెచ్చి? పి... రిచెతునస్‌ యాజనక మహారాజు నశ్చయమొనర్నెను. 
సీతామతల్రిక యందచందములు, శీలసంపదలు, విన్నరాజకునూనకు లెందటెందల్తో 
వచ్చి ధనస్సు నెక్కిడంబోయి తమవశముకాక సిగున వెడలిపోయిరి. 'పెక్కురు రాజులు 
వింటినెక్కిడ6 జాలక జూనకినిచ్చి పెండ్రిచేయఐచని పగపూసు జనకునితో సమరమువక్షు | 
దిగిరి. జనకభూపాలు( డానరపతుల నెల్లగెలిచి తరిమివైచెమ. ఒకప్పుడు సాంకాళ్య 
దేశాధిపుండు సుధన్వు(డనువా(డు జనకునితో గదనమొనర్భి యోడిపోయెను. జనకుడు 
తన సోదరు, కుశకేతు నాపాంకాశ్య దేశమువకుం (బ్రభువుగ నొనర్భెను. ఇటుల నా 
పోదరులిరువురు నిరుడేశముల( బ్రజారంజకముగా6 బాలించుచుండిరి. దేశము ఫీ 
శూన్యమాయెనే, సీతకుం బెండ్లియెట్టగునాయని రాజు పరిపరి విధముల దుణింపసాగెను 


ఒకప్పుడు జనక భూపాలుడు అహల్యాగౌతమిపుత్రు, తనకులగురు శతానందుం 
గాంచి యిట్లనెను. ఓ మహాభాగా, గురువరా! సర్వతత్వ దర్శనా! కుమరితను 
సీతమగాంచిన దలంచిన నెంతయు విచారమగుచున్నది. నేనెవ్వనిసేవింతు? నాయీ 
పావముంబాపు పావనుండు మహాత్ముండెవ్వండు?ఓ మహాభాగా మహామునివరా! 
కుమారికిం దగువరువి, సమానోత్తమ వంశోద్భవు నల్లుని కులశీలరూపగుణధను వెట్లు 
పాంద(గలను? ఎవ్వని, నేదేవు నేపుణ్యచరితు సేవించి కృతార్ణుడ నుగాగలను? 
నాయాత్మజయూర్మిళ మజియొకతెకలదు. మజియు నాతమ్ముడు కుశధ్వజు 
కుమరితలు మాండవీ (శ్రుతకీర్తులుగలరు., ఎర్లిరు రూపగుణశీలలు. వివాహ 
యోగ్యవయస్కలు, సుమనోహరలు. వీరందజికిం దగువరుల నెమకి పెండ్లిండ్లు 
చేయవలయుంగదా. వి'ప్రవరా! ఈ చింత చేతనే నామనంబుత్తలమగుచున్నది. ఓ 
తపోధనా! యోగిపుంగవా! బ్రహ్మసత్తమా! ఆధ్యాత్మవిదులు, లోకముయొక్క పూర్వావర 
పరిస్థితులు బాగుగవెజింగినవారు, మా కులపురొహితులు మోరెల్లవిధముల, వాకిపుడు 
శరణ్యులు. మోరెల్ల వేదశా(స్తపురాణజ్ఞాలు, మారు ధర్మవిదులు, దుఃఖితుల దుఃఖముమ, 


సుఖానందధనులయభిమానముమ దూరమొనరింపంగల సమర్జులు. సంసార తాపము 
బాపంగల మోరె వాకిత్తరింగతి. 


ఇత కా నాల లత పంటు 


టో స ahah hhh hh hm mh లా 
RII INC, No UC టక 4744! 
REDE Toe rT rw ne we en nan Se Mh, ne, A WV AA A 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


వుజీయు దేశమున బెక్కురు రాకుమారులు కలరు; సుందర కన్యలం 
బకిణయమాడ వత్తురు. వారినెల్లనేవిధమున నేకాదని వెడలింతును ? నేనేకాకిని; 
డమ. కుమారులు నల్వురు, అజుడు, వివిక్తుడు, వివలుడు, విష్ణు భక్తుండుననువారు 
కలరు. కానివారలు కడుపిన్నలు ; యుద్దవిద్య యందారితేరినవారుకారు, అట 
! వాతమ్మునికిని విచికిత్సు(డు, వికర్తనుండు (ప్రతుర్ధనుండు నామువ్వురు కుమారులు ; 
| శిజుతలు, బాలకులు గలరు, నేనింత వరకు రాజ్యమును సుఖపాలనమొనరించితిని 
ప్రజాను మోదన మొనరించితిసి, ఇప్పుడా కానివంత పొంతచేరినది. మేమా పెద్దల 
ఘైతిమి. పుత్రకులా బాలకులు, ఇంట యుక్షనయస్కలు కుమార్తెలు. ఎమిచేయను 
1 దోచకున్నది, అన్నిటికిని మోరెగాదిదిజాపు(గల సమర్షులు, ఏదేని యుసాయమును 
| మూనింపుడు; ఈ నంసారపను([ద్రము నుత్తరింపంగల యుపాయముంగూడ చెప్పి 
తరింప౦జేయుండు. మన్వాది సృవసత్తము లేయుపాయమున నీ సంసార సముద్రము 
తరించిరో, నాకుంజెప్పి తరింపంచేయు(డు. మనుజుండెవ్వని ధ్యానించి, భక్తిని, ముక్తిని, 
బొంద(గలడో ఆపదల నుత్తరింపంగలండొ యా పరమాత్మునెజుంగం జెప్పుడు. 
ఆమచున్న జనకనరపాలుంగని శతానందతపోధనుం డిట్టులనియె. 


జనకన్సప పదితాపము = శతానందుడు చెప్పిన 
పురాణేతిహాసము 


ఓరాజవరా! మనుజుండెవ్యాని శరణముంబొంది భవతాపముల నెల్లందరించి 
సుఫింపంగల(డొ, ఆ వరదాయకు, లక్ష్మీమనోనాయకు భగవానుంజెప్పెదనాలింపుము. 
అద్దేవుంబొందినీవు భవబంధములు పాసి బ్రహ్మానందము నొందితరింపంగలవు. 

మున్నునేనొకపటి చంపకారణ్యము నుండి మువి(శ్రేష్టు వాల్మీకిం దపోధనుం 
దర్శింప దమపానదీ పవిత్రతటమ్మునకుంబోతిని. ఓరాజవరా ! నారాకకెంతయిం 
దవి సినవాండైయాముని తల్లజుండు నాకెదురుగవచ్చెను. ఆ(శ్రమంబునకుంగొవిపోయి 
యటనర్హ్యపాద్యము లొసంగి యోగ్యంబగు నతిథివూజలు పానరించెమ. నేవా 
 మువివరునకు((బణామంబులొనరించితిని. అచ్చటియామువిశిష్యులు నాకు నమస్కృతు 
లొనరింపనందికొంటిని. పిమ్మట మాధ్యాహ్నిక (క్రియలు సమాప్తినొనరించి వాల్మీకి 
మునివరుతోడం భుజియించి యట భరద్వాజాది యితర మువితల్లజాలతో, వాల్మీకి 
మునివరులతోంటేరికూర్చుండి ముదమందితిని. అటుదేశకాలోచితమ్ములు పెక్కులు 
సల్లాపములు నడిచెను. పెక్కు తెజంగులగు ప్రాచీనంపు కధలు పలుకడుడెను. అవ్యోవ్య 
సహవాసముచే, (పేమానుభూతిచే మాకెల్లరకు నెంతయు ముదమాయెను. 


ఉచ శశ ఈఈ" శ ళ్ళ 4 శ క్క శ్శ శ a శ శ్‌ శ 








FTF TCT CN 
అ I కా క! "4 క్ష UY! PUI 4 న 3 4” 4 న్‌ 





శీ వేంకటాచల మాహాత్మ్యము 


అంతలో నటకు స్వర్గముననుండి శుద్దస్ఫటికమట్టి, యొప్పుతనువుతో నారదుండు 
మహాత్నుండు చేతమహతీవీణిను బట్టి మొటుచు హరింగీర్తించుచువచ్చెను, వచ్చిన | 
దేవర్షి వర్యుంజూచి నాతో శిష్యవర్గముతో వాల్మీకిముని యట్టై తనయాసనమున నుండికే ' 
ప్రత్యుత్చానం బొనరించెను. నమస్కృతు లొనరించి యెంతయు. బ్రితసంహృష్టమాన 
సుండాయెను. యధోచితమ్ముగ నతిధిపూజలు కొనసాగించెను. ఓముని దేవా! ఇదే 
పాద్యము. ఇదేయర్థ్య మిదోయాసనము. అను(గ్రహింపు(డు. భగవాన్‌ ఇవేరుచ్యములు 
కందమూలములు, ఫలములు. (ప్రతిగహించి యారగింపు(డు. ఓతపోధనా! చాల 
దినమ్ములకు మోరిటకు వేంచేసితిరి. ఎంతయు సంతసము. మోకిదే స్వాగతము. 


ఇట్లెంతయు సత్కతుండైనారదుండు సంతుష్టుండై మృగాజినమున సుఖాసీనుం 
డాయెను. ఫలములనారగించి, (శ్రమను బాసినవాండాయెను. తదుపరి వాల్మీకిని గని 
యిట్టులు కుశలములడిగెను. ఓ మునిపుంగవా! (త్రివిధథమగునీతపమిట నిర్విఘ్నముగ( 
గొనపాగుచున్నదికదా! ఈ యాశ్రమమందలి తరులతాకుంజములు సకాలమున 
సమృద్దిగం బుష్పించి ఫలించుచున్నవే. తపః॥క్రియార్డములు కుశలు సమిధలు 
సులభంబులైయున్నవే? అనవిని వాల్మీకి మునిప్రీతుండై నారదున కిట్టుత్తరమిచ్చేను, 
ఓముని (శ్రేష్ట! మోయను(గ్రహమున నంతయు. గుశలమే. ఓ కాలవిత్తమా! మా 
తపమ్ములు త్రివిధమ్ములు నెల్లనిర్విఘ్నముగ నిర్విరామముగ సాగుచునేయున్నవి. మా 
యాశ్రమమందలి తరు లతాదులు వానవు నాజ్ఞచే నెల్లవేళల ఫలపుష్పభరితములై 
యొప్పుచున్నవి. అనవిని నారదుండెంతయు. (బ్రముదితు(డాయెను. అంతలో నారదు 
నాగమనముచే( (బ్రవవ్షచిత్తులగు వనవాసులందలి వారెల్లరునట కుంజేరి నారదు 
నలువైపుల మూగి చేతులు మొగిచి నమస్కరించి కూరుచుండిరి. 


అంత నారదుననుమతిచే వాల్మీకి బ్రహ్మర్షియట వేరొక మృగాజినముపై( 
గూర్చుండి చేతులు జోడించి, దేవర్షి నారదుంగాంచి యిట్టలడిగెను. ఓ దేవర్షివరా! 
వారదా! ముల్గొకముల నందున భూలోకమున సర్వ 'శ్రేషమగు వైష్ణవ క్షేత్రమెద్ది? బ్రహ్మాది 
పర్వలోకములనీవు స్వేచ్చగం దిరుగుచుందువు గదా! ఏ తీర్ణమున నెల్ల తీర్థములు 
పన్నిధానముంబొందియున్నవి? ఏ క్షేత్రవాసుల పుణ్యమనంతము ? శ్రీ భూసహితుండై 
పురుషోత్తముడు విష్ణుభగవానుడెటనుండి వినోదించును? (తైలోక్యపావనమగు 
వొక్టేత్రమ్లనోదేవమునితిలకా! మాకుంజెప్పంగదే. అన్న వాల్మీకిని విని నారదుం 
డిట్టులవియెను. బాగుబాగు, ఓముని బ్రహ్మా! నీవెంతయు మేలుగనడిగితివి? ఇది 
యల్లరకు నెంతయు హితము కోరియె వీవిట్టులడిగితివి? అది యెంతయు బాగుగనే 
వచింతుమ. సమాహిత చిత్తులరై యాలింపుడు, తొల్లి హిమగిరియందు6 గుమారుచే ' 
విట్టులెయడుగంబడి మహేశ్చరుండెటింగించె వెయ్యదయ్యదియే నేనిపుడు వచింతును. 


lip i 
“ నా. నో Nas bi క స ల్లా ~ Y మ TRC NY. 
పర ల ర త NO యి! 
Mh wis క 






~ 


oy ~ 
= ey ల జు ~ ~ ~ ~ ~ ~ ~ Fn 


శి వేంకటాచల మాహాత్మ్యము 


తొల్లి స్కందుం డాతురతను దండ్రినిజేరి యిట్లనివచించెను. పిత్సదెవా! శంకరా, 
భ్తవళంకరా! నేను దవాసురసమరంబునం దారకాసురు సంహరించి విజయుండనైతిని. 
కనదొన బ్రహ్మహత్యాపాతకమున నెంతయు బరితప్ప( డనగుచున్నాను. ఓతండ్రీ! 
ఫాప్రాదములా (శ్రయించితిని. ఏ పవిత్ర పుణ్యతీర్ణమున స్నానమొనర్భిన నాకా 
పాపతాపంబులారునో, తద్దోషజనితము బుబుక్ష తీరునో, పాపపంకిలమ్ము తొలంగునో 
సెలవిండు. పితృదెవా! దయదలంపుండు. ఇవేకై మోడ్సులు. అని దైన్యమునంబలికి 
నిలిచిన పుత్రుని (పీమాదరంబులం జెంతంగూరు చుండంజేసికొని మృదువాక్కుల 
నిట్టలనియెను. కుమారా! కార్తికేయా కుతిలపడకుము. నిశ్చలమనము శన శ్రీనారాయణ 
నామమందత్రమును జపింపుము. ఎల్ల తీర్ధ స్నానఫలంబు సేకూరి యెల్ల పాపములు 
నశించును. పవ(తు(డవు కాంగలవు. అది ఐన్నషడానను(డు సుస్థిరమనమ్మున 
శ్రీమన్నారాయణ మంత్రమును జపియించి, వాపమ్ము తొలంగి, పావనస్నానమ్ము 
నొనరించ మాతాపతల సాపంక్తింగూరుచుండి, భుజించి నంతృవ్నండాయెను. 
అంతనాతండు తండ్రిని లోకకళ్యాణకరుం గాంచి యిట్టనెను. తాత! మహాదేవ! 
తమరునాకు సర్యాఘనాశనము నారాయణ మంత్రము నొసంగితిరి. ఆదేవుండు 
ఎట్టకర్మాచరణంబుల, నెట్టి పూజల మానవులకుం జేపడును? ఆదేవునెక్కడ నెట్టులు 
పూజించిన నను[గ్రహించి కానంబడును? దరిసెనంబుల. దనియించును? ఆ దేవునకుం 
బ్రయంబులెవ్వి? 


అన్నకుమారుంగాంచి, శంకరభగవానుండ ష్టమూర్తియిట్టులనెను. ఓ పుత్రకా | 
క్యోతిర్మయు నెవ్వని నిరతము తపోధనులు బుషిముని తల్లజులు ధ్యానించి తరింతురో, 
ఆపుణ్యస్వరూవు, నచింత్యరూవు నాదిమధ్యాంతరహితు, నాదిదేవు, నతమాదిత్య 
మండలమున సదన మొనరించికొని యుండు నేకైకరూపు సర్వమున కాదికారణుండు 
నగు నా దేవుంగూర్భి చెప్పెద నాలింపుము. 


పూర్వకాలమున దక్షప్రజాపతి యజ్ఞమొనరించు తటి నాతనినే సంహరించితిని. 
తద్దిషమ్మున నాతనిశిరమ్ము నాహస్తతలమున నంటి కొనిపోయెను. నేనును బ్రహ్మహత్యా 
పాతకమ్మున నలుమంబడితిని. నేనా కపాలము నట్టె పట్టికొని జితేంద్రియుండవై 
స్వర్గమున నియతమతి భిక్షను గొనుచు( దిరుగులాడితిని. కాని వాకట నాపాపము మండి 
యేమియు విముక్తి చేపడదాయెను. దాననే మేరుగిరికింబోయియట (బ్రహ్మపరస్తీరమ్మువ 
నొబ్రహ్మహత్యాపాపమును బాపికొన నియమనిష్టల ను(గ్రతపం బాచరింప పాగితిని. ఆట 
బ్రహ్మసరమ్మునందానమాడ వచ్చిన బ్రహ్మనన్నుంగాంచెము. నేను నాచతురావనుంగాంచి 


షు గారల గాగ క Tiss DOOD an? rs. i Far | ష్ష్‌ + 
ఈశ శశ శ ఇ ఛా శ 4 4 ను 


|| 





శి వేంకటాచల మాహాత్మ్యము 


నమస్కరించి, యాతని యెదుటనట్టె నిలిచితిని. కవాలహస్తునన్నుంగనుగొవి యాతంక్తి ' 
యేమని నన్నుం(బ్రశ్నించెను. దానికి నేను తొల్లటి నాకత యంతము bios 
నివేదించితిని. ఓ పరమేష్టి నేనేమి చెప్పుదును? నేనాదక్షుశిరమును ఖండించితిని క్యా | 
(బజాపతి దన్షుండు నాకిట్టి శాపంబునొసంగెను. నాకాబ్రహ్మహత్యాదొషంబంటుక్షొి 
వెన్నాడు చున్నది. ఎట్టి కర్మల నేనిపాపముంబాయుదు నో యవ్వియేమియు నాక్షం 
గానరాకున్నవి. దైవవశమున నేండిట నాకు మోదర్భన మాయెను. ఓ తాతా! 
నేనాశాపమునుండి విముక్తుండను గాగలయుపాయమును వచింపుడు. ఇట్లు నేనడివ ' 
నాలించి పితామహుం డల్లన ననుం గనుంగొని యిట్టనియెను. ఓమహాదేవా! దాష్టై. 
మిరేమియు6 బరితిపింపకు(డు. ఆపాపమునుండి విముక్తినొందంగ యుపాయము 
నేను మోకు చందంగలను. సావధానులై యాలింపుండు. 


సొంబళివా! తొల్లి గంగాయమునా సంగమస్థానము గనే మూడు వందల ధనువం 
విస్తీర్ణముగల “మాధవము” అను పేరుగల పుణ్యస్తలమున నేను రమాధవుని ప్రీతి కొజకై 
పెక్కులు జన్నంబులు పానరించితిని. ఆంత భక్తవత్సలు(డు, దామోదరుడు, భగవామడు 
పుండరీకాక్షుండు నలుబుజముల శంఖచ[క్రగదా పద్మమ్ములంబూని యురమువ 
శ్రీవత్సమొప్పుచుండ యజ్ఞవేదికను కనువిందుగ దరిసెనంబిచ్చెను. డేవుం గాంచినంతన 
ప్రణామమొనరించి (ప్రస్తుతులు, నుతులు, నతులు నొనరించి, దేవ! (ప్రసన్నుండన 
కమ్మని యెజు(గితిని, నావినుతులాలించి (ప్రసన్నుండై యంబుజాన్షుం డిట్టులనియెను. 
కమలాసనా! నీ యొనర్చిన యీక్రతువులచే నేనెంతయు. బ్రసన్నుండ నైతిని. వీ వెంతయు 
నుత్తమోత్తమంబులగు సవవమ్ములొనర్భితివి. నీయందు నాకెంతయునను(గ్రహమాయెమ. 
నివిటనొనర్ఫిన పవిత్రయాగముల కారణమున నీక్షేత్ర మింతటి నుండి ప్రయా! 
“మనంబడును. నేని పవిత్ర వేదికయంబ దెల్లవేళలం జేరి యుందును. ఇంతటి నుండి 
యెల్లమానవులు నెవ్వరుగాని వురుషులుగాని యిటకు వచ్చినన్ను భక్తియుక్తుల 
దర్శించువారు, తమపూర్వకృత పొపములన్నింటింబాని పవిత్రులు కాగలరు. ఇట్లు 
శ్రీనివామండు భగవాను(డు, నాకభీష్టవరంబులొసంగి, లక్షీ సహితుండై యట నివాసము 
పానరించుచుండెను. మీరా పుణ్యక్షేత్రమునకుంబొండు. ఆచ్చటకుం బోయినంతవె 
మోరీ హత్యాదోషముంబాసి పవిత్రులుకాంగలరు. నాతోనిట్టుపలికి బమ్మదేవర 
పత్యలోకమునకుంజనియెమ. నేనును బితామహుచే వరముంబొంది (ప్రసన్నచిత్తమున 
నాపమ్మత (ప్రయాగ క్షేత్రమువకుం బోయితిని. దానిం బ్రవేశించినంతనే నాపాపమునన్ను 
వీడి దూరమైపోయెను. నే. బ్రయాగక్షేత్రమున కింకను నైదుక్రోసుల దూరమున నుండగవే 
వాపావంబు పానీ పోయెను. చేతినుండి కపాలమట్సి భబూమింబడెమ. 


i వ వాన నానా. —_ 








| 


| 





శి, వేంకటాచల మాహాత్మ్యము 


ఆత్రజీనామనంబెంతయు( (బసన్నమాయెను. ఆటు పఏమ్మట( (బయాగ కుంజని 
సానంబులొ నరించి, కమలాపతిం దర్శించి తిని. దేవుంగాంచి, భగవంతుడా! నేండు 
న్రీవిక్షత్రమును నాకొసంగుమాయని యర్ధించితిని. అంతభగవానుడును నట్టనె యని 
థూక్షేత్రమును నాకొస(గి యాదరభావమునంగనుచు “నీవిచటం దప మొనరింపుము' 
అనుచు నిందిరాయుతుంై భగవానుండు తనలోకమునకు వెడలిపోయెను. ఓ పుత్రవరా! 
కుమారా! అచ్చట నేనెంతయు6దపమొనర్చి, (బ్రహ్మహత్యాదోషము నుండి పరిపూర్తిగ 
విముక్తి నందియానందమందితిని. అచ్చటనె విహరించుచు నేను పద్మాలయా సహాయు, 
పర్వాతిశమ సుందరు, పీతాంబరధురు, పద్మహస్తు, పద్మపాదు, పద్మాసను, పద నేతు. 
దేవదేవుననంతు, బూజించుచు నివసించుచున్నవా(డను. 


శంకర భగవానుడు కుమారునకుం జెప్పిన వుషశ్రైల గాధ 


శ్రీశంకరభగవాను నియాతత్వదర్శీ, పాపహారీ, మంగళకారీ వచనములు విని 
స్కందుడు మిగుల (ప్రసన్నచిత్తు(డై, తండ్రితో నిట్టులనియెను. ఓపితృదేవా! మోరు 
వాయందను (గ్రహించి నాతపంబొనరించుటకు ననుకూలంబగు స్థానమును, ఎచ్చట 
వాతపమున కేవిధమగు, విఘ్నబాధయుః గలుగ(బోదో యట్టి దావి వచింపుడు. భవదుఃఖ 
వినాశకా! శీతోష్త సుఖదుః ఖాది ద్వంద్వముల నెల్లపుడొక రీతిగనుండు నానందస్వరూపా! 
యోగీంద్రవంద్య చరణా! సర్వలోక దుఃఖాపహా! యను (గ్రహించుము. మోయాన నెల్ల 
విధముల బావింతును. నాతపంబునకు నర్వ్యశ్రేష్ట వైస్ణవక్షేత్రమును పెలవిండు. 
అన్నపుత్రునిస్కందుంగనుంగొని శంకరభగవానుండు [వ్రనన్నమతియటు వర్వత 
సుతనుగాంచి యంతన సుతుంగనుంగొని యిట్టులనియెను. పుత్రకా! దేవతలయు 
దుఃఖనాశముంపొనరించు నోకార్తికేయా! ఎక్కడ నీతపమునకేవిధమగు విఘ్నములుం 
గలుగవో యట్టి పవిత్రస్తానమును బలుకుచున్నాండను మననుంచి యాలింవుము. 
పావధాను(డవుకమ్ము. తనయా! వృషపర్షత నామంబొండుమహోన్నతము కలదు. 
అచ్చట దొల్లివృషనాముండు ఘోరతపమ్మొనరించి దేవుంబరితృప్తుంజేసెను. దాన నేయది 


 వృషైలంబన(బరగౌను. ఆటం దపమ్మొనరింప( బొమ్ము నితపసున కేవిధవిధమగు 


వంకట మట గలుగదు. శీఘ్రముగ నటకు నీ మయూర వాహనమునెక్కి పొమ్ము 


తపమొ ్యనరింపుము. 


అట్లన్న పితృదేవు నాలించిన కార్తికేయు(డు పితృదేవుంగాంచి మజలనిట్టవియెను. 


_ మమ్ముకన్నయ్మా! మోరానతిచ్చిన యావృషపర్వతమెచ్చట? అదేమేవికుల శైలమా? 





మ్‌. ల్‌ కే Hn 
pr P23” 


- మహాతపస్వి వృషుండెవ్వండు? అతండట నెందులకై యట్టి యుగ్రతవం బొనర్భెమ? 


TT fal 


న CTT NY. 
AEA Re 





వు. 





శ్రీ వేంకటాచల మాహాత్మము 
వృషరూపునొందిన ధర్మదేవతమా? కాకయట్టి నామంబుననెవ్వండేనిమనువా? 4 || 
నీలలోహితా వుత్రవత్సలా! ఆతండెవ్వ(డో నాకుంబాగుగం దెలియ(జెప్పుడు, ఆ 
సురసేనానింగని వృషధ్వజాండు శంకరభగవానుం డిట్టనియెను. నాయనా! కుమారా | 
అద్ది కులాచలముకాదు; మేరునగతనయుండు. ఆవృషశైలము అంజనా(ద్రియను 
పేరునముల్లోకముల నెంతయు. (బ్రసిద్దమైయుండెను. అద్ది బంగరుగని అందలి 
శిఖరమ్ములు పలుతెజంగుల రతనములతో నిండి యున్నవి. వాయువునకును 
ననంతునకును వాదవివాదమ్ములు పెంపొందిన తటి విష్ణు భగవానుడు దానిని దేశముల 
దక్షిణదిశ నుండ జేయుటకుం దొలుత నాయానందాద్రి స్వర్గమున నుండెను. అద్ది యెల్ల 
తీర్భ్ణములకును స్థానమై పవిత్రము, పావనము, పుణ్యపరిపూర్ల్ణమునై మనుజులకు | 
నత్యంతము దుర్గభమునైైయుండెను. భగవంతుండు మనుజుల నను(గ్రహించి | 
యాగిరివరమును నటభువిని దక్షిణమునకుంబోయి యుండుమని యాదేళించెను. 
దేవునాజ్ఞవిని యది వల్లెయనియు. బితృదేవుని మేరుగిరివరు ననుమతికై (ప్రతీక్షించుచు( 
దండ్రి యందలి (ప్రేమకతమున నట్టెవిడువంజాలక కొన్ని దినమ్ములచటనెయుండి || 
పోయెను. అటుపిమ్మట (ప్రపంచమును దద్దరిల్లంజేయు నాశేషవాయుల, సంవాదమున, 
బెనుగులాట యందాశైలరాజము తండ్రియగు మేరునగము ననుమతింగొనగా 
దకాదిశకుంజేర్చంబడెను. బిడ్డా! ఆ శైలము పూర్వాబ్ధికింబడమటిదెస నైదుయోజనముల 
దూరమునను, దక్షిణ నము[ద్రమునకుత్తరంపు దెనను ముప్పది యోజనముల 
దూరమువను, సుందర సురమ్య సువర్ణ నదితీరమునకు రెండున్నర కోసుల దూరమున, | | 
నుత్తరపు దిక్కునను, హరిచందనాది వనమండితము, రమ్యతమము, నానాపాదప || 
మండతము, నైయలరారుచుండెను. 


అట నరంతరము సీద్దులు, మునివరులు, తపము లొనరించుచుందురు. 
శుకదేవాదిమునివరులు, భృగ్వాది తపోధనులు, (ప్రహ్లాద ప్రముఖులు పుణ్యధనులు, 
వంబరీషాదులు పాలకోత్తములు, నాపర్వ్పతరాజమును, విష్ణుదేవుని మటియొక రూపముగ 
నెన్నువారై దానిం బాదములం(ద్రొక్కి యెక్కుటకు నిచ్చగించనివారై దానికిం బరిసర 
'ప్రాంతమ్ములనె వసించుచు ఆకొండ నుండి వెలువడుచున్న, వెల్లువల, వాగుల స్నానమ్ము 
లొనరించి, తర్చణంబులొసంగుచు, దేవునర్చించుచు. దపములొనరించుచు దేవదేవు 
పాక్షాత్కారమునుబొంద నభిలషించుచుందురు. ఇట్టదా పవిత్ర పర్వ్యతరాజము. 


ఆ పర్వత శిఖరముంగాంచినంతనె యెల్ల పాపములుతొలంగి, మానవులు | 


పావనులగుదురు. అచ్చటనె సనాతనుండు భగవానుండు వరాహరూపుండు నెలవుకొని ' 
యున్నవాండు. తనచే నుద్దరింపణుడిన భూదేవి నొడినుంచికొని లాలించుటకు నెల్లకాలము | | 
బుషిమువి తల్లజాలచే (శ్రద్దాభక్తులం బూజింప(బడు చుండును. అదికారణముగ నది | | 






~ ~ ~~ న్‌ ~ శ్‌ 


అ ~~ ~~ ~ యు - ~ a. 





శి, వేంకటాచల మాహాత్మ్యము 


పృణ్యవరాహక్షేత్రమ నియుం బేరందియున్నది, ఆ పఐ(త్ర వరాహ్హక్షేత్రము న నాభూవరాహ 
గేవ సన్నిధిని శాస్రోక్తరీతిని, (శ్రద్దా భక్తులతో జితాత్ములు, నియతాత్ములునై, యుత్తమ. 
వరావా మంత్రమును నిరంతరము లేక నలుబదిరోజులు విడువక జపించు 
వారలెల్లకోర్కులు పొంది సంసిద్ది నంది ప్రమోదింతురు, నిర్మలమతి భగవంతునాది 
వరాహుం దలంచుచు నెల్లరందున భగవానుం గాంచుచు ష్రోడశదానంబులొ సంగుచో 
వారికి భక్తవత్సలు(డు భగవానుండు చిరకాలము భోగములనొసంగి తనియించును. 
ఏకోర్కులు లేక యెల్ల ఫలములా భగవంతునిఎగా నెంచుచు దేవదేవు నాదివరాహుం 
దలంచుచు నెల్ల కర్తవ్య కర్మలు భగవత్కార్యములుగా నియమ నిష్టల పొనర్చువారికి 
నిహ సుఖములు కలుగుటయేకాక పరమ పదము, మోక్ష సంప్రాప్తి కలుగంగలదు. 


ఆదేవాదిదేవు నాదివరాహదేవు నిలయమ్మున కెట్టయెదుట( (ద్రిలోకములను 
బఫిత్ర మొనరింపంగల స్వామిపుష్కరిణి యుత్తమ సరోవరముకలదు. ముల్లోకములం 
గల పాపములు హరింపంగల పుణ్యతీర్థములెల్లం దమ పాపములంబాపి కొననట కరుదెంచి 
యాపుణ్యపుష్కరిణిని స్నానమ్మునొనరించ పావనమ్ములగును. అట్టి యా స్వామి 
పుష్కరిణి మునుకలిడిన యెవ్యారుగాని పావనులైముక్తి నందం(గలరు. 


వైవస్వతమనువు రాజ్యపాలన మొనరించు నాకాలమున ధరు శ్రండను నాతయీగిరి 
వరమ్మున నియమనిష్టల ఘోరతపమ్మొనరించెను. ఆతండు వృషుండనియు. బిలువం 
బడుచుండు. ఆధర్ముండు తపమ్మొనరించు నాకాలమ్మున లోకము శన ధర్మంబెంతయు( 
బెంపొందెను. కారణమాతండు కోరికలులేక, స్వార్థము వీడిలోక కళ్యాణమునకై యాతపము 
కొనసాగించెను. దాననెంతయు( (బ్రసన్నుండై భగవంతు. డాదివరాహమూర్తి 
భూమాతాయుతుండై ధర్మునియెదుటకు న్వచ్చి శరదభ్రమట్టు తోచుచు నిట్టులనియెను. 
ఓయీధర్మా! నీవిటనెంతయు మహోద్దృత తపంబొ నరించితివి. దానలోకమునందును 
ధర్మాభివృద్దియు నెంతయు నాయెను. కావున నీగనరాజము వృష్రైలంబవి నీపేరం 
బిలువంబడును. యమునకుం బిమ్మట నీవులో కపాలకుండవు, ధర్మరక్షకుండవు కాలలవు. 
అనుచు నావరాహదేవుం డంతర్జాన మొందెను. వృషుండును వరముంబొంది తన 
షానంబునకుంబోయి యోగియై నియతజీవనుడాయెను, 


ఓ మహాభాగా ! మయూరవాహనా ! అత్తటీ నాయద్రి రాజమున శ్రీ భూసహితు, 
సీలకమలాభు దేవాధిదేవు, చతుర్చ్భుజు, శార్టనందకధరు భగవంతు జగన్నాధుం 
బ్రత్యక్షుంజేసికొన దివ్య దర్శనముంబొంద, వర్వ (ప్రాణాధారుండు, సమోరు(డు, 
వాయుదేవు( డక్షమాలను బూని తారక మం(త్రము జపించుచు. దపంబొనరించు 
చుండెను. విధి విధానమ్మున భక్తి యుక్తులై 'బ్రహ్మాదులును వెవ్వవి దర్శింప దపింతురో 


+ శ్ర ఏ“ స్ట న! వము చుం ఎ న న్‌ య” ఫై లో ల ఖే మున నర్‌ సే క wr wr 4 న నగ 3" eas ris షక్‌ ఎ కాల | 
pr p< Tr ఇస ౯౯ య 4 స. 133 న “శీ “శ” 4 యూ. 4 4 4 జొ శ శ శ శ 4, శ శ 4 4 rf 
~ - నో వ గ్‌ కనన Tn క 9 గ్గ ట్ర తనన నా కన కా a ననన నమమను: | 


॥ | 4 
l 





శి వేంకటాచల మాహాత్మ్యము 


యా సర్యాంతర్యామిని, పరమాత్మను, పరంధాము దర్శింపంగోరి, పూబించి తనియున్న | 
నాప్రాణుడు వాయుదేవుడు తప మ్మొనరించుచుండెను. 





తండ్రిగారిచే నిట్టులు చెప్పంబడిన పిమ్మట కార్తికేయు(డు పితృదెవునింగాంల్లి 
మజియు నిట్టులనియెను. ఓ పితృదేవరా ! వైష్ణవ మం(త్రంబుల నుత్తమోత్రమముక్స 
శ్రేస్టవరదాయకమును, భగవద్దర్శనము నొసంగుదాని నొసంగి దీక్షితు నొనర్పుడు ఈ) 
తన్నడుగుచున్న పుత్రవరుంగాంచి యీశుండు, శంకరభగవాను(డు విధి పూర కము! 
తారకమం('త్రము నుపదేశించి కుమారును దీక్షితునొనరించెను. 


పితృవరుచే మహాదేవునిచే నట్టు తారకమం(త్రమును బొంది కార్తికేయ! 
ఉంతయు .; అన్నుండాయెను. వినవ్రుభావమున దం(క్రికిం దల్లికిన్నమస్కరింని 
(ప్రదక్షిణ లొనరించెను. అపుడవారి యనుమతింబొంది శిఖివాహనము నధిష్థి౦చి 
దేవసేనాపతి వేంకటాచలమునకు వెడలెను. అమరనాయకుడు మహాత్ముండు స్వామి 
ఆంబికేయుడు వేంకట నగమ్మునక్తుం బయనమై పోవుచుంట కాంచి యింద్రాది 
దేవతలును ఆ వెను వెనుకనే పోసాగిరి. తొందర తొందరగ బోవు నెమలి వాహనముతో, 
వెంటవచ్చు, నురగణమ్ములతో బోవుచునాకార్తికేయు(డు పెక్కులు నదులతో, 
బ్రుష్కరిణులతోయాడి యున్న యాపర్పతరాజమును జేరి కాంచెను. మార్గాయాసమునెల్ల 
దూరమొనర్చుచున్న యానగవరమున దేవవరులతో( గూడ నొకింత విశ్రాంతి! 
నువవశించెనము. తలిదం[డ్రుల విడిచి వచ్చిన యాశరజన్ముండు మదినెంతయు 
ఎషణ్జుండాయెను. అదిగన్న దేవగురుండతనితో నిట్లు చెప్పందొడలౌను. 


సుదర్శన చక్రాంశోద్భవ కాలచక్ర చరితము 


ఎల్లమ్ములు ధరించి శక్తిధరుడై బంగారు వర్ణమునదేజోవంతు(డై యొప్పు 
ప్కందుండు తపమొనరింప వృషభాచలమునకు దేవసేనతో. గూడిపోయిన పిమ్మట, 
భక్తి వినమ్రయు బుత్రప్రేమచే. బ్రేరితయునై పార్వతి భవానీదేవి చంద్రరేఖా ధరుని 
శంకరునిగాంచి యిట్టలడిగె ము. ఓ ముక్కంటిదేవరా! నాబాలకుండు చిటుత; యక్కడ 
కుంబోయె6 గదా! అటనేమిచేయంగలవాండు? బమ్మకుంగూడ( గానరాని యా 
పరబ్రహ్మను బరమాత్మును నాచిన్నారి కుమరుండెట్టులు కాంచంగలాడు ? ఇట్టులంబిక 
మంచుకొండరాచూలి తన్నడిగినంత నాతోలు తాలుపు మిత్తిగొంగ పరిహసించుచు 
వాయమ్మ కిట్టులనియెను. ఓదేవీ! ఇదియెంతయు గోప్యమే యైనను నీకునే( 
జెప్పుచున్నాను. ఆ కొండనెత్తమ్మున, పావన స్థానమ్మున నెల్ల బ్రహ్మర్షలును బరబ్రహ్మను 


| గాంచమ, బరమవదమునొందను నుత్తమతపమొనరింపను బోయియుందురు. 





ణీ వేంకటాచల మాహాత్మ్యము 


అంతియకాదు. దేవవరులు, బుషివరులు, నరులు యక్షరాక్షస గంధర్వ కిన్నరులు 
సిర్దపాధ్య గరుడోరగులు నాదిగనెల్లరును సనాతన నఖిలేశు నఖిల బ్రహ్మాండనాయకు 
బరమాత్ము( బ్రత్యక్షముగం గాంచను బరమ పదమునందను నటకుంబోయి తపమ్ము 
నాచరింతురు. అందు గొందణు నన్నర్భింతురు. మటికొందటు మహాత్ముని స్కందుని 
బూజీంప నొకకొందటీంద్రు నర్చింతురు. అట్టువారలకెల్లరకును మేమెంత సులభ్యుల 
మయ్యే యుందుము. ఇదియంతయు నాదివ్య భూధర వృషభాచల మాహాత్మ్యమెయని 
యెజుంగుము. 
వేంకటాచలమ్మను నాపుణ్యపర్వతమ్మున |బ్రహ్మతత్వము శ్రీమన్నారాయణుండు 
ప్రకటితమై యెప్పియుండెను. అట్టా (బ్రహ్మతత్వమట వావిర్భవింపంగోరి పెక్కురు 
| దేవతలు మహర్షులు, నట్టనె మేమును నటకుంబోయి మించిన నిష్ట నుద్దరమగు తపము 
నొనరించితిమి. ఆ కాలముననె నౌ నియోగమునకుం గడుంగడు దుఃఖించి కాల నామక 
చక్రము నన్నుంబొంద మహత్తర తపము నొనరించెను, 


ఆ చక్రము విష్ణుదేవు నాజ్ఞచేంటోయి చ(క్రతీర్ణమున వసించెను. అను శంకరు 
పల్కులాలించినంతనె వింత నొందిన మనమ్మున నీశ్వరి మహేశ్వరుంగనియిట్లనెను. 
ఓ భూతేశ్వరా! మోరు విమ చక్రముంగూర్చి యెంతయు వింతలగు పలుకులు 
పలీకియున్నారు. ఆ పవిత్ర చడక్రమెప్పుడా విష్ణుదేవుకరంబుననె యుండు నదికదా? 
అద్దిమిమ్ము నెడంబాయుట యేమి? మిము శంబొంద దపమాచరించుటయేమి? అద్దానికిని 
మాకును, మోయిర్వురంగలుగు గాఢ స్నేహమ్మది యెట్టిది. ఈ వింతలవింత 
విషయమును నాకు విశదముగ( దెలియంబలుకు(డు ఆనునంబిక నాలించి, లోక 
శంకరుడు, భక్తవశంకరుండు శంభు. డాజగదంబిక కిట్లనియెను. ఓమృడానీ, చండికా! 
నివన్నపలుకులునిక్కమే. అద్ది సుదర్భనాఖ్యము చ[క్రమనాది నిధనము, దివ్య మ(ప్రమేయ 
పరాక్రమము, కోటి సూర్య సమ(ప్రభము, వేవేలుధారలు గలయద్ది విష్ణుదేవునిదే. 
ఆసుదర్శన చక్రమును ధరింప బుండరీకాన్షుండు పురుషోత్తముండె సమర్భుండు. అద్ది 
యాతనికే కాక మటెవ్వరికి నేమియు వశముకాదు. ఓశర్వాణీ ! ఒకప్పుడా దివ్య చక్రము 
అభిచారిక కృత్యను నాశమొనరించుటకొజకునై ఆకృత్య తావుచేసికొని యుంట దివ్యవురిని 
వారణాసిని కాశికానగరమును ఆ యభిచారిక కృత్యతోగూడ దగ్దమొనరించెమ. 
తదనంతరము, కొంత కాలము గడచిన పిమ్మట దన్నుందరిసిన నన్నుంగాంచి, 
జనార్దనుడు పురుషోత్తముండెంతయు నను[గ్రహించి, వివేమి కోరిక పడుచుంటీవి? 
నీకోరకయేమి? చెప్పుము నేనిప్పుడె నీకోరిన దాన నీ కొసంగెదవనెను. ఆ దేవుడట్టు 
పలికినంత క ననా నేనీ యుత్తమవరముం గోరితిని. ఓహరీ, మురహరీ, 


CRT YN ఆ అ అలా ఇ WNT 
WO న WA ACA ss dad sa U4 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


అత్యుత్తమ వారణాసీ నగరముమ సుదర్భనచక్రము కాల్చి బుగ్గియెనర్చెను. కావ ! 
చ(క్రధరా! వైకుంఠవాపా! శ్రీనివాపా! నాయందను[గ్రహముంబొందిన వాండ్డక్షే | 
యాచ(క్రమును నాయధీన మొవర్పూము. వాకు మోరిచ్చు వరమియ్యదియె, అన్యంజకే | 
వరదానమ్ములునే కోరునవిలేవు. అమచునిట్టు నే కోరినంతమధుసూదనుం డింత | 
నవ్వి తనచేత నాచేతి నట్టె పట్టిని మురుచువల్లన విట్లనియెను. ఓ పశుపతీ! సిరియువ్న 
కౌస్తుభంబును, చక్రమును కౌమోదకీశార్థాదులివి నన్నునెట్లు వీడియుండ(గలవు? అని | 
నిత్య సిద్దములు, ననాద్యంతములు. అవ్వి మజియేరివద్దను, ఏరియాశ్రయమునషు 
మనజాల లేనివి, ఓ ప్రమదాధిపా! యత్యంతము నశక్యమును, వరమును నివు కోరినాడు 
కాని వాచవమెన్నడు నబద్ధము కా(జాలదు. కావున నికోరిన వరమది యట్టుకె 
వీకుంబ్రాప్తమగుగావుత. కారణాంతరమున ముందు ముందీచక్రాంశమొండు | 
బ్రహ్మనిర్మితమై యవతరింపంగలదు. అది యట్టులెౌ చేరి నివద్దనె వేయిది్య |! 
వర్షములుండంగలదు. ఆ మోదనది నిన్ను విడిచి వచ్చి తన పూర్ణరూపమునం గలియ( 
గలదు. ఇట్టులాదేవుండు నన్నను (గ్రహించెను. ఓ దేవీ వేవేలు సూర్యులకాంతులి 
మొత్తమట్టికాంతులు గల్లిన యాసుదర్భన చక్రాంశము బ్రహ్మచే గైకొనంబడి వినిర్మితమై 
విష్ణు భగవామని వరదానకారణమున నన్నుంజేరినది. అద్ది చిరకాలము కాల చక్రమను | 
పేర పొప్పుచునాచే ధరింపంబడినది. ఆ మోందట దేవతల రక్షణకొజకు(దొల్తటీ కాలము 
నరద్రిపురాసుర సంహార సమయమున దానిచే నసురనాశన మొనర్చంబడినది. ఓ పార్వతీ 
ఆమో(దటను చాలకాలము నాచేధరింవంబడిన దైమం[(త్రోవదిష్టమయిన దావి 
విషుభగవానునకొసంగి వేసితిని, కావున నానుండి వేరుచేయంబడిన యాకాలచక్రము | 
నాకై, నన్నెడంబాయంజాలక యట వేంకటగిరిని హరింగూర్చి చిరకాలము 
ఘోరమగుతపమ్ము నాచరించెను. భగవానుండు శ్రీహరి (ప్రసన్నమూర్తి దానింగాంచి 


యను (గ్రహించి చక్రతీర్ణంబునంజేరి వసింపుమనియు, భక్తవరుల నను(గ్రహింపుమనియు 
నాదేశించెము. 








చక్రతీర్థచరి త్రము 


ఇంతయు విన్నపిమ్మట గౌరీమతల్లి (ప్రసన్నమతి శంకరు భక్తవశంకరుంగాంచి 
యిట్టులవియెను. వాధా! లోకాధినాధా! మోరలిప్పుడే చక్రతీర్ణముంగూర్చి పల్కితిరే. | 
ఆద్దియెట్టిది; ఎచ్చటమన్నది? దావి మాహాత్య్యమెట్టిది? నాకుంగనికరించి విస్తార 
పూర్వకముగ వివరింపరేయన్న వాయంబం గాంచి సాంబుడిట్టులనియెను. 





ఆగునగు వోదేవీ! సావధానమ్మున నాలింపుము. అటవృషపర్వతమ్మున దక్షిణ 
భాగమ్మువ పెక్కు సెలయేళ్లు న. నందచ్తుటచ్నటి న 

OT TE IT అగా ఇల WW NW 

4 శశ 4 ఇ 4 ్క 4 (4 444 గ 





&, వేంకటాచల మాహాత్య్యము 


వొవర్భికొని తపమ్ము లాచరించుక్‌ నుచున్న నాశ్రమములునున్నవి. ఆయాశ్రమముల 
నంటియె కొన్ని కొన్ని పవిత్ర పుణ్యతీర్థములున్నవి. అందునయబవిత్ర వజతీర్ధమునకుం 
గ్రిందుగ బిమ్మట6గపలముని వరునిర్గమద్యారబిలంబున నుండి వెలువడిన పవిత్ర 
చక్రతీర్హము దనరారును. తత్తిరముననే కాలచక్రము తపమ్మొనర్భినది. అందున 
స్నానమొనర్చిన మానవుల యెల్ల పాపములు మొదలంట నాశమొందంగలవు. అద్దియె 
పరమ పవిత్ర విష్ణు క్షేత్రము, పుణ్య(ప్రదము. అన్నపతి దేవుంగాంచి భక్తిశీల పార్వతీమాత 
మజల నిట్టులడిగెను. ఓనామనోనాథా! పశుపతీ మొరలు చక్రతీర్ణంబున కుంబైన 
వద్రితీర్రము వెలయుచున్నదని వచించి యున్నారు. ఆపుణ్యసరోవరమునకు వజ్ర 
త్రీరంబను నాపెరెట్టులొదవినది? తన్మాహాత్మ్యంబేమి? అన్న నాజగన్మాతకు హైమవతి 
కుమకు మహే వాశ్యరుండిట్టులని చెప్పందొడంగెను. 


ఇంద్రుండు సహసస్రాక్షుండగుట 


తొల్లి న్వర్గాధిపు. డమరేం(ద్రుండింద్రుండు గౌతము నిల్లాలిని, పవిత్రను 
పుణ్యమతిని నహల్యంగాంచి కామపీడితుండై గౌతమ మహర్షి యాశ్రమంబునలేని 
తరుణమున గౌతము రూపముంబూని యాయమను మోస సమ్మొనరించి యుపభోగింపం 
బోయెను. అదియెతింగిన గౌతముండా దుష్టమతింగాంచి, కోపించి, పాపీ! యోనికై 
_ యాళించి ధర్మముంబాసి చరించిన పాపివి కాన నీవొడలెల్లనిండుగ వేయి యోనులు 
గలవాడవు కమ్ము, పొమ్ము, అని శపించెను. మునివరునోట నాపలుకులు వెలువడినంతనె 
 యామఘవు నొడలియందంతట యోనులుత్సన్నములై యసహ్యములై తోచెను. ఆదిగని 
| తవరూపునకుందానే యేవగించుకొని యాయహల్యాజారు(డు దుఃఖపరితప్తు(డై 
' యేవెంతయు మహాపాపమొనర్చితిని. దానికిదియ ఫలము. నేనివ్పుడీరూపున 
వెక్కడికెట్టులు పోంగలాడను? అనుచు వగచివగచి యప్పుడెయట నుండి (బ్రహ్మ 
సరమ్మున కుందొందరగ( బోయి యటజలముల బద్మనాళములకు నడుమవక్కి, 
యణయగి మణలయి పడియుండెను. 
నామే(ఢ్రముల బాధనానాటికి క్షణంక్షణము నెక్కుడగుచుమండ( దట్టుకొన( జాలక, 
వావింభరింపలేని వాడాయెను. వానిందొలగించు కొన, నాశము పొవరింప, నుపాయము 
వెదుకసాగెను. ఈలింగబాధనుండి తప్పించుకొనుట కుపాయమేమాయని, పరిపరి 
విధముల జింతింపసాగెను. కడకు(దపమొనరించి యాబాధనుండి ముక్తుండంగాగలవవి 
' తలంచి, గురునమమతింబొంది, యిం!ద్రాణివి శచీదేవిని వెంటంగొని పోయి విష్వక్సేన 
' పరోవరము దరికిందవమొనరింపం బోయెను... అట విష్వక్సేన వరస్సునకుందిగువ 


TITTY TY NN Trex we Ee Re we Fe Yee ee ఇ Tw 
శే శ 4 ఈ CD? UIE "4 /'శ 4d 4d 4d 4 4 44 4 శ ళ్ళ + ఉస ' + ఈశ UW Wr ECOL 
2 తల ముం న మం కం హా శీత మ కాం క ఆం చేహ లం కాకము. 





శి చేంకటాచల మాహాత ట్రము 


వజ్రాయుధముచే నటనాకొండం జీల్సి, స్నానపానములకు, దేవుపూజలకు ననువగునట్టుల | 
బావనజలంబుల(6 బాతాళంబున నుండి కొండపైకి వెలువరించెను. ఆయ్యదిర్స 
వజ్రతీర్ణమునా(బడును. 


ఇం(దుడట కేవలము పాలనె యాహారముగంగొనుచు6 గామ'(క్రోధముల నణథి 
జితేంద్రియు(డై పాదాంగుస్టముపై నిలిచి వేదమాతను, గాయత్రిని జపించుచు 
బెక్కువత్సరములు తపమొనరించుచు నుండెను. అంత భగవాను(డాదివరాహ రూపుడు 
పృర్సీమాతతో( గూడ నా పర్వతమున నాతని యెదుట(దోచెను, ప్రసన్నమతి నింద్రువితో | 
నిట్టులనియెను. ఓయీ దేవేంద్రా! నీకు వరమియ నేనిటందోచినాండను. వీక్స 
కావలసినదేమి? కోరికొనుము. నీకోర్కిందీర్సనే సంసిద్దుండను. అనియాది వరాహ 
దేవుండు పలికినంత ధరణీధరు వరాహదేవునకుంబ్రణమిల్లి పాకశాసనుండి ట్టలనియెను, 
దేవదేవా, దయానిధీ! నాయందు ను(గ్రహముంబొందిన నిన్నేమని కోరునది? నాకీ 
శరీరముననివేవేయి శిశినములు పట్టి పెరిగి వీడించుచున్నవి. కరుణానిధావా! 
నాదేవామునందొక్కదాని మిగిల్సి తక్కిన యాజననేంద్రియములనెల్ల. దొలగింపుము, 
అదియనాకుంబది వేలు. నాకు వేరుకోర్కులులేవు. అనినంత నట్టులె యగుగాత 
యని యావేలుపుల రేని కావరమొసంగియంతన నావరాహమూర్తి యంతర్జాను(డాయెను, 
ఆదివరాహదేవుండంతర్జాను(డై నంత నింద్రుని శరీరము నుండి యన్ని శిశినములు 
మాడిపడిపోయెను! ఒక్కటి మాత్రము మిగిలియుండెను. కానిపడినవాని స్తానంబులం 
దెల్లం బుండ్లుపడి యొకవిధముగ బాధనొసంగపాగెను. వానిచే దేహమొక వికృత 
రూపముంబొందితోచెను. అంతనా యెదుటనొక బ్రాహ్మణరూపవుండు (ప్రత్యక్ల్షంటై, 
తెజగంటి దేవరా! నీపాపంబునకుం ఫలంబు ననుభవించితివి. నీయనుతాపమునకు 
ముదమాయెను. ఇకముందట నట్టిచెడుగు లొనరింపం గడంగవను నిశ్చయముననే 
నీకు నేనొక వరమునొసంగుచున్నాను. అదో నీయొడలున గల యాపుండ్డన్నియు 
మానిపోయి యాయా యెడల నవియెల్ల నేత్రరూపం బునందోపంగలవు. అవి నితనువువ 
కొకయందము నొసంగంగలవు. నేటి నుండి యునీవు సహహస్రాక్షుండవునా. బేరంది 
వెలయుదువు. అనిపలికి యామిప్రరూపుండం తర్జానుండాయెను. సునాసీరుండుము 
'ప్రమోదము వొందిన వాడై సుందర విశాలనే(త్రములు కనువారల కనులకు విందొనర్ను 
చుండ వింద్రాణితో. గూడి, పురమెల్ల దివ్యమంగల వాద్యములు నినదించుచుండ, 
వమరగానంబుల వడుమ, నచ్చరలేమలాడుచుండ సమరావతిం, (బ్రవేశించి యమరుళి 
కెల్లరకు నెల్లలోకమ్ములకు వమందానందమిచ్చెను. సుందరరూపమ్మున నెల్లరకు | 
వేత్రానందముంగలిగించుచుం దనదివ్యమందిరమున పనన సము మ్ముదమందెము 


"నేసన్‌ న పతననమయయమునా మున హా నాసా 
సనన ల న టట OU 4 








శ్రీ వేంకటాచల మాహాత టైము 


విష్వక్సేన వృత్తాంతము 


వింతయగునాకధ యంతయు నాలించి మిగుల సంతుష్టమానసయై భవానీ 
దేవిపతిదేవు శంకరుని గాంచి యిట్టులనియెను. ఓతత్వదర్భ్శనా! ముక్కంటిదేవరా! 
యూవిష్వకేనుండెవ్వరు? ఆతండెందులకై తపమాచరించెను? దాననాతండేమి పొందెను? 
ఆతండిపుడెట్టు లెందున్నవా(డు? ఈ ఏషయములన్నియు వివరముగ నాకుందెలియు! 
కైప్పవే యన్న, దేవిపలుకులాలించి మిత్తిగొంగ మినుసిగదయ్యంబు (ప్రసన్నమతినామె 
కిట్టులనియెను. ఓదేవీ! ప్రియా! తొల్లికృతయుగంబున దూర్యాసుండు తన యా(శ్రమంబున 
విశ్చలమతి ను([గ్రతపమొనరించుచు నుండ, స్వార్దాంధు(డు, నధికారప్రియుండు, నితరుల 
తపముల యజ్ఞములంబాడు చేయనే బుద్ది కలిగిన యాయింధద్రుడు వికలమతింబనుప 
వాతని యానంగొని కుంతలయను నొకయచ్చర మచ్చెకంటి యారమణీ యా(శ్రమమున 
కుంచేరి వినోదమున నట నృత్యగానములు పొనరింపసాగెను. అదియెల్లం గాంచిన 
మునివరు(డు కడుంగడు కోపమందినవాండైై ఓసీ! దుష్టమతీ నీయీచెడుగు చేతకు 
ఫలముగ గిరాత వనితవై పుట్టుము పొమ్మనియామెను శపించెను. అది విన్నయా యంగన 
యెంతయు, భీతయు, బరితప్తయు నైయానీల కుంతల కుంతల దూర్వాసముని వరునకు 
వంజలించి ప్రణమిల్లి వినయ వినమితయై (మొక్కుచు( బాదంబులు పట్టి యిట్టు 
రినియెను. మునివారా! దయచూడుము. ఇందునా దోసమేమియు లేదు. నేను 
| పరాధీనను, (ప్రభునాజ్ఞల( బాలింపవలసినదానను. నాతప్పును మన్నింపుము, క్షమింపుము. 
అనుచు నిలిచినయామెను, భక్తి వినమను, బాదములంబడిన దానినిగాంచి యాతపోధను 
డిట్టులనియెను. ఓ బాలా! నాయాడిన మాట యెన్నడును దబ్బరకాంజాలదు. అయినను 
నీకాశాపమునుండి విముక్తి నొందుటకు నుపాయమును వచించెదను. ఓ భీరూ! నీవు 
! కిరాతాంగనివై పుట్టియు నాపుట్టువున( బు'త్రుమోముంగాంచిన దానవై శాపమోక్షమును 
బొందెదవు. అప్పుడు నీవు స్వర్గమునకుం బో(గలవు. అనుచున్న బుషింగని యాయమ 
మజల నిట్టులనియెను. ఓ మహాత్మా! తపోనిధానా! నాకొదవునా పుత్రుడు, 
విష్ణుపరాక్రముడు, దీర్షాయుష్మంతు(డు, తపోనిరతు(డు నగునట్టులుగ నను(గ్రహింపుము. 
అనుచున్న, భక్తి వినయముల, బ్రణమిల్లియున్న యామెం గని యనుకంపవామువివరుండు 
నట్టైయౌగాత మనియెను. 
అటుపిమ్మట నాకుంతలయట నాకాంతారమున వీరబాహం6ండనమ నాతవి కొతవి 
భార్యయందున బుత్రిలైై పుట్టినువర్భలయను పేరునందలిదం[డ్రుల కెంతయు 
సంతసమును బెంపొందించుచు ' నందాల బొమ్మమై దినదిన (ప్రవర్హ్ణమానయై జవ్వని 
యాయెను. తలిదుండ్రులామెను సుగుణముల రాశిని ధర్మువికుమరునకు భద్రువకిచ్చి 
 పెండిలిచేసిరి, ఆలుమగలు వారానందముని దివములువుచ్చుచుండిరి. అంత వొక 
దినమున a shes బుతుస్నాతయై పవిత్రయై ఫాల్గున మాసమువ, శుక్షపక్షమువ 


PONCE t39 TT TTT TTT TTT TT, 
1 
| 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


శుభదినమున, శ్యామయైన తమ మధ్య యాసువర్చల బుక్షపర్వత తటమ్ముష 
ముదమ్మున వినోద విహారలీలల నుండ గాంచిన వరుణుండనురాగ బర్దురా 
యెట్టులెట్టులో యామెనొప్పించి కూడి, సం|పీతుండై, హేశుభగే! నీవలన నేనెంతయ్న 
బ్రసన్నుండనైతిని. నీకభీష్టమగు వరమును గోరికొమ్ము. ఈయంగల వాడననెన్స, 
అంతనాపె - నాయందను[గ్రహంబు కలవా6డవైతేని యోవరుణదేవా! సర్వ'శ్రేష్టుం బుతక్రుం || 
(బసాదింపుము అనెను. ఆతండును నీకట్టి యుత్తమోత్రముండు కుమరుండు, 
దీర్హాయురుపేతు(డు కలుగ6 గలండని పలికి వెడలిపోయెను. వరుణు డొసంగిన యా 
వరదానంబున సువర్భల యెంతయు (బ్రముదిత మానసయాయెను. అటుపిమ 
నామెగర్భవతియై దినదినాభివృద్దిగం దగుకాలమ్మున బంగరు మేనిచాయవాని, నిండు 
చందురుందెగడు మోముసొబగువాని, కమలములట్టి కనులువాని బుత్రునిం గవియెను. 
ఆ పసిపాపండు, శంఖాసి బాణాసనకుంభాది శుభరేఖల సముజ్వలములగు కరచరణంబుల 
నొప్పుచు నందంబులొలికించుచుండెను. ఆ శుభ ముహూర్తమున, పుష్యమాసమున, 
మాన నక్షత్రమున, కర్కటలగ్నమున శిశాదయ మయినంత దేవదుందుభులు మొజసెను, 
ఆకసమ్మునుండి పూల జల్లులు పడెను. శుక్షపక్షమున, జంద్రునట్టులా పసికందు దినదిన 
ప్రవర్దుమామండాయెను. అల్లారు ముద్దుగ బెరిగి పదివత్సరముల వయసువాళైనే | 
యాబాలుంగాంచి యాతల్లి సువర్భలకు స్వర్గవాసము కలిగెను. పుత్రుంబాసి తల్లి | 
స్వర్గమునకుంబోయిన, వాని తండ్రియు బిడ్డను విడిచిపోయెను. తలిదండ్రులనెడంాసిన | 
యాచిన్నబిడ్డడు కశ్యప మున్యా (శ్రమమునకుం బోయెను. వచ్చినయా బాలుని జూన 
మువితల్లజాండు వరుణా పత్యముగ వెజేంగి, రూపలావణ్య సంయుతు నాతనిం(బ్రమోద 
మానముండై శిష్యునిగ (గ్రహించి మంత్రాది దీక్షనొసంగెను. అట్టు దీక్షనంది మునివరుచే 
పాంగవేదంబుల నధ్యయనం బొనర్చి బాగుగ నేర్చి గురు నాజ్ఞనంది తపము నొవర్న 
వృషభా చలమునకుం బోయి యటనియమ పూర్వకముగందపము నొనర్ప పాగెను, 

తప మొనరించుచు నొవరించుచు బదువైదు వత్సరముల వయసు వా(డాయెను. ఆంత | 
నాశ్వయుజ మాసమున బూర్యాషాడ నక్షత్రమున శుభనమయమున విమ్లుదేవు 
పురుషోత్తము దివ్య దర్శవము నొంది, భగవాను విష్ణు సారూప్యమును, తద్దేవుసేనాధి | 
పత్యమును బొందెను. చేతుల శంఖచక్ర గదాయుధములను ధరించి వైకుంఠు 
వాజ్ఞాపాలకుండై తన యాయా(శ్రమమునుండి గంధర్వులతో. గూడినవాణై నారాయణ |. 
పర్వత తటమునకుంబోయి పంచాయు ధా(శ్రమములకుం దిగువను నాశ్రమము 
నొవర్చుకొవి యట వసించెను. మిగుల పరాక్రమవంతులు, గంభీరులు, పదువాలుగులో | 
కములగట్టి పట్టు గలవారునగు, భూతముల కధీశ్వరుండై వారిచే గొలువంబడుచుండెమ. | 
ఓ పర్వతరాజు తవయా! ఆశ్రమకధా (ప్రపంగమున వేను నీకీ విష్వక్సేన జన్మ వృత్తాంతముం 
జెప్పితిని. వావి జన్మయే కర్మఫలమునమగాదు. దేవతల (ప్రార్హనలచే, భగవాను విష్ణుదేవు | 
నాజ్జచే విష్ణుపమానపరాక్రమ వంతుండా విష్వక్సేనుడు దయించెను. 


ప 3 ఎ ల - స్‌ న్‌ 3 1 









న స AD, పి న సన 


& వేంకటాచల మాహాత ట్ర్రము 


షష్థాధ్యాయము 
చక్రొది తిర్థముల మాహాత్మ్యము 


విష్వక్సేనాశ్రమమునకుం బై భాగమున భగవానుని పంచాయుధములు శంఖచక్ర 
 గదాఖడ్గధనురాయుధములకు స్టానములై వెలయు పంచసరములు దనరారును. అందా 
వంచాయుధాధినేతలధి వనింతురు. ఓదేవీ నేడును నాగిరి నానరన్ఫులాయా 
యుధరూవములనే వెలయుచు( గానవచ్చుచున్నవి. ఆసరములకూర్ణ్యమున నొక 
సరోవరముకలదు. అందగ్ని దేవుండు నిలిచియు(గ్రతపమ్మాచరించెను. అద్ది తీర్ణంబు 
లందుత్తమోత్రమము, అగాధమ్ము, దురవగాహంబు, పాపనాశకము. ఆ యాగ్నేయ 
త్రీరంబునాయడును. ఆయాగ్నేయ తీర్దమునకుత్తరమునంబరమ పవిత్రము, (బ్రహ్మ 
| పరోవరమొప్పును. ఆ (బ్రహ్మ సరోవరమున కుత్తరమున సప్త్రమహర్షులను బుణ్య 
కీర్టములును గలవు. ఈ పదునేడు తీర్రముల నొక్కొక్కడును దర్శన కీర్తనములచే 
స్నానపానములచే నెల్ల పాపములను మొదలంట నాశమొనర్చునవై యున్నవి. అన్న 
వాలించిన హైమవతి పతిదేవుంగని భక్తవత్సలా (ప్రాణనాధా ! కరుణించి లోకోద్దరణార్ద 
 మోయెల్ల తీర్రముల మాహాత్మమును, సర్వపాపహరమును పుణ్యవర్హకమును, సర్వహిత 
' కరమునాది నుండియు విశదముగ€ జెప్పవే! యన శంకరుండు దయానిధి యిట్టు 
చెప్పందొడగెను. 


కపిలతీర్థము = కపిలలింగము - కపిలేశ్వరము 


ఓహిమగిరితనయా! సావధానవై నాచెప్తుదాని నాలింపుము. తొల్లిదూర్వాస మహర్షి 
- కోరినమోందటం జతుర్ముఖుడు బమ్మదేవరవానికి నుత్తమోత్తమము కపిలేశ్వర లింగమును 
జూసీచెప్పెను. దానింబాతాళమున మునివరుండు కపిలుండు పూజించెను. ఆకపిలలింగ 
మొకప్పుడు, కామధేనువుచే తక్షీరముల నభిషిక్తమై పాతాళముననుండి యొదిగియెదిగి 
భూమినంటి దానింజీల్సికొని వచ్చియు నెదుగుచున్నదాని, నాలింగముంగని కామధేనువు 
! మిగుల గోపముకలదియై తనకాలిగిట్ట నా లింగముపై నుంచి యదిమి, చాలు చాలు 
నికవెదుగుట చాలింపుము అనెను. అట్టు వేలుపులగిడ్డివలికినంత నాలింగమెదుగుట 
' మానెను. ఆదిని రజతవర్లము, మధ్యమున, సువర్ణకాంతులు, నగ్రమున వెజ్లని వెలుగు 
రంగులు గలిగి యొప్పునైదు మోములు, మూడు కనులు, నైదురంగులు కలిగికడు 
' భయమును గొల్పునదై యెల్లపుడు పాతాళములనుండు నాలింగము భూమి దనుకనెదిగి 
యంతతో నాగెను. దాని తలం పుడుకు దొడుకు వెలిమొదవు కాలిడెక్కగురుతట్టెవిలిచి 


PTT TTT TT TT 
Hg 4d dC 44d 44 4 4. 





శ వేంకటాచల మాహాత ట్రము 


కృతయుగమున దానింపిలమహర్షి పూజించును. దానవది యష్ఫర్స 
కపిలేశ్వరుండన(బడుచు వచ్చెను. మజిత్రేతాయుగమున నద్ది యన్న పూజితై 
యాగ్నేయమని కీర్తింపంబడెను. ఆద్యంతములు లేనియామహాలింగము ద్యాపరమ్ను 
చక్ర సంపూజితమై యొప్పెను. కలియుగమునా లింగమును కపిలగోవు పూజలు 
దనిసెను. ఆ కపిల లింగమునకు నెదుటగ నుత్తమ సరోవరము కలదు. అది పాతాళము ' 
నుండి భూమికి గపిల మహర్షి వచ్చిపోవుచుండు మార్గమె. ఆ గుప్తబిలము కపిలబిలము 
నాయడునది జులప్రపూర్ణ్లమై యుత్తమ సరోవరమాయెను. కావుననే యదియగాధము; 


దర్శన మాత్రముననే యాపవిత్ర తీర్థము |స్తీపురుషులకెల్లరకు బాపస మూహమురల 
మొదలంట నాశమొనర్చి స్వర్గాది భోగములొసంగును. స్నానపానములొనర్భిన వారికి 
జరామరణ భయనాశకమై ముక్తిదాయక మగును. ఆందొక్కమారు తానమాడిన 
మాత్రముననే పెక్కువాజపెయములు, నశ్చమేధములు, నొనర్చిన పుణ్యఫలము కలుగును. 
ఐన వాజిపేయాశ్ళమేధములు పొనర్చిన పుణ్యఫల (ప్రాష్యనంతరమున మజల(బుట్పు 
కలుగంగలదు. కానియిందున స్నానమాడిన వారికి మరలపుట్టువే కలుగదు; ముక్తియే 
సం1ప్రాప్తము. పరమపదమెచేపడును. 


ఈకపిలతీర్రమునకుంబై భాగమునంగల యావజ్రతీర్రమున స్నానమొనర్చిన 
దీవికింబదిరెట్టు పుణ్యఫలము నందంగలరు. ఇంద్రలోకమున స్వర్గభోగములందలలరు, | 
ఆవజ్రతీర్థములకూర్ద్యము నంగల విష్వక్సేన సరోవరమును తానమాడిన వారికా కపేళ 
తీర్చ స్నానమునకు నూరురెట్టు ఫలము సం(ప్రాప్తము కా(గలదు. ఈ తీరుననే యట(గల 
పదునేడు తీరములయు స్నానఫలమొకదానికి మించి యొకదానికింబదిరెట్లగు చుండును. 


కాత్యాయవీ! ముల్గోకములంగలుగు పవిత్ర పుణ్యతీర్ణములన్నియుయగార్తిక | 
మాసమున పర్వదినముల మధ్యాహ్నకాలమున వచ్చి కపిలతీర్హమున సాన్నిధ్యముం | 

బొందును. ్రాణిరక్షణ కొజుకవి యాతీర్దమున( జేరి పదిఘడియలట్టై యుండుము, 

ఆవాడందు కపీలతీర్ణంబుల మునుకలిడు వారెంత పాపులైనను వారి పాపములెల్ల బాసి 
పావమలై (బ్రహ్మలోకమునకుంబోదురు. ఆతీర్ణముల సమీపమున దానములొనరించు | 

వారి యాదానము బంగారమో, యన్నమో, మటేదో కొద్దియైనను మేరుపర్వత సమానమగు 
ఫలము నౌపంగును. అన్నదానమింతయొనర్భినను వారు చం(ద్రలోకమును బొంది | 

|; నుఖింతురు. అటంగన్యాదావమొనర్చు వారు స్వర్గమును, గోదానమొనర్చువారు 
చైలాపమును, భూదానమొనరించువారు వైకుంఠమున, విద్యాదాతలు, మంశత్రోపదేశకులు 
| 'బ్రహ్మలోకమును బొందుదురు. ప్రతి వత్సరమును కార్తికమాసమున పూర్గిమదినమున, | 
_ మహాతిధిని, case న క నా. . 


TTC NNN నా నా Te 
Pe Ne శ NC WCC WE Ue 44444) 





శ్రీ వేంకటాచల మాహాత ట్రము 





ఆసమయమున నెవ్వరాతీర్హమున - 
స్నానంతుదుర్లభం తత్ర ! 
తద్విష్టోః పరమంపదమ్‌ ॥ 


నుని పరమ పదమును, కపిలతీర్హమున స్నానమును మిగులదుర్లభములు) 
అను నీమరత్రోమును జప్‌ంచుచు. స్నానమొనరింతురో వారెల్లరీ చెప్పిన ఫలమును 
భొందితరింతురు. ఓదేవీ భవానీ నీకు నేనెల్ల తీర్ణములయు మాహాత్మ్యమును 
దిరిపూర్లముగ వచించినాడను ఇంక నీమోంద వవనుండొనర్చిన యా మహత్తర 
తవముంగూర్చి వచింతును. మనసుంచి యాలింపుము. 


శేషశైల వృత్తాంతము. 


తొల్లియొకప్పుడు వైకుంఠ నగరమున శ్రీమహావిమ్హు వనంతు నాదిశేషని 
మందిరద్వారమ్ముకడ నుండనియమించి, శ్రీరమాదేవితో( దానభ్యంతరమందిరమున 
వినోదించుచుండెను. భగవంతు నంతరంగం బెతింగిన భూమితాలుపు చిలువటే(డట 
' పావధానుండై నిలిచియుండెను. ఆ సమయముననె యటకు మాతరిశ్వు(డు వేవేగ 
వచ్చిలోనికింజొజంబడు చుండ గన్నతడవుల నిడుప డడ్డముగవచ్చి తనచేతి బంగరు 
దండమున నిలువరించెను. దేవుదర్శింపంబోవు తన్నాకం డట్టులు నిలువరించుట యా 
' యు యా సదాగతి కలుక పొడమెను. దాననాయిరువురి కాయెడ నప్తుడిట్టులు 
. వాగ్వివాదము కలిగి చినికి చినికి గాలివానయన్నట్లాయెను. 


తొలగుము, తొలగుము, నీకేమేని తలలేదా? తొందరగనేను కార్యార్డినై 
దేవుదర్శింప బోవుచుండనన్నడ్డెదవేమి? యని యనిలు(డన జిలువటే(డు. ఆగువగు 
మెదడులేనివా(డా! ఆతొందరపాటు తగ్గించుకొనుము. నేవా నారాయణ దేవునాన నిట 

' విలిచియున్నవా(డను. నీవీపుడేమియులోనికిం బోరాదు. ఆగుము ఆన; వాయువుచాలు 
చాలు విషధరా! నీవెడంగు దనమును దగ్గించికొనుము. అనంజిలువటేండు ప్రభువాజ్ఞ 
' లేక యడుగైన నీకులోనిడుటకు(గాదు. ఆన అదివిన్న వాయువు, ఎందులకీ దంభోక్తులు? 
ఎజుగవా? మజచితివా? అహంకారమున మునుల నడ్లగించివ జయవిజయుల; 

' యాద్వారపాలకుల గతియేమాయెను? ఆరావణ కుంభ కర్ణుల 'క్రవ్యాదుల చరోత్ర 
 తలంచికొనుము. దారినిమ్ము. ద్యారముకడనున్న నీకుగొంతయుక్తా యుక్త వివేకము 
 నుండవలయును. అది విన్న యావిషధరుడు కోపమినుమడింవ బుసలు కొట్టుచు 
నిట్లనెను. ఎందులకిట్లు పెద్ద పెద్దగ మాట్టాడెదవు? 'బ్రతుకుటకుం గోరికిలేదా? 


శ న స AD 0). 0. tl MC. RC. RC. కా! WPT PCP EPPS 


శ 7" ఖో ఫె mr ఖా వ Bp ‘pr IP yy PF “ఖా t 
IE 1 5 DE “ఇక స్త న్న స్‌ గ్త 4 గ FY TT WIT YEN 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 






తలంచినని న్నాక పీలుపున లోగొనియెదను. అగునగుపోంగాలము దాపురించివవా విబురి 
పెడదారింబట్టునుగదా! నీబ్రతుకును నట్టిదిగనేయున్నది. నిన్నుంబట్లి గట్టి 
దండింపవలసియున్నది. నన్నేమనుకొనుచున్నావో! బలపౌరుషముల జ్ఞానవైరాగ్యముం 
నన్నుంబోలిన వారు లేరు. విమ దేవుభక్తులందెల్ల నేనమేటిని. ఆమాధవునక్త 
నేనకూర్చువాడను. ఆగొవిందుండు నాయందెక్కుడు కూర్మింజూపును. నాయుని! 
యెల్లపుడా కేశవునంతిపురముననే. ఆదేవు(డు నన్నుందన తనయువి కంటె మిన్నగ( 
(బ్రేమించును. అలక్ష్మీ నారాయణులు పురాణదంపతులు లోకహితంబువాై, 
తమయిచ్వాపూర్తికై నన్నిట ద్వారపాలకు(డుగా నియమించినారు. అనవాయువు ; ఆజ్ఞ! 
యేమి యీ గర్యోక్తులు. పిల్లి లోపలియింటిలో మండు వదే. అయినను వెలుపలనుండు 
నేన్నగున్నకుం దీటుగాడు. (ప్రభువు రత్షవర్యంకతలమునంబరుండియుండ నాయరధివు 
నానతిన యాపాన్సుపైనుండి పదము లొత్తు పేవకు(డు సేవకుడే ఆసేవకుని ఘవత | 
యేమియో! క్రిందనే మసలు నాప్రభు పుత్రువి న్యూనతయేమియో! ఓ శేషనాగూ! కొంచెము 


నాకెటుంగజెప్పుము. నను బీల్సి వేయుదువనుచుంటివి. నేను తొలంగిన నీకు బ్రాణముకే | 
లేవు అదెజుంగుము. 





ఈ రీతిగ మహాత్ములగు నాశేషవాయువులందు వాగ్యుద్దమత్యధి కముగ 
పాగిపోవుచుండ నారొదనాలించిన లోకమాత మంగళ దేవత (ప్రభోధింపదేవు(డటు | 
మనసుతత్రిప్పి లేచియావైపునకు నడిచి వారిం దరిసియిట్లనెను. 


ఓయనంతా! ఏమియీగడబిడ? ఆవచ్చినయా రెండవ వారెవరు? అనుచున్న | 
గరుడధ్వజున కాయనంతు(డిట్లనెను. ఆర్తజనావనా! పుండరీకనయనా! ఆమలయాచల 
వాసుడు గర్వాంధు6ండు గంధవహుండిట కకాలమున వచ్చి యంతజురమున బ్రవేశింప 
నుద్యమించుచున్నవా(డు. ఇది సమయము కాదన్న నోటికి వచ్చినటులెల్ల బలుకు చునున్న | 
వాడు. అనుచు భగవంతు నంతర్భావము నెటింగిన శేషువా దేవునకుం దెలిపెను. . 
హృషీకేశుండును మెల్లన నటకు ధ్యారముకడకు వచ్చిచేరెను. ఆప్పుడ యనిలదేవుడా | 
వేదవేద్యునకు( బురాణపురుషునకు సాష్టాంగ దండవ్మత్సణామం బాచరించి పలు 
విధముల (బస్తుతించెను. 


ఆపుడు వారిజాక్షు(డు వాసుదేవుండా జగత్రాణుంగాంచి యిట్లనెను. వాయవా | 
శృసనా! ఈ యాదిశేషుడెంతయు నభిమానవంతుండు. ఆతనితో నీకెందులకీ మాటల 
పోట్టాటలనుచున్న యాదేవువి వాగమృతము కర్ణపుటమ్ములం బట్టి త్రావి యా మహాభక్తుడు 
వాయువు మజిమాటాడక యట్టి నిలిచి యుండెను. న వను త 


Mal TE TTT TT. TT TT TYTN 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


ఏబులుపలుక సాగెను, దేవాదిదేవా! దివ్య (ప్రభావా! నీకిష్టులగు- వారి యందెల్ల నే 
వక్కుడిప్పుండను. బలమున, జ్ఞానమున నా కమర్యపాతాలముల(గాని, బ్రహ్మలోకమునం 
గాని నాకు సాటియగు వారు లేరుగదా. అనుచుండ విన్నయాది నారాయణుండు మోమున 
బీటునవ్యొాలయ బాగుబాగని (ప్రశంసించుచు నాదరంబున నిట్టు మెల్లని పలుకుల 
నవియెను. ఓ సహస్రవదనా లోకభారమంతయు నేనె భరించుచున్నాండనని నీగర్వము. 
సీమోయుభారముతో నిన్నును మోయువా(డు కూర్మనాధు(డున్నాడని యెటుంగుము. 
ఓ పదాగతీ! మహాబలు(డ ననియు జగ్గత్సాణు(డనినియు నీగర్వము నీకును బ్రాణదాత 
యొక(డున్నా.డెటుంగుము. అరసి చూచిననెంత వానినేని మించినవా€ డొకండుండును. 
గర్భమెంత వానికిని దగదు. మాటలంగాదు; పౌరుష (ప్రదర్భనము చేతల నొనర్చ 
వలయును. మోయిర్వురి బలాబలములు నిం(ద్రాది దేవతలు పరీక్షించి నిరూపింతురు. 
ఇచ్చటి కుత్తరమున మేరునగ నందనుండు వేంకట గిరివరమొండుగలదు.. దానినోసర్స 
రాజమా! నీబలమంతయుంజూపి పూర్ల్ణభోగరజ్ఞావు నంజుట్టి కదలక పట్టియుంచుము 
ఏష పూత్కారములందాని స్టిరమొనర్పుము. చూతము. ఓ మాతరిశ్వా! ఆతండు 
పట్టియుంచిన యాపర్వతము నీబలసామర్థ్యము యెంతకలదో యంతయుంజాపి 
దూదిపింజయటుల నెగితేంపుము. చూతము. ఆతండు సుస్టిరముగ6 గదలకుండC౯ 
బట్టీయుంచునో, నివు నాతని పట్టిన పట్టు తప్పించియెగురంగొట్టెదవో ఎవరి బలమెంతయో, 
యిందు(గాన నగును. అనెను. అది వినినంతన యాపాపటేండు హృష్టపుష్టాంగుండై ' 
| యప్పుడపోయి యా యానందనామక నగరాజమును, మంగళమయము, మనోహరము 
తప్రకాంచన సంశోభితము, రత్నమయశిఖరోధాసితము, పుణ్యమయము, నగు, 
మేరుతనూజు నద్రివరుంగాంచెను. కాంచి తన దీర్శశరీరరజ్డు వునంబాగుగ( జుట్టి 
దృఢముగ( బట్టియుండెను. అంతియకాదు వూత్కారముల వాయువును 
గయ్యమునకుంగాలు (ద్రువ్వుచు పిలుచుచున్నట్టుండెను. అదికన్న యనిలుండును 
నఎమిషులెల్లరుం గనుచుండ దేవదేవు ననుమతింబొంది, యుర్వీధరము నుద్దూత 
మొనరింపం గడంగెను. చ[క్రహన్సు ననుగహమంతయు దనపైననే కలదని, 
తొనేమహాబలు(డనని వాయువు మదోన్మత్తుండై యిది యెంతపనియని కాలిబొటన (వ్రేలు 
మొటబోయెను. అదికదలనందున( గొంతపట్టు పట్టవలెనని, చేతుల నూపులాడించెను. 
దానను బ్రయోజనము కానరాకపోగా గాలిదేవర గర్వముదిగి యువ్వెత్తుగ వాకొండం 
బెకలింపంగల బలమంతయు నుపయోగించి యాగిరివెగుర గొట్టంజూచెను. కాని 
యాభూధర మావంతయు( గదలిన జాడలేదాయెను. అంత బిట్టు పట్టుదలంబూఎ 
(క్రోధావేశంబులు ముమ్మరింప నామరుత్తికను సత్తువ నుపయోగించెమ. చిలువ టేండుమ 
వింకము బిగ్గబట్టియుండెను. ఇట్లాశేషవాయువు లందువ బట్టుదల యంతకంతకు 
విమ్మడి, ముమ్మడి కాగావారి పోట్లాటలలో జగత్తే యల్లకల్లోలమై !క్రిందు మోదుకాపాగెను. 


TTT TTY ఏమ నువ వాత వ వ్‌ వా! ననన 
శే AREER మ్‌ 





ఖో 


శ్రీ వేంకటాచల మాహాత ట్రము 


అది కాంచిన (బ్రహ్మేంద్రాదులు లోకశాంతింగోరిన వారై యాసదాగతిని శాంతి 
నెంతయుంగోరిరి. ఎంతగ యాచితుండయ్యు నామాతరిశ్వు( డిసుమంతయ్య 
శాంతింపడాయెను. ఇదియంతయుంగనుచున్న యనంతుండు పరంధాము, నాదిద్వే 
భావమునెటింగిన వాండై, వేలుపుల కెల్లరకు సంతోషకరముగా లోకకళ్యాణము నెంచి 
తనవేయి పడగలం దొకపడగ నించుకపట్టు సడలించెను. ఇంక నేమికావలెను. సంద్ర 
దొరికిన యాస్పర్శనుంబట్ట( బగ్గము లెక్కడ? ఆవగింజయంత యవకాశము గల్రిన 


ఇ గ 
నాయంద్రినే యెగురవైచినాండు. చుట్టు పట్టినయనంతుని తోడనే యాయి 


లక్షలయోజనముల దూరము దూదిపింజయె దక్కినపుదెస కెగిరిపోయినది. అట్టులు 
గాలికి గొట్టికొని పోవుచున్న కొడుకుంగాంచి మెరుగిరిరాజు మారుతుంగని తన కుమరుం 
గరుణను గనుమని పజీపటీ తెజంగుల. (బస్తుతులొనరించెను. నిన్నెదిరించినది 
విరోధించినది శేషుడుగాని నాతనయుడు గాదుగదా. మాయెడదయ చూడుము, 
ధర్మముంగనుము. నాబిడ్డను రక్షింపుము, రక్షింపుము. రక్షింపుమనుచు వినుతించ్చు 
నౌబంగరు కొండ వలవింపులకు నెడ(దనింత కనికరమంది యావవమామ 
డాయానందా(ద్రిని సువర్ల్షముఖీ నదికి. బడమటితీరమునం గొంచెముత్తరముగం నున్న 
పవిత్రాచలమునకు మోద బన్నగ రాజుతో6 గూడ నుంచి సుస్టిరమొనర్భెను. అంతతో 
జగములకలజడి యుదగ్గాను. ఆంతనటకు నమరాధిపులు పరివారములతోననవిలు 
సమీపించి పాదరభావమున నిట్టు పలికిరి. ఓసదాగతీ! ఈమేరునగజాతు. డానందాగ్రి 
శేషాంశ సంభూతు(డు సుమా, భగవంతునకునికి గానగుటకేయది యుదువించెమ. 
మో యిర్వురకీ కలహముంబుట్టించి, తన్మిషంబున దీనినిటకు, సువర్షముఖీ దరికిం 
దెప్పించియుంచనే యామాయలమారి యయ్యయఖిలేశ్యరునభఖిలాష,. అదియిట్లుగ 
నెజివేరెను. ఆదిశేషుడు దానిబెల్లగింపనీ చేనదియిటనుంపబడెను. అంతయు బాగుగవే 
జరిగినది. కాని విష్ణుమోహితుండవగునీవు, దేవునంతరంగుడు, భక్తుండునగు ననంతు 
ధిక్కరించి యవమానించితివి. వానిం(బ్రార్డించి ప్రసన్నుంజేసికొనుట యెంతయు 
మేలవియు ద్ఫోధించిరి. ఇట్టులు తనహితకాంక్షులగు విబుధులచే నుద్భొధింపంబడిన 
వాయువు గర్వముడిగి, యా శేషు ననేకవిధముల సంస్తుతులొనరించెను. అనంతా! 
నన్ను క్షమింపుము. దేవుండెపుడు నీయందే నివసించును. నేగన్నుగానక నిన్గుందూరితిని. 


అవి యేమేమో వినము(డై పలుకుచుండ నాయనంతు(డును నణకువతో మిత్రమా . 
ఇందువితప్పేమున్నది? నే క్షమింపవలసినదేమి? నేనును నీయెడనెంతయో యపరాధ ' 


మొనర్భితివి, అనిష్టములు పల్కితిని, మనల నిర్వుర నాదేవుండేయను (గ్రహించినా(డు. 
ఈ లొకహితకార్యమునకు మనల పాధనములుగా నొనర్శినాడు. మనమిర్వురమా 
భగవానుదయకు( దవియుచ బ్రార్జింతమనెను. వారిర్వూరాదేవు ననేకవిధముల 


సంకీర్తించి ప్రపన్నుంజేసికొనిరి. అటుపిమ్మట నా యాదిశేషుండ చేకోత్తమ ఫలపుష్ప 





నా శాన. 
అచు... స కాసారం అలన. అదా 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


భరితలతావృక్ష మండితమ్మును, పవి(త్రానేకతీర్చొద్భా సితంబును, బుణ్యక్షేత్ర 
యుతంబును, మనోహరోన్నత శిఖరాలంకృతమ్మును నగునాపర్వతరాజమును, స్వామి 
ఫ్యరిణికి వాయువ్యదిశను నుత్తమ శిఖరమున, నాగతీర్థమున( బెక్కుదివ్య వత్సరమ్ములా 
భగవంతుంగూర్చి గాఢ తపం బినరించెను. అంత నాయనంతున తపమునకుం 
బ్రనన్నుండైన యాదేవు(డు ప్రత్యక్షంబై నాగరాజా! ముదంబయ్యె, నీవేమి కోరి యిట్టి 

౦చుచుంటివి ? కాదనక యిత్తును. కోరికొను మన నెంతయు. బ్రమోదమంది 
యాచిలువటేడు ఇట్లనియెను. ఓదేవా! నీవు నాయెడ( (బ్రసన్నుండవేని నాయీ చిన్ని 
కోరిక మన్నింపుము. అటవైకుంఠమున మోరెట్టులు నాభోగంబుల నెలవుకొని యుందురో 
యట్టులనే నాయాకారమేయగు నీశైలతలమున మోరెల్లపుడు నివాసమొనరింతురుగాక. 
వన్నను [గ్రహింతురుగాత. అట్టులా శేషునిచేంగోరంబడిన యా శ్రీహరి యాతడవుల 
విడుపనింగని యల్లననిట్టనియెను. ఓ నాగరాజా! నీకోరిక యెంతయునుత్తమ 
మైయున్నది. తొల్లియొకప్పుడేను భూమిని నివసింప విహరింపంగోరి దాని కిందగువట్టుగా 
వివాసముంజేసి కొన(దగు వినోద సలం బేదియా యనియోచించు చుంటిని, 
ఆసమయముననె (త్రిలోకసంచారి నారదుండు నాయెడకువచ్చెను. నేనాతనింగవి, 
వాయెడందంగల కోర్కెను జెప్పితగు స్తానమేదని యడిగితిని. ఆదియాలించిన యా 
దేవర్షి సత్తము(డిట్లనియెను. దేవా! దీనికింత యాలోచనయేల? iba నందమై 
మోగృమైయానందాద్రి యొప్పును. అద్ది తొంబది యోజనముల విస్తీర్షముకలిగి యనేకానేక 
పుణ్యపవిత్ర తీర్రంబుల నొప్పుచు వైకుంఠమున కెందున. దీసిపోనిదై, తనరారును. 
ఆంతటనటనె నెలవు కొని ప్పధివీతల విహారమునకుం దలంచితిమి. ఇంతలోనన 
తలవనితలంపుగ వాయువునకును నీకును, జగడము కల్లుటయు( దన్మిషంబున 
నానగరాజంబటకుం గొనిరాబడుటయు సంభవించినది. ఇటనీకోర్కియు, నా 
యభిలాషయు నొక్కటియ, నీయభిమతము మేరకు నేనిందున నెలవుకొని 
యుందువనియెను. అదిమొదలుగ నాదేవునకది కోరిన నెలవైయలరారుచున్నది. 
అద్దివసుమతీ స్పితవైకుంఠంబై మానవుల పాలిటిం భాగ్యమై యొప్పుచున్నది. ఈ రీతిగ 
శేషాంశసంభవమును, శేషభోగి భోగవరివేష్టితమునగు, దేవువకావాసమై వెలవీవ 
యానగరాజము, శేషాచలమనియు, శేషశైలమనియు దేవుననుగ్రవామున 


బీలువంబడుచుండెను. 
వాయుదేవుండు తపంబొనర్చుట 


అటవాయుదేవుండును నానగోత్తమంబునందీక్షమ, భక్తి తవ్మయతను 
దేవదేవుంగూర్సి ఘోరముగ( దపంబొనరింపసాగెమ.' ఆతండు (గ్రీష్మంబువం బంచాగ్గి 
న్‌ వర్షకాలమున బయటనేల విలిచియు, హేమంత శిశిరములం జల్లని 


మాన నన నతనతత. 
dA ళ్ళ టట RW YAW .! 
ల్లో 





శ్రీ వేంకటాచల మూహాత ట్రము 


స్వామి పుష్కరిణీ జలముల కంఠదఘ్నముగ నిలిచియు నియమ నిష్టల నిశ్చలవతి 
దృఢముగ దపమొనరింపపాగెను. పెక్కువత్సరములు గడచెను. ఆతని దీక్షను | 
తపోనిరతియు( బెంపొందుచునే యుండెను. అంతనాతని తపమునకెంతయు 
ముదమంది భగవానుండు దేవదేవుడు జనార్దను(డాతనిం బ్రీతునొనరింప వాని! 
నెదుటందోచెను. ఆ సనాతన పరమాత్మ శ్రీ భూదేవులతో గరుడారూఢుండై ఘ్యు 
చక్రములు కౌమోదకీ శారములు ధరించిన వాండై యనంత పరివేష్టితుండై తోచెను, 
ఇట్టుతోచిన యాదేవుందర్శించిన వాయువు విస్మితుండై యంతన తనయాసనమున 
నుండి లేచి నిలిచి యున్మత్తునివలె. దిరుగుచు నవ్యక్తా నందమున బడుచులేచుచు 
నాడుచుంబాడుచు, దేవుని చుట్టును దిరుగాడ సాగెను. ఆహాహా నేనీ వృషభాచలమున 
నేండెట్టీ వింతరూపముం బొడంగాంచంగల్లితిని? ఎంతయానందము అనితలంచయచు! 
బలుకుచు( గొంతసేపు దనుక యొడలు మజచిన వానియట్టుండి యంతలో. దెలివంది 
నిలిచి హరిననంతు నవ్యక్తు సకలాత్ము నెదుటంగాంచెను. ఆతడు గన్నపరమైశ్వర్యమగు 
నారూపమును వేదాధ్యయనముల చేతను, దానయజ్ఞములచేతను, దపముచేతను, 
యోగులును, మునులును గాంచగా జాలని భగవంతు సనాతను, పరమాత్ము నవ్వక్తు 
నవ్యయావందరూపు విశ్యాతు | విశ్యాంగు ఎశ్ళమయు వాయువపుడచటం గాంచెను, ఓ 
పార్వతీ! ఆ సమారుండాదేవునకు మాటిమాటికి సాష్టాంగ ప్రణామములొనరించుచు 


లేచుచు నెట్టకేలకు నిలిచి స్టిరమతి నొంది తత్వార్హ యుక్తములగు వాక్కుల నిటులు 
స్తుతులొనరింపసాగెను. 


వాయువు వొనర్భిన ఎష్టస్తవము 


ఓదేవదేవా! పురాణ పురుషోత్తమా! శ్రీధరా, అనంతా గోవిందా మోకివే 
వందనములు, దేవాధి దేవా! మో దర్శనముననే ధన్యుండనైతిని. మోయను (గ్రహమున 
నాభాగ్యమును నినుమడించివది ; కృతార్ద్చుండను. మోకివే వందనములు. 
సర్వాంతర్యామా, జయశీలా! జగదీశా విష్ణుదేవా! మో కివే నమస్కృతులు. ఆదికాలమున 
మాయా సంయుక్తుండవై యున్న యేకైక మూర్తివి, పరమాత్మవుమోకివే నమస్కారములు. 
బజిలప్రళయమును గల్పించి, సర్వముమ జలమయ మొనర్సియందున( బవళించియుండు 
వాడవు నివే నీకివే నమస్కృతులు. వీ నాభికమలము నుండి యే తత్వవేత్తలందెల్ల ఢ్రేషుండు 
బ్రహ్మ, పరమేష్టి చరాచరముల తోడి యీ జగత్తునెల్ల సృష్టించినవాండు సుర శ్రేష్టుడు = 
దయించెమ. ఓ పరమపురుషా! కైమోడ్సులు. నీవాదిదేవుండవు, పురాణ పురుషుండవు. 
నీవ యీవిశ్వమునకెల్ల పరమనిదానము. శాశ్వతముగ ధర్మమును రక్షించు వాడవు నీకివే 
టు ఓ ప్రభూ క కన) ూనివవాండవైన వీ నీచేతనే యీ వా వత 


44 OODLE ఆరళ్ళు 





శ్రీ వేంకటాచల మాహాత టమ 


యగచున్నది. సత్వగుణముంబూని యీవెయీ సర్వమును బోషించి రక్షించువాండవు, 
వజీతమో గుణమును జే(బట్టి సర్వనాశము నాచరించు వాడవు నీవ, ఓ దేవా! నీవసృష్టి 
శ్రీతిరయ కారుణు(డవు. బ్రహ్మస్వరూపుడవగు నీవలననే తొమ్మండుగురు ప్రజాపతులు 
క్షీర, నీవ, దేవమానవ రాక్షసులతో గూడిన యీచరాచర జగత్తునంతను సృష్టించితివి. 
బ్రహ్మానాక్రమించియాపత్తునం బడ(దోసిన మధుకైట భులను రక్కసులందుని ్యయజాని 
గష్పినాడవు నీవ. పిమ్మట మత్స్యరూపు(డవై సోమాకాసురునిందునుమాడి వాండ 
వహారించిన వేదములంగైకొని బమ్మకిచ్చి రక్షించిన వాడవు. ఈ జగత్తునందలి 
చరాచరములు నరాలంబము లుకాగా కూర్మరూపుండవై జగత్తునెత్తి పట్ట యుంచిన 
ప్రరుషోత్తముండవునీవ. వనపర్యతములతో మునిగియున్న యీభూమిని పాతాళమున 
నుండి యెత్తి పట్టినవాండవు, వరాహ రూపుండవై హిరణ్యాక్షునిం దునుమాడినవాండవు 
పనాతను(డవు నీవ. మజియు, గృతయుగమున భక్తవరుబాలుని బ్రహ్లాదుని రక్షింపంబూని 
- శసీంహుడవై లోహస్తంభంబుం జీల్సికొని యుదయించి హిరాణ్యకసిపు రక్కసిందునిమి, . 
మల్గీకములను (బ్రోచిన (ప్రోడవు పుండరీకాక్షుండవు నరసింహుడవీవ. నీకు నిడుదు 
రండములనేకములివే. ఓదేవా! కాలాంతరమున మాటకారులందెల్ల మాటకారివగు 
నీవయిం[ద్రునింబ్రోవ వైరోచనుండు, బలి, యొనర్భు మహద్యజ్ఞతలమునకు 
వామను(డవుగ(బోయి, పరా(క్రమవంతు(డును, దాతలనెల్ల మేటియునగు నాబలిఫి 
మూడడుగుల భూమియాచించి పొంది (త్రివిక్రముండవై ముల్లోకముల రెండడుగు 
దమ్ములంగొలిచి కొని యిం(ద్రునకిచ్చి; భక్తవరుండును, దాతయునగు నాబలిని 
పాతాలమ్మున నిలిపి యేలిన (ప్రోడవు ; చంద్రలోకమ్మునం జేరి పద్మాసనమున నటనుండి 
' ప్రూశించువాడవు, అందమృతముగ అన్నమున కధిపుండవుగనయి లోకము లేలు వాడవు 
పీన నీకివే వందనములు. ఆపిమ్మట దేశపాలకులు దుష్టులు, రక్కసులు కాగా జామదషవి, 
' వరశురాము(డనై, ఓ మహాబాహూ! యాదుష్టపాలకులనెల్లంజంపి, కుండముల నిండిన 
యారక్తమునం బిత్సతర్సణము లొనరించి తనియించి యాపైనశ్యమేధమొనరించి యో 
' జగత్తువెల్ల: గశ్యప(ప్రజాపతికి నొసంగియిందుండి వెడలిపోయి మహోదధిందరిసి రమణీయ 
వహ్యోద్రియె వాసస్త్రలముగ(దపశ్చర్య పాగించుచున్న భార్గవునకు నీకు నివెదండము = 


త్రేతాయుగమున లోకకంటకు(డుగ దేవవైరిగంబుట్టివ రావణ రాక్షమడు 
దుండగములు పానరించుచో నీవ దాశరధివై పిత్రాజ్ఞాసాలకుండవుగ భార్యతో, పోదరుతో 
 వడవికింబోయి యటనీసతీమణిని సీతామహాలక్ష్మివి హరించిన వాని వారక్కసి టేండును 
రావణుని పుత్రపొత్రమంత్రి బంధు మిత్రులతో( దున్మిన మహాతేజప్వివి. నీకు సహప్రావేక 
నమస్కారములు. ద్యాపరమున నీవ ఖలరాముండవు ' నవాతవవానుదేవుండవు 


శ 4d + ఉప శ aadt 44d * 4 శ 














= 





nf FT Ie re we eye we wr WN 
A 44 4 +శ ఈ. 149 


శ 4 | జ ర 4 గ a 4d 4” 





శ్రీ వేంకటాచల మాహాత ట్రము 


శ్రీకృష్ణుండవు. నైదుష్ట శిక్షణము, శిష్టరక్షణము నొనర్చిన యవతారమూర్తికి స్పీ 
ప్రణతులు. సత్యాహింసలు, సంయమనియమములు, కలిగి ప్రజలహితమును పానరిం | 
మహాత్ముండవునీవ నీకివేకై మోడ్పులు. 


కలియుగమున నీవె తేజోమూర్తివై కలికిమూర్తివిగ జన్మించి, దువ్నం, 
(ప్రజావి(ద్రోహుల, స్వార్టులైలోకకంటకులగు వారి, ధనమదాంధుల, కండకావరుల, 
పాపపంకిలుల, నేరియేరి హతమొనరించి లోకముల రక్షింపంగలవాండవు ఓవిష్ణుడేవ | 
జగద్రక్షకా! యివే కైమోడ్సులు. నీయాదిని, ఉద్భవంబును మహర్షులును దేవవరులు | 
నాదిగనేరును నెజుంగంజాలరు.ఎల్లకాదియెనవాడవునీవ.సర్యమునీ వలననే కలుగు 
చున్నది. నీవలననే (ప్రవర్తిల్లుచున్నది. ఇదియెటింగి నినునేనిదే కొలిచి సే 
ఎల్లభూతముల హృదయాంతస్థిత మహదాత్మవునివె. వానియాది మధ్యాంతములునీష | 


ఆదిత్యులనివు ఐష్ణుండవు, తేబోవంతుల సూర్యుండవు; వసువులనగ్నీఏ 
రు(ద్రుల శంభుండవునీవ. యజ్ఞముల జపయజ్ఞము, తాపసులందలి తపస్సు, యక్షులందున 
" గుబేరుండును సంయములందున, "యముడు, గంధర్వులందున చైత్రరథుండు, 
పిత్సదేవతలందు నర్యుముండు మత్స్యములందున మకరము, జలపతులందున 
వరుణు(డు, నదులందున బవఐ(త్రగంగానది జాహ్నవి, జలయుతంబుల కుండంబుల 
సం(ద్రము, వాయువులందున, బ్రాణవాయువునివ, నీకివే నమోవాకములు. (ప్రజాపతు 
అందున జతుర్ముఖుండు, హిరణ్యగర్భుండు, వర్షములయందున బ్రాహ్మణులు (ఇట 
(బ్రాహ్మాణులన నామమా(త్రులు శమదమాది మహద్నుణములు సత్యశాంతములు, 
పర్వమునంగల భగవంతునెజిగి భక్తింగల వారెల్లరుం బ్రాహ్మణులే.) ఆట్టివారలు నీవే 
దేవా! వీకిదే వందనమ్ములు. ఆశ్రమములందున గృహస్థాశ్రమము, తారలందున 
జం(ద్రుండు, నింద్రియములమనస్సు, నెల్ల భూతముల జేతనాశక్తియు నీవ వీకివే 
దండ(ప్రణామములు. మృగముల సింగము, ధేనువులం గామదేనువునయి 
యొప్పుదేవునకునీకు నమస్కృతులు. మనుజాలందున (బ్రహ్మజ్ఞానమునొందిన, 
పర్వసముడు సర్వభూతహితు(డు నగునాతడు, షక్షులందున గరుడుడు, సర్వములవాసుకి 
నాగులందున ననంతుడు శేషుడు, అమృతోద్భవములగు, నుచే చే ఎశ్రవమశ్ళ్యములను, | 
నైరావతము గజములందున వీవ. కులాచలములమేరు నగము; పర్వతముల హేమ్రార్రి, 
వేదముల పామవేదము, ఛందమ్ముల6 బవి(త్రగాయత్రీ ఛందస్సు మంత్రముల ప్రణవము, | 
ఓంకారమును, యజ్ఞభోక్తల నస్టియు ప్టావరమ్ముల వింధ్యస్తావరమును వృక్షముల | 
వశ్వచ్చము (రావిచెట్టు) పేవాపతులందున. గార్తికేయుండు నీవ. దేవ యివేదండములు. ' 
 శూరులందలి శౌర్యము, వీరులందలి విక్రమము, బీజములందలి యంకురము, | 
ప్రాణులందలి haan నివ,  అ్రహ్మర్వంందున న పురోధసులందున న్‌ా 





శ్రీ వేంకటాచల మాహాత ట్రము 


వీవిచరియించు వానియందున వాయువు మహర్షుల భృగుమహర్షి వేదవిదులందు 
వ్యాసమహర్షి కవివరుల వాల్మీకి మునివరుండును, గురువరుల శు(క్రుండు, నరులందున 
సత్నాలకు(డునునగు నోదేవా యివే నమోవాకములు. దేవా! యింత చెపుటయెందులకు 
వీస్నష్టీయందెల్ల, జగత్తునందంతట తీచోయుతము, బలయుతము, శ్రీయుతమునగు 
నదెల్ల నీయంశచే6 గూడిన దేయని బ్రహ్మవిదులుచెప్పుదురు. వరదదేవేశ నీకివే 
వందనములు. 

వేయిశిరములు, వేలుకన్నులు, వేలు పాదములొప్పునీకివే వందనంబులు వేవేలు 
దేవదేవ వివిధములును దేజోమయములునగు నీ తాళ్ళినయాయుధము లనేకములు, 
దశదిశల వెలుగుచు దీస్తలొసంగుచున్నవి. తీవ్ర తీక్షణ తేజో మయములగు బాలసూర్యసమ 
వ్రభల వెలుగు కుండలములచే నలంకృతములై (శ్రవణములు శోభిల్లుచున్నవి. 
వీపాదపద్మములకివే సాష్టాంగ దండ ప్రణామమ్ములు. | 


దేవదేవా! నీపాదపద్మములచే నీభూమియెల్డ(బరివ్యాప్తమై విరాజిల్లుచుండ 
ముఫఖోద్భా సితార్కమండలముచే నాకాశమునిండి యలరుచున్నది. దిశలెల్ల 
భుజబాహుల్యముచే వ్యాప్తములై యొప్పుచున్నవి. ఓ మహావిష్టూ! నీకివే వందనములు. 
వేదములుఛ్యాస నిశ్వాసములుగ సూర్య చంద్రులు కనుగవలుగ, నక్షత్రములు, తేజు 
కణములుగ నొప్పివిరాజిల్లునో జగద్రూపా, జగ।ద్రక్షకా! యివే ప్రణతులు ; కళ, కాష్ట 
ముహూర్తము దినము, రాత్రి మొదలగువానితో' గూడిన కాలమే శరీరముగంగల 
ఓకాలస్వరూపా! చతుర్యుగరూపా! అనంతా! నీకివే నమస్కృతులు. నీవు(త్రికాలదర్శివి; 
కాలప్పరూపుడవు, కాలాత్ముండవు, కాలకారణు(డవు. కాలజ్ఞులకుమ నీవెజటుకపడవు. 
ఓవిశ్యమూర్ర్తీ నీకివే నమస్కారములు. ఓ మధుమాదవా! ఆద్యంతములులేవి 
పంచమహాభూతములు నీ స్వరూపములె. ఓ భూతభావనా! భూతేశ! నికివే వా సాష్టాంగ 
నమప్కారములు. (ప్రాణాత్మునకు, ప్రాణములు, వూనిపట్టియున్నవానికి, గర్మపాక్షికి, 
నిత్యునకు, సర్వపాక్షికి, సర్వవ్యాపికి, స్టిరునకు, నచలునకు నీకుక్రైమోడ్పులు. 


నీవీయెల్లశరీరముల6 బరివ్యాప్తండ వయ్యు నీ శరీరములకు, శరీరధారులకు( 
బరు(డవు. ఈశరీరముల చేనగు కర్మలకుంబరుడవు. విశుద్ధ స్వరూపుండవు. వీకువివే 
నాచేమోడ్పులు. వేదస్వరూపా! వేదవేత్తా! నీవణువునకును నణువైనవాడవు. 
మహత్తునకును మహత్తయినవాండవు. బృహత్తులకు నెల్ల బృహత్తయివవాండవు. ఓ 
విశ్ళమూర్తీ నికి వేనమన్కృతులు. నీవాకాళశస్థి తుండ, వాకాశగుణుండవయ్యు 
నాకాశగుణంబులకు, శబ్దంబులకు(బరుండ, వతీతుండవు ఓయాకాశవ్వరూపా! 
ఆయాకాశమునకుంగతి యెనవాడా! తద్గుణాతీతా! ఖగేశ గరుడు నారూఢుండవైన 
దేవా! నీకిదే నమస్కరించుచున్నాను. 


44 గు నుం. MAA ASA dCs ఈశ 4d 4 4 4 4 4 4 4 






శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


జ్ఞానికి, జ్ఞానాత్మునకు, జ్ఞానరూపునకు, జ్ఞానగమ్యునకు జ్ఞాన ద్రష్టు, జ్ఞానులంగ్యె 
జ్ఞానికి, జ్ఞానులకును నందనివానికి నీకు నిదే నమన్కరించుచున్నాను. ఫ్‌ | 
వేదస్వరూపుండవు , వేదవేత్తవు ; వేదవేత్తలందెల్ల మేటివి. ఓ వేదాంత వేద్యా వేద స్వరూపి! | 
బ్రహ్మ ప్వరూపా! నీకిదే సాష్టాంగ నమస్కార మొనరించుచున్నాండను. ఓ పరమాత్తా! | 
నీవక్షరుండ వక్షరులకెల్ల నాదియైన వాండ వక్షరాకారుండవు. క్షరాక్షరముల రెంటికి 
నతీతుండవు, పరుండవు వీకిదే నమస్కరించుచున్నాను. 


నిరంతరావందమూల కందునకు, జిష్టునకు, దండములు, అగ్నియంద 
లియున్లతయు, జలములందలి చల్లందనమును, భూమి యందలి సౌగంధ్రము, 
వాయువందలి స్పర్శత, యాకసమందలి నైర్శల్యమునీవె. నీకిదెయెల్లవేళల (మొక్కు 
లిడుచున్నవా(డను. ఓపరంధామా! పరమాత్మా! నీకేశములందున మేఘములు, 
నవయవసందుల నదులు, నుదరమున నెల్లసం(ద్రములు, వరాజిల్లుచున్నవి, ఓ 
జలసప్వరూపా! నిరాకారా! నీకివే పాష్టాంగ నమస్కారములు పొనరించుచున్నాడను. 
స్తోత్రములు, స్తోత్రములచే స్తుతులొవరించువాడు, స్తోత్రములచేస్తుతింపంబడు నాతడు, 
స్తుతులును, స్తుతులకు మోదమంది హితమొనరించు నదియు, నాహితమును సర్వమును 
నీవ, ఓస్తుతి స్వరూపా! నీకివే సంస్తుతులు. 

అద్భుతాకారునకు, శార్టధరునకు, భక్త ప్రియునకు, శాంతునకు, భక్తవత్సలునకు, 
భక్షజనపాపహరునకు, భక్షజనవశవర్తునకు, నీకిదే భక్తి వినముడ రక్కనులను, 
లోకకంటకులను వధియించి కరుణను జగముల రక్షించు దేవునకు నివేకై మొగుపులు, | 
పెన్నురమున శ్రీవత్సమును, దానిదరిని, లక్ష్మిని ధరించినవానికి, శార్టధరునకు సుదర్శన | 
పాణికి నీకు మురహరువకు వందనములు. పద్మదళములట్టు లొప్పు మృదుహస్తముల 


బద్మములబట్టి దివ్యాభరణభూషితవై శ్రీదేవియు, భూదేవియు నిరుకెలంకుల నిలివి 
'సేవలొనరింప నలరుచున్న నీకునో శ్రీనివాసా; ధరణీధవా! వేవేలు వందనములు. 


ఓ దేవదేవా! నీయీ మహదైశ్వర్య రూపముంగాంచిన, చరాచరభూత జాలము 
. కడుంగడు భీతిని చలించుచున్నది. భవదీయమాయామోహితమై సుస్థితినందంజాలకున్నది. | 
ఓభీమరూపా! నమస్కారములు. ప్రనన్నుడవుకమ్ము. ప్రళయ కాలమందలీ, కోట్లకొలది | 

గనైనయగ్గుల కాంతుల వంటి దేహకాంతుల దెస లలుముచు లోకములనిండించుచున్న 
యోదేవా! రత్నాంగదభూషిత భుజా ! సహ(ప్రబాహూ! నీకివేవందనములు. |ప్రసన్నుఃడన్త | 
కమ్ము. ఓజిగన్నివాపా! దేవేశా! పరమాత్మా! ప్రాకృతజమలట్బల దేవతావరులు లోక 
పాలురు వెల్లదేవతలును విమానముల నంబరమున నుండి, వెరపుగదురు మనమ్ముల, 
Bae హా విమతించుచున్నారు. పరమాత్మా, పరంధామా, తమ 


కరత త త 
Ft tI RT BT LRP RATATAT ANE NF Ea cn 








4 ఖ్‌ య్‌ జ NE) ట్‌ ENE PN స" 4" 


శి వేంకటాచల మాహాత్మ్యము 


ప్రభావమున, దమయను(గ్రహాతిశయమున దమమహిమాతిశయమున, దమ శరీరముననే 

 శేనిట నిప్పుడు చరాచరముల, భూతకోటుల నెల్ల నెల్లలోకముల, దేవతల, దేవవరుల, 
వెల్లరం గౌంచంగనుచున్నాను. వారెల్లరును వచ్చుచుంబోవుచు, వినతులు, వినుతులు 
ప్రానరించుచున్నారు. ఓదేవ! (ప్రసన్నుండవుకమ్ము. అనేకానేక రత్నాలంకారకాంతులచే 
మెజుపుల మిటుమిట్టు పొందు మేఘములట్టి దేహకాంతుల నొప్పునోదేవా! జగన్నివాసా! 
స్రపన్నుండవుకమ్ము. ప్రళయకాలమందలి సూర్యాగ్నులట్టి కాంతులజల్లు నీముఖముల 
కాంతులును భయంకర దంతముల, కటకటలును గాంచుచు వినుచు నీలోకము 
లెంతయు వెజపందుచున్నవి. (ప్రసన్నుండవుకమ్ము. ఓదేవ దేవా! విశ్యమూర్తి! (బ్రహ్మ 
శంకరుండాది దేవుల గంధర్వూయక్ష వసురుద్రాదుల నెల్లర తమదేహముననే నేను 
గాంచుచున్నాడను. నాకేదిక్కును దోచకున్నది. నాకేమి యుందెలియరాకున్నది. ఓ 
భగవన్‌ నేనెంతయు వెజపును దుఃఖమును బొందుచున్నాను. ప్రసన్నుండవుకమ్ము. 
ఓవిష్ణుదేవా ! భక్తజన సం(త్రాణపరా పరమార్హ రూపా ! ప్రసన్నుండవగుము. భక్తానుకంపితా! 
కృపానిధానా! మనోహరరూపమున దోచి యను(గ్రహింపుము. 


వాయువునకు భగవంతుని వరదానము 


అంతశ్రీభూసహితుండు, శంఖచక్రగదా ధారి వరదుడు విష్ణు భగవానుడెంతయు6 
బ్రసన్ఫుండై యెదుటందోచి వాయుదేవుంగని యిట్టులవియెను. ఓసదాగతీ! నీకెంతయు 
చభమగుగావుత! నీమనమున గలకోరికేమి? కోరుము. అన్ననాలించిన యనిలుండు 
దేవుంగని (మొక్కి యిట్టులనియెను. ఓదేవేశా! పరమేశా! నాకేమియుంగోరికలు లేవు, 
ఓరమావతీ! నాకున్నదీ యొక్కకోరికయే. నేనెల్లవుడు తమచెంతనేయంటి 
యుండ(గోరికిపడు చుంటిని. అన నాలించిన దేవుండు (ప్రసన్నమతినిట్టులనియెను. 

' ఓయీ మాతరిశ్వా! నీతపః ఫలము నీకుం గలుగును, నీకోర్కెసిద్దించును. (ప్రాణులకెల్ల 
వీవెప్రధానాంగమవు, నాకును (ప్రధానాంగమవై వర్తిల్లుము. ఇటనాసాన్నిధ్యమున 
 మేలగుచు( బ్రీతినొందుము. ఎల్లప్రాణులనెల్లయెడల నేవ్యాపించియున్నామ. 
ఎల్లెడలవ్యాపించి నా సాన్నిధ్యమును, సేవను పొందితరింపుము. అందిణి నన్నియెడల 
 నమ్మంగాంచి దరిసి సేవించితరించుము. తారకాసుర వధానంతరము వానింజంపిన 
పాపపరివారార్హము దైవత సేనాని షడాననుడిటం గుమారతీరముననుండి తపమాచరించు 
చున్నవాండు అటుల నెనీవును నుండుము. వేనును నాయఃద్రిరాజముననె యావాస 
 మొనరింతును. నీవ నగరాజముననెవసించుచు దివ్యసుగంధిత పుష్పముల మాగు 
లాంచుచు నాయాదివ్యసు గంధముల మమ్మలరింపుయు. తత్రద్దివ్యామోదములం స 


SAA A A A DNDN 





శి వేంకటాచల మాహాత్య్యము 


యా యా యెడలంగల భక్తుల నలరింపుము తరింపుము ; తరింపంజేయుము. శః | 
యెడ రాజాలక మమ్ముంగను కోరికింబరితపించు వారింగూడ తరింపంజేయువ్వు 

సుగందితామోదితులంజేయుము. ఓయీ జగత్రాణా! నీవిపుడొనరించిన య్య 
రాజమునిట్లే భక్తియుక్తి యోగమతి, పఠించుచు, నొనరించుచునుండ వారును మదీయ 


(గహముంబొంది తరింపంగలరు సుమా యనుచు నను[గ్రహించి యాదేవుండం 
తర్జానుంజాయను. 


శివుడు వృషశైలమునకుం బోవుటకు ముందు జరిగినగాధ 


ఓ పర్యతరాజతనయా! దేవాదిదేవుడు పర్వ తశిఖరమున ననేకానేక వృక్షముల 
బరివ్యాప్తమై యెల్ల బుతువుల మహదానంద గుణములచే నొప్పియున్న యావృష్టోలమున | 
స్వామి పుష్కరిణికి సమీపమున, రూపలావణ్యమూర్తియె నిత్య నూతన యౌవన లావణ్య 
మూర్తులగు శ్రీ భూదేవులతో వినోద విహారములొనరించుచున్నవాడు. ఆచటనే యో 
'హైమావతీ! మనముద్దులకుమారు(డు కార్తికేయు(డును వైత్రమాసమున, శుభదినమ్మువ 
భగవానుని దివ్య దర్శనముంబొంది మువ్వేళల భక్తితన్మయతనా భగవంతు నారాధించుచు 
దేవగంధర్వ కిన్నరాప్పరసలయాటలు, పాటలు, వాద్యమ్ములు నాలించుచు నాపర్వతోత్తమ 
భాగమ్మునంగుహాంతరమ్మునం గుమారధారికయను నాపవి(త్ర నిర్భరిణీతటమ్మువ లక్ష్మీ 
మనోనాయకు భగవాను శ్రీనివాసు జపించుచు, దననెమలి వాహనము తోడంగూడి 
నియమ నష్టల నానందమున నున్నవాడు. 





భయంకరమును దుస్సహమునునగు నాఘోర (బ్రహ్మహత్యాదోషము, వేంకటనగ 
శిఖరమును ననన్యభక్తింజూచినంతనే, నారాయణ మం(త్రజపము చేతనే పటాపంచలై 
తొలంగినశించిపోయెను. మటి కుమరు(డచటనె యుండి నిత్యమును, శ్రీహరింగాంచుచు, 


సేవలొనరించుకోర్కిని మునింగియున్న వా(డు, దేవుసేవలు వీడి యాతండిటకు మజలిరా( 
గోరిక నందకయున్నవాండు. 


అటుపిమ్మట నోదేవీ! కొంత కాలము కడచిపోయెను. భగవంతు(డా దివ్యనగ 
శిఖరమున నుండి విడిచి రాకుంటకు గరుడుండు కడుచింతించి యీరత్న మండిత, 
కాంచనమయ, వృషాచలమును నేపెల్లగించికొని పోయి యట వైకుంఠంబున నుంతునవి ' 
యోచించెను. ఆతని యాభావన నెజింగిన దేవుండు చకితుండై చిణునవ్యొాలయు 
మోముననావైనతేయుం గాంచియిట్లనియెను.  ఓమహాబలీ, పక్షిరాజా! నేనొక | 
మంచిమాటంజెప్పెదనాలింపుము,. మనమందజమో పర్వత శిఖరమ్ముననే సతతము | 
వివాసముండుదము. ఈవునునరుదెంచి యీ పర్వత దక్షిణ శిఖరమున స్టిరనివాసము 


ననా నవ శా ని ళో ఇ .ళో. 


న - క్ష్‌ మ “i అఆ న ల ae i! pee క్‌ ౮ క్త ఫ్‌ (గ న్‌ ణి Mey alii 4 ML « PL ‘ha 4 జై et) "a శి ns 1 స వ £ 2 
a తో ళ్‌ mm: Cal వ్‌ ల జ! జ ॥ న 5 5 శ అ Prat: జ న్‌ 1. =r "a "= శాల _ = అతా చ్‌ ఖా సు షన్‌ గో న్‌ా ' CA లో క్‌ 
LFS UIST IFS UIUC ) TON D Te) EAD TED) NPN 4 WE 


ఆ ఇ ను ~ ~ - 





[| 
షు 
- ల! ~ ~~ ఇ _ ~ ~~ ~~ ~~ ~ ~ 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


గొనియుండుము; అంచు నాదిశేషుంగని, ఓయనంతా, ఆదిశేషా! నీవటగరుడుని 
నివాసమునకుం దిగువ శైలరూవముంబొంది యుండుము. అని తక్కుంగల 
తనవారలంగని, మోరెల్లరు నిపర్యతము నందంతట నిరవగునెడలం దావులొనరించికొని 
నెలవుకొని యుండి నాకుంబ్రమోదముం గూర్పుండు. ఈ లోకహితమును గోరి, 
తద్రక్షణార్తమై, యేనిట నీకల్పాంతము దనుకవాసముండు వా(డను అనెను. 


దేవీ! భవాని! వింటివిగదా దేవుదివ్యభరితము యుగయుగమ్ములనీ గిరివరము 
వివిధములగు, నొప్పగు పెరులొంది విలసిల్లుచున్నది. కృతయుగమ్మున నిదివృషాద్రి 
యనంబడుచుండ (ద్రేతను గరుడాచలంబనియును అంజనా[ద్రియనియు, ద్యాపరమున 
శేష్రైలయనియును బరంగును. మతికలియుగమున నిది, వేంకటనగం బన నొప్పును. 
“వేం “కారమిదియమృత బీజము.“ కట” మన నైశృర్యము. అమృతైశ్వర్యము లొసంగునది, 
మోక్షభాగ్యము నొసంగునది కావున నిది వేంకటశైలమన( బరగుచున్నది. మజీయు యుగ 
యుగముల మునితల్లజులు, మనుజవరులు నీనారాయణా?।ద్రిని పెక్కులగు 
దివ్యనామముల( బలుకుచు వినుతింతురు. ఓదేవీ! యట్లాదేవుండా గరుండాదులకుండెప్పి 
పుత్తెంచిన రమణీమణి సిరితో కలుములచెలితో విహరించుచు నెల్లపుడువినోదించుచు, 
దేవమానవానురాదులచే( బూజలందుచు నటస్యామి వుష్కరిణీ తటమున 
నవానమొనరించుచు భక్తులం దనియించుచునున్నవాండు. ఓహిమగిరితనయా! 
సుగుణాలయా! సర్వమంగళా! మనమును మనగుణములతో. బరివారముతో నా 
గిరివరమున కుంబోదము. పదపద మనము నచ్చట దేవసేనాపుళిందులతో వినోదించు 

| చుండు కార్తికేయుని గుమారుని గాంచుచు ముదమున నివసింతము. 


వృషభాసుర చరితము - వృషభాచల నామప్రాప్తి 


తొల్లి వృషభుండను రక్కసుండు మిక్కిలియుంగ్రూరుడైం శేషశైలముమ, 

దత్సరిసరప్రాంతమును నా(క్రమించి యందలిమునుల( దపోధనుల, జనమల బలు 
విధముల నిడుమలు పెట్టసాగెను. వాండుపెట్టు బాధలు పడ(జాలక తాపసులా హృసీకేశు 
శ్రీనివాసుందరియం బోయి యా భక్తాభయ(వ్రదాతను శరణుజొచ్చి సర్వంబున 
కాదికారణుండగు (స్రష్టయు, విధాతయునగు వాదేవుంబరిపరి తెజంగలం (బ్రస్తుతు 
లొనరించిరి. వారికింబ్రసన్నుండై యాదేవదేవుండెదుట (బ్రత్యక్షుండాయెను. ఆదేవుంగాంచి 
వారిట్లన మొజలిడిరి, ఓ యక్షర పరబ్రహ్మస్వరూపా! భగవానుండా! మాకు వీవదిక్కు. 
వృషభుండను దుష్టదానవుండొక్కరుండు మమ్ములనెంతయు విక్కట్టులం బాల్పజచు 
సనా ఏమియు మాతపములు సాగవీయండు, అతండు పెట్టవి హింపలేలేవు. 


RN న న నాం గాగ ఇ గ 
శ 4 శశ 4 శశ ఇ" 4 4. 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


ఆకట్టడి దైత్యుని పాలనుండి మము (ల రక్షింపుము. మాకు వానివలన భయముంబాప్యమ్ను | 
అని దండములిడుచు నిలుచున్నవారికి శ్రీహరి యిట్టులనియెను. 


ఓముని వరులారా! యాలింపు(డు. మున్నీ వృషభుండు కడుబలవంతు(డ్లు 
నుద్దండుడునై, తుంబుర తీర్ణంబున([ద్రికాలంబుల స్నానంబు లొనరించుచ్చు, 
నధోముఖియు, భయంకర ముఖియునైన వృషసింహస్వరూపిణి యగు సాలగ్రామ శి 
ననేక వత్సరంబులు నియమ భక్తిపూర్వకముగ( బూజించెను. పూవులకుమారుగ నతడు 
తనతలనే నరికికొని పూబించెను. మజుల నాతనికాతల యెప్పటి యట్ల మెడపై మొలిలీ 
నిలిచెను. ఇట్లు దినదిన మాతండు తనసిరసునే పూలుగంోసి యర్పించుచుండ నాతని 
పూజలకుమెచ్చి ప్రసన్నుండనై వానికెదుటం దోచితిని. వాడును నన్నుంగని ముదంబున 
దండ(ప్రణామ మొనరించి మేనుమజచి కొంతతడవునకు6 దెలివొంది లేచినన్నుంగని 
యిట్లనెను. యాదిదేవా! కేశవా! జగన్నాదా! నాకేమియు స్వర్గమును వలదు, 
మోక్షమునువలదు. నేనేబ్రహ్మపదమును నాశించుటలేదు. కాని నేకోరునది యుద్దభిక్షయ, 

' వీతో రణమొనరించుటయె నాకోరిక. అదియ నాకు నీవొసంగుము. నేను వివిధావతార 
విభూతియు, నందు వీపరాక్రమమును వినియున్నవాండను. ఆతేజో విక్రమముల వేడు 
నాతోడి సమరమున సత్యమొనరింపుము. ఆనుచున్నవాని యా యుద్ద దుర్మదమున 
కెంతయు నాకునవ్వు కలిగెను. అపుడు వానితో నేనిట్టంటిని. రాక్షసవరా! నీవాంఛితము 
నెజవేరంగలదు. ముందుముందు నీయభీప్పితము సఫలము కాంగలదు. దానికిందగు 
కాలము రాగలదు; అనియంతర్జానమందితిని. విచారింపకు(డు. వానికోరికియుం 
దీరును, మోకు సుఖమును నబ్బును. అనుచు నాయరిమర్షను(డు దామోదరు( డప్పుడె 
యావృషభదైతేయుని మోదికింబోయెను. కదన మొనరింవ వైకుంఠుండు తనపైకి నెత్తి 
వచ్చుచున్న వాండవి యెజింగి వృషనిశాచరుండును సన్నద్దు(డై వచ్చి వానినెదిర్భినిలిచెను. 
వృషాసురవాసుదేవుల కట ఘోరానీకము (ప్రవర్తిల్లైను. అందా దనుజవైరి యే మొనర్చిన 
నది యా దానవుండును పొనరించును. వాని సమరాటోపము, రణకౌశలముం గనుచున్న | 
(త్రిదశులకును మిక్కుటమగు నబ్బుర మొదవెను. ఇంతయేల ! భగవంతు(డె యాతని 
ప్యయముగ బాగుబాగని (ప్రశంసించెను. ఆలమాభీలముకాగా నంబుజనాభుండా 
యాతుధానుంగనుంగొని, ఓయీ సురద్విషా! ఇదోచూడుము నాసౌరుష శక్తులు అనుచు 

_ ఖగేశ్చరుండు. వికటోత్కట భయంకర వికృత రూపుండై తోచెను. వానిపై విష్టరశ్రవుండు, 
పుండరీకాక్షుండు వేయి బాహువులతో వెలుంగుల యాయుధముంబట్టి భీకరాకారు(డై | 
యవ్యయవిశ్చరూపమున బ్రత్యక్ష మాయెను. అదిగను గొన్నయా (క్రవ్యాదుడును, నావిష్టు 
మాయవమకరించుచు, రాక్షమాయనమ (బ్రదర్శించుచు దానును గరుడారూఢు(డును 
వేయిచేతుల టంట అదిగనరి వా వౌకసులును ప 





PEERED OEEN 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


వన్వరెవ్వరో యేర్చరింపంజాలక మోహమున మునింగిరి. ఆనక్తంచర మాయల నెల్ల 
విధముల నతిక్రమింపంగల వాండయ్యు నాపసిడిపుట్టము తాలువు వాని బాపురె బాపురె 
థునుచు( బొగడెను. పిమ్మట నిట్లనెను. ఓయీ యమరారీ! ఇకనీవు లేవు. ఇదిగో 
నాచక్రధారల నీతలతాటి పండట్టు నేలరాల్సెదనన నావేయంచులవాలు (ప్రభావము 
నెజీంగిన వాండగుట నప్పుడ యారాత్రించరుండు నారాయణ దేవునకెదుట సాష్టాంగదండ 
ప్రణామంబొనర్భి లేచి పలుతెజుంగుల (ప్రస్తుతు లొనరింపసాగెను. 


ఓ చక్రపాణీ! చతుర్భుజా! సదయహృదయా నీమహిమ నెజుంగ నెవరికేమి 
వము? దేవదేవ! యదంతయు. దెలియునాకు. ఈ నాచేత నిన్నెజుంగక యేమికాదు. 
తమచేతి చక్రాయుధమహిమయును నాకు దెలియును. చక్రతప్తులగు వారవశ్యము 

' ముక్తిలాభముంబొందుదురు. తప్తచక్రము[ద్రల నందినవారు, అన చక్రము [ద్రాంకితులు 
మహారాజాలై యవిరళకీర్తిలాభము నందుదురు. అట్టిచో సుదర్శన చక్రధారల 
హతు(డనైననేను పొందునది మోలోకమే. వైకుంఠ సదన (ప్రాప్తికంటెను నాకుం గావలసిన 
దేమి ఆనుచునా దేవదేవుదివ్య పదములంటి యానందగర్గదభాషల నిట్టనియెను. ఓ 
దివ్య (ప్రభావా! నాకీ యొక్కవరముం (బ్రసాదింపుము. ఈ పర్వత రాజము. నాపేరున 
ఏిరాజిల్లుగాత మనుచుండ నాతనిందన చేతులందీసికొని నీయభిలాష యెట్టట్టు 
యగుగావుత మనెను. ఇంతలోనన కేశవ(పేరితమగు నా గుడుసుకైదు వారక్క సితల 
నటీకి యునురులు బాపెను. అప్పటి నుండియు నాగిరి వృషభాచలమనియు 
వృష్రైలమనయు నొప్పును. 

త్రేతను అంజనాద్రియను పేరుగల్లుట 


ఆదియాలించిన రాజు శతానంద మునివరుంగాంచి గురువరా! యీ త్రేతా 
యుగమున నీధరాధరమునకు నంజనా(ద్రియను నామమెట్టుకలిగె? సెలవీయుండన 
 గురుండిట్లని చెప్పందొడంగెను. 


ఈ గత్రేతను కేనరియను వానర(శ్రేష్పండొకండుండెను. ఆతని ధర్మపత్ని 

యంజనాదేవి. సుసీల సంపన్నయగు నాపతివ్రతాశిరోమణి యందమునకుం బెట్టినది 

. పేరుగనుండెను. చిరకాలమయ్యు నాపుణ్యదంపతులకు సంతానము కలుగదాయెను. 
దానికైవారెంతయు వగను గుందుచుండిరి. బిడ్డలు లేక వెతనందుచున్న యాయమ 
యొకదినంబున మతంగమున్యాశ్రమమున కుంబోయి, యామునితల్లజు పదముల కెజులో 
తనదుఃఖమును గద్గదకంఠమున నివేదించెను. కనులవీరు గ్రక్కుచు, ఓ తపోధనా! 

' పంతానవిహీననగు నాగతియేమి? అని విలపించు నంజవయందు మిగుల గనికరము 
కలవా(డై మునివరుండిట్లనియెను. బిడ్డా! ' విచారింపకుము. ఈ భూతలమున, 


ముల తుం మున DDD DDD a 
etre rE a 17 1 శ. :24? సం PUD "4 Sf 44 4 4" 4 నస” శశ జ. 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


పంపాసరోవరమునకు నేబదియోజనముల దూరమున దూర్చుదెస నరసింహాశ్చ్వు 
కలదు. దానికిం దక్షిణపుదెసను నారాయణాచలము నందున స్వామి పష కః 
నుత్తరమున నొకకోసెడు దూరమున. బ్రఖ్యాతమగు నాకాశతీర్ణంబుకలదు, ఓక 
యటకానందమున, సుఖముగంబోయి యట, నాపుణ్యతీర్చంబునం బవిత్రజలముం 
దినదినము మజ్జనమొనరించుచు నియమ తపంబుల దేవునారాధింపుము ఆపుణ్యము 
నీకు గుణాధికు(డు( తేజోధికుండు, నగుకుమారు(డు కలుగంగలండు అనెను. ఇట్లు 
మతంగముని నుండి యనుమతింగొని బయలువెడలి యటనుండి పోయి, పతిదేవి 
కడనుండి పెద్దల నుండి యంగీకారముం దీసికొని నారాయణగిరిం జేరెను. ఆట 
పుష్కరిణిని స్నానంబులొనరించి, యశ్శత్ణ వృక్షరాజమునకుంబదక్షిణ (ప్రణామంబు 
లొనరించెను. పిమ్మట వరాహదేవుందర్శించి నమస్కృతు లొనరించి వరాహ తీర్హమువ( 
బావనజలంబులతానమాడి, ముందునకు సాగిపోయి యాకాశగంగను జేరియందున 
మజ్జనమొనరించి తపశ్చర్యకుంబూనెను, పతిదేవుని మునిచంద్రుల నెమ్మనమునవెంచి 
యా మంత్రించి వ్రతమునకయి, భక్ష్యములువీడి, యుపవాసముంబూని, యాతరుణీమణ్మి 
బాహ్యభోగముమాని, శుచియె పవిత్రప్రదేశమునందనతనువును గాష్టమట్టుల విలీప 
తపమునొనరింపంబూనెను. ఇట్టు కళోరనియమంబుల దపశ్చర్యల నొకయేడు కడచనెను, | 
ఆకాలమున మహాబలుడు వాయుదేవు డామెయందున. గనికరమూని దినదినము 
మువిమాపున, ముని వేషమునంది తీయనిమంచి ఫలములందెచ్చి యామెకువిచి 
పోవుచుండెను. ఒక దినమున నీశ్యరభగవానుడొక ఫలమున( దనతేజము నింపే 
యావాయువున కిచ్చెను. వాయువాఫలము నంజనాదేవికరముననిడి పుత్రవతివికమ్మవి 
యాశీర్వదించి పోయెను. ఆమెయు నాకలింగొన్న దగుట నప్పుడేయాఫలమును 
భక్షించెను.పిదపవామె గర్భముందాల్చెను. వాయుదేవు నను[గ్రహమున, నాదేవువరమున 
నామె గర్భముందాల్చినని తెలిసిన మునులును వేలుపులును నెంతయు ముదమందిరి. 
'ఆ పిమ్మట నామె దశమ మాసాంతమున, నుత్తము(డు తేజోవంతుండు నగు 
పుతుంగనెను. పవిత్రులగు మునివరులాబిడ్డనికి హనుమంతుండని నామకరణం 
బొనరించిరి. ఆపర్వతమున నంజనా తరుణీమణీ తపశ్చర్యలు నడిపి లోకోత్తరు+డు 


దైవకార్యాచరణ దురంధురుండు నగు పుత్రునిం గన్నదగుట నాశైలమంజనా(ద్రియని ' 
లోక విఖ్యాతినందెను. 





ఓం శ్రీ త్రివిక్రమాయ శ్రీ వేంకటేశాయ నమః 


ఓం & అచ్యుతాయ శ్రీ వేంకటేశాయ నమః 





Sn యా జం బక మం న్‌ ఏస్‌ గు iy Cy Oye fy అ afin 0 Ch ర్స గ a, స్‌ ఫన్‌ 
ALLAN PED ODD DUD DDD EME టనే 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 
అగన్హ్య ముని వరురాక = తసమాచరించుట 


ఆకాలముననే భగవద్దర్శనమాకాంక్షించి యగస్త్యమునివరుండు మలయాచలమున 

నుండి తపసు నాచరించుచుండెను. అటకు(బరమేష్టియేగి ఓమునివృషభా! యిటంగాదు 
వేంకటగిరికింబోయి తపసునొనరింపుము. త్వరలోసిద్దింబొందంగలవు, అని పల్కి 
యంతర్జానమందెను. అదివిన్నయామౌనియు వేంకటా ద్రికింజేరి ఘోరమగు తపము 
వాచరింపసాగెను. పెద్దకాలమున కాతని కొకనా డశరీరవాణినుండిట్లు వినవచ్చెను. 
బుషీవరా! లెమ్ము, లెమ్ము. ఇటనీపావనాచలరాజము గిన బలుదివ్య తీర్ట్ణమ్ములు కలవు. 
వానియం దెల్ల మునుకలిడుము. వాని పవిత్రతనీచే లోకప్రసిద్దమగుగాక. ఉత్తమ 
విద్యాప్రాప్రీయు, శా స్తాధయనమును, దయా సత్యశాచమ్ములును, బవిత్రచరితమును, 
ఎల్లరందున నన్నుంగని, వారిం దగుసేవల( దనియించుటయునే, భగవదారాధనము 
దయయే ధర్మము, అహింసయేయర్భనము. అవ్యాజ నిస్వార్ధ పవిత్రసేవయే భక్తి; 
ఇద్ధియెజుంగుము. ఇట్టి పవిత్ర నియమా చరణగలవారే బ్రాహ్మణులు. ద్విబోత్తములు. 
భక్తవరులు. మజియొక్క విషయము ఎల్లమానవులకు నదియె యట్టిపవిత్రాచరణమె, 
మానవత. అట్ట మానవుల్లెరు నాకుం[బ్రియతములె. వారును ద్విజత్వముంబొందిన 
వారాయగుదురు. ఈ వ్యర్దమగు శరీరక్లేశమేల? నాచెప్పి నటుల పానరింపుము. ఆదియె 
నీకు పిద్దినిచ్చును. ముక్తినిచ్చును. అని వినవచ్చినపల్కులంతలో వాగిపోయెను. అదివిన్న 
మునితల్లజుండగన్త్వుడెంతయు.6 బ్రమోదమంది శిష్యులకెల్ల నాపల్కులు వినిపించి, 
వివరించి, తెలిపి, సేవాతత్సరుల( గర్మణ్యుల నొనరించి వారితో గలసీ యాయా 
తీర్ణంబులెల్ల సేవించి వేంకటాద్రికిం బదక్షిజంబు లొనరించి, దేవుననుమతి చొప్పున, 
బ్రజలదనియించుచు, దనియుచు(దపోసిద్ది నొందెను. దేవుని పలుకుంగొని, పవిత్రా 
చరణంబున, సద్భక్తిని నెల్లెడలం గలుగుదేవునింగని పావనులగువారు, గిరితలమున. 
| బ్రదక్షిణము లొనరించుచు( దన్మధ్యమునంబితామహంని, నీశానదిశను నీశ్ళరుని దూర్చున 
నింద్రాది దేవతలను, నాగ్నేయమున నగ్నిభట్టారకుని, దక్షిణమున బుషిమునులతో 
ధర్మదేవతను, నైరుతిదిశను సవరివారు నిరృతిని, బశ్చిమమున రు(ద్రాదులను 
పవరివారులుగ దర్శింపంగలరు. వాయువ్యోత్తర దిక్కుల బుషిమువి యోగులయు 
బావనులగు భగవద్భక్తులయు దర్శనము కాగలదు. అచటి యగస్తుని యువికిం దెలిసిన 
యోగులు, తపోధనులునగు, మునివరులు నటకుచేరివచ్చి యాదేవుం గొల్ఫి తృప్తివాంది 


తరించిరి, తరించుచునున్నవారు. 


టి rig | ఇటివల కల 4 
పము నంట లీ నన నాతలను జలాల 





శ్రీ వేంకటాచల మాహాత ట్ర్రము 


మాధవుడు వేంకటాద్రింజేరుట - పాపవిముక్తి 


అత్తజీ దైవయోగమునంగొందతౌత్త రాహులగు రాజులు యా(త్రార్థము బయలు 
దేరి వరాహగిరి (ప్రాంతముంజేరిరి. అటనట దిరుగుచు6(దిరుగుచు ఒకానొక భ్రష్టడు ' 
అభాగ్యడు అయిన మాధవుండును వారింగలిసెను. తనగత జీవితమున కెంతయ 


| 


వగచుచు( జేయునదిలేక వారువిడిచిన యుచ్చిష్టములుగుడుచుచు వారితోడన పో 
పోయి యేపూర్వ కర్మపుణ్యముననో శేషగిరింజేరెను. ఆక్షత్రియవరులు కపిల తీర్థముంకే 
భక్తి (శ్రద్దల స్నానంబులొనరించి ముండన మొనరించికొని తీర్రస్నానములొనరించిరి, 
ఆదిగన్నవాని చేతము, తనపూర్ణకర్మలం దలంచి తలంచి యనుతాపమున దగ్గమగు 
చుండెను. అట్టు నంతప్త హృదయు(డగు నామాధవు(డును నట ముండ 
ప్నానంబులొనరించికొనెను. స్నానపూతు(డాయెను. ఆరాజాలట (శ్రద్ధాభక్తులతో 
బార్య్వణపిండములనొ నర్సి పితృదేవతల కర్పించి యానందించిరి. దీను(డు 
మాధవు(డును తనగత జీవితమునకు వెతనందుచు, మజల నట్టి పాపపు భావమునం, 
బాపపుజీవితమునం బడకుండ( జేయుమని దేవుం(బ్రార్డించుచు నట తానములాడి 
పితరులకుం బిండ దానములంజేయంగోరెను. ఏమిచేయును, తనవద్దనేమియున్నది ? 
అయినను మట్టితోడనె పిండము లొనరించి పితృదేవతలకు (శ్రద్దతో నర్పించెను. | 
పశ్చాత్తప్త్రడగు వాతండా కర్మాచరణముచేతనే పాపముక్తుండాయెను. ఎవడు భో 
పూర్వకముగ, పవిత్రమానసమున, నీతీర్ణావగాహనమొనర్సి కొని, పిత్సశ్రాద్దమును, 
బిండదానము నొవర్చునో వానికి, దప్పక ముక్తి కలుగును. ఈ పవిత్రపురుషోత్తమ 
పుణ్యక్షేత్రమహిమను నేమనిచెప్పునది తన కడచిన దుష్కుత్యమునకు, పాపవుచేతకు 
పరితప్తుడై మృత్తికా పిండదానము లొనర్భిన మాత్రముననే యావి'ఫ్రనిపితరులెల్లరుము 
నాయాదిదేవు ; దామోదరు, కరుణన్ముక్తి సంపన్నులయిరి. తెలతెల్లవారుచుండరవే | 

_ యాక్షత్రియ పంఘము, పుత్రమిత్రులతో, బంధుపరివారముతో నాపవి(త్ర పర్వతారోహణ 

'_ మొనర్చిరి. వారితోడన యా మాధవవి(ప్రండును పున్నెములమల నాశేషశైలమునెక్కెన. 
ఆకొండనెత్తమ్ముల వారెక్కడెక్కడికింబోయిన నాత(డును నచ్చటచ్చటకుంబోయెను, 
ఎందెందువారు విల్చిన వాతండు నచ్చటచట వెల్లనాగెను. ఆపవి(త్ర పుణ్యభూధరము 
వంటిన మాత్రముననే, యనుతాపాశ్నితప్పుడైన యాపాపి పాణునంటి యున్న పాపము 
లస్నయు గాలిని రావియాకులల్లలాడి నట్టు దడదడలాడిపోవుచున్నట్లాయెను. అగ్గియడివ 
దూదిపింజమట్టు లఘములు, వానినంటియున్నవి భన్మములై తొలంగిపోయినవి. 
పాషమకికై/దను వావినొక దివ్యతేజమావరించెను. ఆదిగన్న చెంతలవారెల్లరు వింతలంబడి 
మతిమ జీ వానిమూగిచూడపాగిరి. దేవతలును మహీధరమాహాత్యమును, మహీసురు 








శ్రి వేంకటాచల మాహాత ట్రము 


వద బలుతెజంగుల6గని (ప్రశంసించిరి. నిజమునకాతడు చేసిన పాపములు 
వానిదేహమునుండి వెలువడినంత వానిచే, నాపాపములచే నాకొండయెల్ల కంపుకొట్టిన 
గనవచ్భును. కానియాపావన పర్వతోర్భవపుణ్యాగ్నులచే నవియెల్ల బుగ్గియైపోయినవి. 
కాకున్ననందుండుటయే యేరికిని వశము కాకుండెడిది. ఆహా! "ఏమా వవి(త్ర 
గరాధరమాహాత్యము! ధన్యము, ధన్యము దానింగన6 జిత్రచిత్ర విమానముల నెక్కి 
బ్రహ్మరు[ద్రేంద్రాది దేవతలు వచ్చి గగనతలమున నుండి కని యబ్బురమున ముక్కులపై 
ద్ర్లిడుకొఎిరి. ఆజన్నగట్టు భాగ్యమునకుం దలలూచి వానిపై పూలజల్లులు గురియించిరి, 


పరమే! షరాక - మాధవు భావనింజెపుట 


ఆహా! ఏమో శ్రీహరీ నీయనుకంప ఆనా(డు పాపాత్ము నజామిళుంేపట్టి 
పాలించితివి. ఈనాడీయఘాత్యు మాధవునుద్దరించితివి. అనుకొనుచు నాపరమేష్టి 
వేలకు౦దిగివచ్చి యక్కటిక మిక్కుటమగు నెడందతో( బాపవిముక్తు(డగు నాబాపని 
దరియన్వచ్చి యాదరమున నాతనితలందనచేయిడి యిట్టనియెను. ఓహోహో 
ధరామరవరా ! ధన్యుండవు. నీవీపుష్కరిణిందానమాడిన మాత్రాననే పాపములెల్లం బాసి 
వవిత్రుండవైతివి. పొమ్ము. నిష్పాపు(డవగు నీవు దయామయుడగు, వరాహదేవుం 
దర్శించినతులు నుతులు పానరింపుము. ఈకలుషిత దేహముంబాసిన పిమ్మట నీవు 
మవారాజుగ6 బుట్టి రాజ్యపాలనం బొనర్పంగలవు. తుండీరమండలమును బాలించుచున్న 
పాండవ వంశోద్భవుండగు మిత్రవర్మయను రాజు తన ధర్మపరిపాలనచే సుధర్ముండన 

| వొప్పును. వానిపట్ట మహిషి మనోరమ పాండ్యరాజ దుహిత, ధర్మానురక్త పవిత్ర 
అవుణ్యదంపతుల బిడ్డవై ఆకాశవర్మ (వియద్రాజు) ననునామముల నొప్పుచు 
వారాయణపురము రాజధానిగ, నిష్కంటకముగ, ధర్మయుక్తముగ రాజ్యపాలనముం 
బేయుము. జగన్మాతయే నీకుం బుత్రికాగలదు. జగన్నాధుడే నీకల్లుడు కాగలడు. 
ఆమోద నీవు వైకుంఠధామముం బొంది తరింతువు. అనుచు. జతురుండగు 
| వాచతురానను(డు ఆయ /ద్రిరాజమును, ఆ మాధవు నట్టివాని మహాపాపములనే 
వాశమొనరించినదగుట వేంకటాచలమను పేరంబిలిచెను. “వేం” ఆన మహాపాపములను, 

' కట” ఆనదగ్గమొనర్శ్భునది యనిభావము. వేంకటాచలమన మహాపాములమ 
దగ్టమొర్చివేయు పర్య్వతరాజము అని భావము. అప్పటి నుండియు నిజమగు పరితప్త 
బృొదయులగు వారి మహాపాపములనెల్ల భస శ్యమొనర్చునదై వేంకటా(ద్రియను పేర వద్ది 
 మువ్రపిద్దమై యుండెను. ్రొద్దుప్రొద్దుటనే లేచి పవ్నిత్రమగు మనమున నీ వేంకటాచల 
వామమును, asians ని స్మరించునాతడు గంగోది పవిత్ర తీర్రదర్శన స్నానముల, 





Fr rrr TTT TTT / 
ఉనే 





శి వేంకటాచల మాహాత ట్ర్రము 


సేతుదర్శనస్నానముల నొనర్చిన మహావుణ్యము నంద(గల(డు. అత(డార్వి 
మంతయునేకాదు; భావిజీవితమంతయు నేవిధమగు పాపముల జోలికింబ్లో 
పావనముగ( గడుపునుగాత. పాపములొనరించుచు వేంకటా ।ద్రింజేరి పుష్కరిణి 
మున్లుచుండిన పాపము పోవునని మాటిమాటికిం బాపము లాచరించువాడు. మోసగాడ్ర 
దేవునే మోసగింపనెంచువాడు మహాపాపి వానిపాపములేమియు నళింపవు. ఇంకను 
ఇనుమడిముమ్మది గాగలవు. కావున జీవితముం బావనముగ గడువృవాన్సివే 
గతపాపములు తొలగును వానికి ముక్తి చేపడును. అనుచు పవిత్ర పరమకళ్యాల 
దాయకేతిహాసమును దనతండ్రి గౌతమ మహర్షి తనకుం జెప్పెనని శతానందుండు 
జనక నరపాలునకు వివరించెను. అద్భుతము హర్షదాయకమునగు నీకధయంతయు 
నాలించి జనకమహారాజ వరుండెంతయు. బ్రసన్నచిత్తుండాయెను. తనగురువరు 
బురోహితు శతానందుని గనుంగొని మజియు నిట్టులనియెను. ఓగురుదేవా ! విప్రవరా! 
మాయీ చెప్పిన యాఖ్యానమెంత విన్నను తనివి తీరుటయేలేదు. కావున నాకుమ 
నావేంకటా(ద్రీశునింగూర్చి యింపగుకతలు చెప్పంగోరెదను. అన్న జనకనరపాలువితో 
శతానందుండిట్టులు చెప్పసాగెను. ఓ రాజా నేను విన్నదాని వివరించి నీకుం దెలియ ' 
జెప్పెదను; మనసుంచి యాలింపుము. ఆనాడు (ప్రాచీన కాలమున వామదేవమువి 
వరుండు యజ్ఞకాలమున నిమికుమారుండగు మిదికి జనక నరపాలునకుంజెప్పి వినిచిన 
యాకథనె యిప్పుడు మోకు వివరించి చెప్పెదనాలింపుడని రౌమహర్షనుడు శౌనకాదుల 
కిట్సవెను. 
అగస్యాదులు పరదైవమును నారాయణదేవు నన్వేషించుట 


ఒకప్పుడు మిధి నరపాలు(డు విదేహుండని పిలువంబడు నాతడు మోపూర్వజాుడు, ' 
జనక బీరుదభాసితుండు గంగానదీ తీరమున నశ్వమేధ మహాయాగముంబొనరించుచు 
వ్రత దీక్షితుండ్రియుండెను. (వ్రతదీక్షితుండగు నారాజవరు కడకు మునివరులే తెంచిన 
వారింబూబించి, రాజు (ప్రేమతన్మయు(డై ప్రసన్నమతి వారితో నిట్లనియెను. ఓమహామ 
భావులారా! మారందటిటు వాయజ్ఞవాటికకు నను(గ్రహించివచ్చి నిజపాద తలమ్ములు 
బపత్రమొవర్చితిరి. నేవెంతయు ధన్యు(డనైతిని.నాజన్మము సఫలమాయెను. నాతపమ్ము ' 
ఫలించినది. ఇట్లను రాజవరు సౌమ్య వచనంబులకెంతయు నలరి మునివరులు (ప్రసన్నులై | 
యా రాతిరంతయు నటనె నిలిచిపోయిరి. పరస్పర ప్రీతిసంభాషణముల నారేయిగడచెమ. 
తెల్లవారిన. (ప్రాతణాలీన సంధ్యాదికర్తవ్యముల నెల్లనెజవేర్చికొని మునితల్లజులు రాజవరు 
యజ్ఞవాటికకు నేతెంచిరి. అట భూవతి చెంతనె వారువవిష్ణులై వరన్పరము 


శ శ "4 త్స fie: స న్‌ా TF". , జగ mn * p.” "Ry ఆ స్ట 





శ్రీ వేంకటాచల మాహాత శ్ర్ర్రము 


శ్రీమన్నారాయణదేవు దివ్యగాధలంజెప్పికొనుచు నుండిరి. అంతలోనప్తుడె మహాతేజస్వి, 
డు మహర్షి వామదేవుండు భూమండల మెల్ల బరిభ్రమణంబొనరించుచు 
 నృదికు వచ్చి చేరెను. వేదపారగు నాబుషితల్లదా, నభ్యుత్చాన మొనరించి 
విల్లరుంగొనివచ్చి సుఖాసీనుంజేసి యిట్టులడిగిరి. ఓ విభూ! వామదేవా! మిరిప్పుడీ 
భూమండల మంతయుంజుట్టి వచ్చితిరి. కావున మేము మోనుండి శ్రీమన్నారాయణ 
భగవానుని శభమయ గాధల నాలింపంగోరుచున్నారము. దేవాది దేవుండు శ్రీనివాసుండు, 
దిగత్సతి భగవాను(డప్పుడెచ్చట నివానమొనరించి యున్నవాండు? వారియానివాన 
స్థానమెచ్చట? మహాత్ముండగు నిజనక భూపాలుని యభిలాషయు నిదియెజుంగనె 
ప్రేమంజెప్పరే, యని వారడిగినంత వామదేవ తపోధనుండిట్టులు చెప్పందొడంగెను. 


ద్విజవరులారా! ముని తల్లజులారా! ఇచటికి దక్షిణమున రెండు వందల 
యోజనముల దూరమున బర్వతోత్తమ మొండు నారాయణ గిరియననొప్పియున్నది. 
ఆ౦దుననా వెంకటాచలమున దేవకిన్నర గంధర్వ సిద్దులు తోగూడ మహర్షి వరులు 
| మ(్రతులైనివసించుచున్నవారు. నేను నాగిరివరమునకుంబోయి యుంటిమి. ఆటనే 
| వగస్య నారద, పులహ, పులస్త్య, క్రతు, దక్షిణాంగిరన, జాబాల్యాది మహార్షివరుల 
| యోగాభ్యాసానురక్తులగాంచి వారితో నిట్లంటిని. ఓ మహామభావులారా! మోరెల్లరీ 
కొండనెత్తమున నేలగుమిగూడి యున్న వారు? అన్న నాకు వారెవ్వరునింతయు( 
బ్రతివచనం బీయలేదు. కాని వారలందలి మహాయశస్వి యగస్త్యమునివరుండచ్చటి 
వారలయునికింగూర్చి యిట్టులు వచించెను. 


మునులకు నారాయణాద్రిని దివ్యమూర్తి దర్శనము 


దేవర్షి వర్యుండు శ్రీనారదమునివరు(డు యోగి జనశ్రేష్ణుండు గోదావరీనదీ 
తటమ్మున నుండి చిరకాలము తపంబొనర్భి యొనర్చి భగవంతు శ్రీనాదు దరిసెనముం 
బొంద(జాలని వాండై యటనుండి వైకుంఠమునకే యేగియు బరునచ్చటను గాంచనివాడై 
కడుంగడు నుద్విస్టమానసుండై దుఃఖ పరితప్పుండై సనాతను బరమేష్టింబ్రహ్మను గవ 
బోయెను. ఓపితామహా! సర్వాంతర్యామి, పరమాత్మ, భగవానుండెచ్చటికేగెను ? అన్న 
నారదు నాలించిన లోకపితామహు(డు చాలసేపట్టెధ్యాననిమగ్ను౦డై యుండి, పిమ్మట 
నెదుట జేతులు జోడించి నిలిచియున్న నారదమునివరుంగని యిట్టులనియెను. 


ఓమహామునీ ! భూమండలమున నొక్కెడ నారాయణాచలమమ పర్వతంబొండు 
కలదు. పురుఫోత్తముండు భగవానుండట నారాయణార్రివి లక్ష్మీయుతుండై విహరించుచు 
త ఆపర్వత we భగవంతునకంతయు ననురాగము. ఓయీ 


తతత నుచు నునన. 
4 44 4 





ఛే 
FIRE In 






ఇ అచ ~- ము ~ మ్‌ ~ అ 





శ్రీ వేంకకూచల మాహాత్మ్యము 


నారదా! వీకాపర్వాత్ముంబరమాత్ము(గాంచ గోరికయేవి యచటికెపామ్ము. ఇట్ల 


. “హిరణ్యగర్భుడు పరమేష్టి పలికివంత నారదుండచ్చటి నుండి కదలి యీ పర్షతమువక్త 
_ వచ్చెను. వారిటకు వచ్చునపుడు మాగ్గమ్మున మేమును వారింగాంచి వారిననుగమించి 
యిటకు వచ్చితిమి. మాయెల్లరితో నారదమునివరు లీనగమునకుడేరికొనిరి. పిమ 

దేవతలతో గూడిన వాండై సురజ్యేష్టుండు లోకేశుండు నలువయు నిచటికి వచ్చిచేరెను, 
తొలుదొల్త నానలుమొగంబుల వేలువు మాయెల్లరి తోడ నీపర్యత రాజమున దేవ 
నన్వేషించుచు బాగుగ దిరిగియునెందున నాపరంధాము నవ్యయు బరము6 గనుంగొనక 
పోయెను. అంతనాతండు నారదునితో, మాయెల్లరితోనిట్టలనియెను. ఓతపోధనులారా! 
యోగితల్లజులారా! ఇటువినుండు. ఈ యద్రితలమున నెల్లెడ6 దిరిగి తిరిగి, యెన్నెన్ని 
మునిజన సంసేవితములు, కొండవాగులు, చెరువులు, నదులు, నదములు, సరోవరములు | 
వాపీకూపములు, బావులుజలాశయములు. గలవోవానియన్నింట మునుకలిడుచు, 
దేవుధ్యానించుచు నర్చింపుడు. పర్వతము నకు. బ్రదక్షిణము లొనరించుచుం దిరుగుండు | 
భగవంతుని దరిసెనంబగు నంత దనుక మానక యిట నికొండనే యుండి తిరిగి తిరిగి 

 నెమకు(డు అనుచు వచించి తమ్మిచూలి విధాత తన యనుగాములగు దేవతలతో | 
నచ్చటవె యంతర్జానమాయెను. అటు పిమ్మట నెల్లమునులు నాయవ్యక్తజన్మునకు | 
(బ్రహ్మకు నమస్కృతులొనరించి వృషభాచలవాసిని, పరబ్రహ్మను, భగవానుని, వాసుదేవుని, 
ధ్యానించుచు వారి దర్శించుకోర్కి ముమ్మరముకాగా నీకొండ పడమటి భాగమున | 
దిరిగి యట నుండి యుత్తరముదెసకు వచ్చిరి. అటనగస్త్యముని (శ్రేష్టుండు, దేవాది | 
దేవువి బరమాత్మను ధ్యానించుచు బమ్మపలుకులుతలడున( గొనుచు మునితల్లజాలతో, | 
గలిసి తానును నిటు నటు నా కొండందిరుగాడపాగెను. 


సూర్య సమాన తేజోవంతులు, జటామండలధారులు, జ్ఞాననిష్టులునగు నాయెల్ల | 
మునులతో నగస్తుండు కొండను వాయువ్యదిశకుంబోయెను. అటవారికొక యద్భుత 
దృశ్యము కానవచ్చెను. ఆట నొకయెడ శుద్దస్పటికమణి యట్టుల స్వచ్చము శ్వేతమునై 
చూచుటకెంతయు నందము, మనోహరమునై నునుపై విశాలమగు నొక శిలాఫలక 
ముండెను. ఆశిలాఫలకముపై నొకయున్నత దీర్హకాయుడు తన మహదున్నతకాయమున | 
రెండవ పర్య్వతమట్టు లొప్పియున్నవా(డు. దీర్భభుజిములు విశాల నేత్రములు, 
మహాదంష్టలు, హనువుకలవాడై( రక్తమాల్యాంబరములు దాల్ఫిన, రక్తచందన మలదికొనిన, 
రత్నములు పాదిగిన, యెజ్టుని (ప్రకాశవంతములగు కుండలములు దాల్సిన చం(ద్రునట్టి 
 ప్వచ్చమై వ్నిగ్రమగు బంగరుమయమగు ననేకానేక రత్నములు కూర్చిన యత్యంత 
సుందరమగు, కాంతివంతమగు, కిరీటమును దాల్సిన యొకపురుషమూర్తి యుండెను. 


శి వేంకటాచల మాహాత్మ్యము 


ఏళాలకాయు(డును, మహాపరా(క్రమియునై, ఆజానులంబిత దీర్భభుజములుగల 
శూవురుషుని వద్దరు, జేగి మునులెల్లరు నెంతయు. జకితులై మాటిమాటికా పురుషునె 
అంచసాగిరి. సూర్యునట్టి తేజో మయు నాతనింగాంచి ప్రణమిల్లి యగస్త్యముని 
యుట్దులనియెను. ఓ పరాక్రమ! ప్రియదర్భనా! మీరెవరు? ఎవ్వారివారు? ఈయనది 
వాకల్లరకు నున్నదున్నట్టుగ; నిక్కముగ వచింపుండు. వినుటకింపగునిట్టి తీయని 
పలుకులు పలుకుచున్నముని నాలించియు నాపురుషు( డగస్త్యమునికి నించుకయు! 
| చ్రిత్యుత్రరమియలేదు. మాటి మాటికి వినతులు, వినుతులు పానరించుచు నిలిచియున్న 
| యగన్తు నట్టే యామూర్తికాంచ సాగెను. మతీయు మహాతు లగు నామునులెల్లరుం 
' దన్ను( జూచుచుండగనే యామహాతేజస్వంతు(డగు నా పురుషు(డట్టై యంతర్హితు 
డాయెను. అదియొక వింతయగు విషయముగందోచెను, సాక్షాన్నారాయణ పర్వతరాజమే 
యట్టులు మహదద్భుత దివ్య శరీరమును దాల్చితోచెను. ఆదేవుడు నారాయణు 
దివ్వమూర్తియే. 
అంతనామునులెల్లరు నాశ్చర్యోత్సుల్ల లోచనులై యిట్టుపలుక సాగిరి. ఆహా! 
మనమెట్టివింతల వింతయగు దృశ్యముంగాంచ6 గంటిమి. ఆజ్ఞారే ! సూర్యునట్టి 
తేబోవంతమగు, నాశ్చర్యమయమగు, రూవమును జూపించి మనలనెల్లర 
మాయామోహితులుగ నొనరించి, మనచూచుచుండగనే యింతలో నాతండంతర్జాను(డై 
పోయెనే. ఇట్టులనికొనుచు నామునులెల్లరు నద్భుతమూర్తియు. దేజస్వియునగుచు( 
దోచిన భగవానునకు6( (బ్రణామంబులొనరించి యొనరించి మజల నాయదద్రిని 
చరియింపసాగిరి. ద్విజ్రేష్టుండు మహాత్ముండు నగు నగస్త్యముని తల్లజాతోయగాడి 
యాయోగివరులెల్లరు నవినాళిని దేవాదిదేవుని పరమాత్మను జూచునాకాంక్షను ఆతావును 
విడచియట నుండి యంతంతలోనా నారాయజాద్రిని విశాలమగు విమలమగు నుత్తర 
పొంతమునకు సాగిపోయిరి. 
మునివరులతో మహాత్ముండగస్తుండాపర్యతోత్తర భాగమున(జరించుచు వింత 
ఎంత నుందర దృళ్యములు పెక్కులు గాంచెను. అందంతట పెద్ద పెద్ద 
| విశాలోన్నతములగు నేరేడుచెట్లు నిండి యుండి ముదమును గూర్చుచుండెను. 
 అందాయాయెడల పాపములెల్ల వినాశమొనరించు స్వచ్చ పవిత్రజల (ప్రపూర్ణంబులు 
పెక్కులు పుణ్యనదులు కానంబడెను. మునులతో' గూడి యగన్యమువివర్యు డెల్ల 
కార్యములు నివర్తించుకొని మనంబున నారాయణు వాసుదేవుభగవాను నాదివురుషు 
పురుషోత్తము. హరింధ్యానించుచు సుస్టిరమానపమ్మున వావదుల స్నానముల్‌నరించి 
ముదమందెను. వారెల్లరట్లు తానములొనరించి, భగవంతునెదమంచి పూజించిరి. 
భగవంతుంగాంచు నుత్కంఠతో నామునితల్లబాలెల్లరు నాపర్షతమునం దంతట బాగుగ 


Reg ఇ HC HE YT TRE IT 1 ఆ TNT NY 
య శ ౨4 ఇ 4 4c 4 4 4 <4 శ 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


దిరుగుచు బలుతెజింగులగు పెక్కులు ఫలపుష్ప్రభరితములగు చెట్టుతో, లతలత్రో 
మేఘములట్టుల, కొండలట్టుల శోభిల్టుచున్నట్టియు, చూచిన మాత్రన శుభములొనగూర్ను 
నట్టియు వృక్షాదులతో నొప్పు నాపర్యతోత్తర భాగము, నతసుందరమును, సమ్ముదమ్మున 
గాంచిరి. అందొక యెడమృగపక్షివ్యాళాది ప్రాణులతో నలరుచున్న (ప్రదేశమున, సుఖ 
స్పర్శంబుల, పరిమెళంబుల.( బ్రమోదముంగూర్చు పల్లతెమె రల నొప్పు నాసుందర 
తలమ్మున విరిసిన పద్మాది పుష్పములనొప్పి, పూవులతేనెం(ద్రావుచు(బాడుచు నీపూవున 
కాపూవున కెగురు గండుతుమ్మెదలు, నలుదెసల/జెట్ట పైనుండి కూయు తీయతీయపి 
కూకూ, కొకో, నినదమ్ముల పాడు కోయెలలు ముదములగూర్చు చుండెను. ఆందండు 
నెమళ్లు పురులువిప్పి మించిన యానందమున6 గీంకారము లొనరించుచు నాడుచుండెను. 
మజ్జి, జువ్వి, రావి, మారేడు, నేరేడు, మావి, పనస, రేగు, మాదిఫలము, మొదలగు, 
కొమ్మల రెమ్మల రొదసినలమిన పండ్ల చెట్టు, కుటజ, కోవిదార, కురవకీ, గోరంటమున్నగు 
పూలచెట్లు, మల్లి మరువకము, జాజి, జాపత్రి, మాలతి మున్నగు పూలమొక్కలు, తీవెలు 
మొదలగువానిచే నెంతయు నందమై కనుల విందగు నాపర్వతోత్తర భాగముంగాంచి 
వారెంతయు ముదమందిరి, 


అగన్వ్యాదులు సనత్కుమారాదులంగాంచుట 


మునివరులతో నగస్త్యమహర్షియట నాపర్వతో పరిభాగమున, దేవుంగను గొను 
కోర్కియతిశయింప నటునిటు,దిరుగుచు సుగంధితనేర్వాది ధాతువులతో, సుందర 
ప్రకాశిత మణిసంతతులతో నొప్పులుకులుకు నొకయెడ వికసిత సుందర పుష్పములనొప్పు, 
పద్మలతలతో వివిధానేక పుష్పముల శోభిల్లు, కలువలు మొదలగు తొవెలతో సుగంధితనిర్మల 
జలముల నిండి, కనువిందొనరించు, సుందరరాజహంసాది జలవిహంగమ కుల 
విహారములతో, కలకూబితములతో ముదమును గూరుచు, నొకతామరకొలకును 
గనుంగొనెను. అద్దానింగన్న యగస్త్యతపోధనుండు హర్తాతి రేకమ్మున. దోడితాపసులతో 
నిట్టులనియెను. ఓసోదరమునివరులారా ! మనమిోసరమ్మున ముదమ్మున మునుకలిడి 
తూరూపుదెస కొండకుంబోదము. ఈ శుద్దపావన పద్మాకరము తనయందున 
స్నానంబులొనరించు వారి పాపంబులనెల్లగడిగివైచి, యెల్లదుఃఖములు దూరమొనర్చును. 
సకల పుణ్య తీర్చముల స్నానపుణ్య ఫలము నొసంగును. కావుననే యిది పాపనాశనియవి 
పేరంది వెలయుచున్నది. అనినంత నా మునులెల్లరు నందున మునుకలిడి భగవంతు 
మనంబువం దిరముగ నుంచికొని తలపోయుచు హృషీకేశు, సనాతను, వాసుదేవు, 
పూజించి తవిసి యందందు( జరించుచు6దన శ్రయులు కాసాగిరి, తిరుగుచు(దిరుగుచు 
నట వారాపాపనాళశిని తామరకొలకున కుతరతటమునకేగిగి. ఆట సీగచితులె 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 

సమోన్నతాసనంబుల నుపవిష్పులై దక్షిణముఖులై కడుంగడు భక్తిని కనులు మూసికొని 
భగవంతునందు మనస్సును లగ్నమొనరించి తపంబొనరించుచున్న మహాతేజస్విని 
ననత్కుమారుని, దేజో వంతులు, తపోధనులు, యోగపారగులునగు మునులతో. గాంచి 
థుగస్తాదులెంతయు నానందంబంది వారిందరిసిరి. అట్టులు దరిసిన మునులు, 


' శస్తుంగని వారెల్లరును ముదమున సత్కరించి పూజించిరి. వారలచే నెల్ల విధముల 


ఫత్యతుండై యగస్త్యుండు వారలతో(దీయని మృదువచనముల నిట్టులనియెను. 
మహాత్ములారా! మోరిచ్చటనేమేని వింతలు గంటిరా? ఇచ్చట నెందేని యెవ్వండేని 
మహాపురుషుండు పురుషోత్తముండు వసించుచున్న వాడే? మోరెల్లరెవ్వరిం గూర్చి, 
ధ్యానంబొనరించుచున్నవారు? మోరిచ్చటికెందుకే తించియున్నవారలు? మేమి 
విషయములెల్ల విని తెలియంగోరుచున్నారము. దయయుంచి మాకుందెలియబెప్పుడు. 
ఆని శుద్దాతు ండగస్తుండడిగిన యంత యోగిరాజు సనత్కుమారుండిట్టు చెప్పందొడలొను, 


యోగిసత్తములారా! మునివరులారా! యీగిరివరమ్మున నర్వాత్ముండు, 
పర్యాంతర్యామి, భగవంతుండు శ్రీవిమ్మ పరమాత్ముండు నెలవుకొనియున్నవాండు. 
ఓతపోధనులారా? పురుషోత్తముండా తండొక్కండె చింతనీయు(డు. ఆయచింత్యు 
విదాత, నవినాశిని పరమాత్మనే మేమనన్యమతి మదినిడి ధ్యానించుచున్నవారము. 
ఆజగన్నాధు, జనార్హను గొకమటథి యెవ్వని మేము తలంపుగొనము. ఓధన్యపురుషులారా! 
ఆబ్రహ్మభూతు సనాతను పురుషోత్తము పరమాత్ము, ఆసర్వలోకేశ్చరు, సర్వరక్షకు హరిని, 
విష్ణ, దేవపూజ్యు మోరలును త్వరలోనె దర్శింపంగలరు. భగవంతుని దర్శన 
మింతకుమున్నాకమారు మేమును బొందగలిగితిమి. ఓ మహామునులారా! పుణ్య 
ప్రదాయిని యగు నీపవిత్ర వేంకటా(ద్రియందు( బురాకాలము నుండియు€ దూరుపు 
దెవనొక వింతల వింతయగు దృశ్యమొండుకలదు. అద్దాని నింతవరకు నెవ్వరుమ గనం 
గలిగినదిలేదు. ఓమునిపుంగవులారా ! యీదివ్య పర్వతమునందలి యాళ్ళర్యకరమగు 
నాదృశ్యముంజెప్పెద మాలింపుడు. ఈశైలరాజమున దేవాదిదేవు సర్వాంతరాత్ముగను 
కోర్కిని దేవవరులతో నమరనాధు(డు శవీపతి యింద్రుండు నివసించుచున్నవాండు. 
మారును త్వరలోనె యామఘువుంగాంచ(గలరు. అగస్త్యమునివరా ! యామునితల్లడాలతో 


మారాతూరుపు దెసకుంజనుడు. అనియంతలోననే తేజోవంతులగు వాసనత్కుమారాచి 


అమన mes 


మునులెల్ల రంతర్హితులైరి. వారలట్టులు కనుమరుగై కవరాక పోవుట వారలకెంతయు 
వింతకొలిపెను. అట్బలా యోగధనులు మహాత్ములంతర్జావమైన పీేమ్మట, 


- నగస్యేశ్చరుండును నున్న మువివరులుమ నెల్లరటు తూరుపుదిక్కున కేగి యొక వింతల 


గయా కాంచాకారెగి... ఆతూరువు దెవంబెద్దపెద్ద విశాలమగు దీర్చ్‌న్నతములగు, 


Bi 


శి వేంకటాచల మాహాత్మ్యము 


కొమ్మలతో, రెమ్మలతో. బూవుల' బండ్లనిండి యొకమహావృక్ష మోపర్వతోప] 
భాగమంతయు నిడల6గప్పీ వ్యాపించియుండెను. ఆచెట్టుమొదట నాదిత్య సమార్ధిక 
తేజోవంతులు మహాత్ములు, సప్తర్షులు భగవంతునందుననె మనంబు లుంచి స్టిరమతి 
గూర్చుండి యుండిరి. వారిం గాంచినంత నగస్త్యండును తోడితాపసులతో వారిచెంగటిక్రి 
బోయెను. మునులతోంగూడి వచ్చిన, నంయముల, మౌనులనెల్ల (శ్రేష్టుండగు 
నగస్తుంగాంచి (ప్రేమ వివశులైన యాయేడ్వురు తాపసులు లేచి యుచిత సత్కారముల 
నాదరించి పూజించిరి. పిమ్మట నాతేజస్వి యగస్తుండా మునివరులకు నమస్కరించి, 
నమ్రతతో నర్రవంతములు, మృదువులునగు పలుకుల నిట్టులనియెను. ఓతపోధనులారా! 
మోరీ దివ్యోత్తమ పర్వతమున కేమి కారణమున నేతెంచినారు?ఓ ముని (శ్రేష్టులారా! 
మోకుం ధ్యానమున నున్న యాదేవ(శ్రేష్టుండెవ్వురు? ఎంతయుం గోర్కి నిక్కముం 
దెలియంగోరి యడుగుచున్న నాకుం దగురీతి నుత్తరమిండు. ఈ విషయము నెజుంగ 
నేనెతయుం గోరిక పడుచు మిమ్ములనడుగుచున్నాను. ఆగస్త్యుండిట్టులడిగి నంత 
నాసప్తర్షులతనితో మంచిది; మేమిదే వంచించుచున్నారము. ఆలింపుడు, ఆనియిట్టు 
చెప్పపాగిరి. 

ఓ (బ్రహ్మ! విశాలనేత్రు, దేవదేవు, జనార్హను, జగద్రక్షకు, లోకేశ్ళ్వరు, నారాయణు 
భగవంతు దర్శింప వచ్చితిమి. ఆ సర్వాంతర్యామి పురుషోత్తముండే మాకు ధ్యేయము. 
ఆజగత్సతి హృషీకేశుండు గాక మరెవ్వరు మాకు ధ్యేయులులేరు. చరాచరముల కెల్ల 
నేలికయగు, వరదాయకు, బూజ్యా నచ్చుతు( గృష్ణభగవానునే మేము ధ్యానించుచున్నారము. 
ఓ మునివరులారా! మోరును నాకమల నేత్రుంబరమాత్మను దర్శింపంగలరు. ఈ 
సింహగిరియందు మోరు తూరువుదెనగ6 బొండు అనిమహర్చులు పలికినంత 
వగస్య్యమువియు, సహచరులును వారెల్లరియనుమతింబొంది, జగదాదికర్తను, భగవంతుని 
మనంబున ననన్యభక్తిం దలపోయుచు నటనుండి బయలువెడలిరి. మనంబున నాటి 
పితామహు పలుకులు స్మరణకుందెచ్చికొనుచు నప్పుడె వారాపర్యతంపు తూరుపుదెసకుం 
బయనమై పోయిరి. అదృష్టపూర్వంబగు నాపర్వతోత్తర భాగంబును జూచి యట దేవుంగనం 
జాలక వారా దేవుందర్శింప నెంతయునుబలాటపడుచు6 దూరుపు దిక్కునకుంబోయిరి. 


అగప్వ్యాదు లింద్రుంగాంచుట 


నూర్యునట్టలు, వెలుగులు చిమ్ము, తోడిమునివరులతో నగన్వ్యుండు 
నారాయణాద్రిని బూర్వదిశను జేరెను. ఆందుందిరుగుచు6 బర్వత శిఖరములట్టున్నత 
ఐశాలములగు పుష్పవలభరితములగు వృక్షములను, మదమత్తవారణములను, 





-ల్ల 
౯ 0 అ | సు స | క్‌ క్‌! / లం “= బీ oD వా జక 1 వేం వత జస PE EE స Ee Ni “న i ain 
1 4 శ ళ్ళ 4 న త శీ శ ROR 168 తతత "4 "4/4 శ 


శ, వేంకటాచల మాహాత్మ్యము 


| శతుంకరముగ గర్జించుచున్న సింహాది మృగములను, ఇచ్చావిహారముల వినోదించుచున్న 
ఫక్కుర గుహ్యాక, కిన్నరగ “ర్చ యక్షాదులను నొప్పియున్న దానింగనుచు నుత్సాహో 

| దారముతులై యాతపస్యులట( జరింపసాగిరి. అట్టులందందుందిరుగుచు నొకచోం 
బొతాళలిలమట్టులు కనువారికి వెజపుం బుట్టంచు, వింతనుగొలుపు నొక మహా బిలమును 

| ౫రుగాంచిరి. దానింగన్న వారికే మనమ్ములు విమోహితమ్ములాయెనన్న సామాన్య 

జనురిమాట వేటెచెప్పుటేల? వారు దానిందరిసిరి. దానింగని యగస్త్యుం డిట్టులనియెను. 
ఆరే! యీగిరిరాజ ముంజూచు కోర్కిని వచ్చిన జనులిటకుంజేరి దీనిం గాంచిరేని 
వభాంతిం దీనంగూలి పోంగలరు గదా! మృత్యుముఖమట్టి యీబిలమిట నెంఆ 
వాత్రముండరాదు. దీని నిటలేకుండ పొనర్భుటయే మన విధియని యాతపోధనుం 
డట నిలిచి కనులు మొగిచి, ధ్యానంబ నర్ఫినయంత నామునివరు మహాత శవము కతమున 
వత్యంత మద్భుతముంగొలుపుచు నాబిలమంతర్శిత మాయెను. అట్టాబిలము తొలగి 
పోయిన పిమ్మట నా మునివరు( డగస్తుండు తనవారితో నటన మహాపుణ్యదాయకమగు 
వెంకటాద్రిని వినోదవిహారమొనరింప సాగెను. అక్కడ నటవారొక మహాసాలవృక్షమును 
మున్నెన్ష(డెవ్వరు( గననట్టిదాని నత్యంతము నద్భుతము గొలుపు ఫలపుష్పభరితములగు 
పెక్కులున్నతదీర్హ విశాలశాఖల నొప్పుదానింగాంచిరి. అద్దానిం గాంచిన వారికెంతయు 
వంతయాయెను. వారద్దాని చెంగటకుంబోయిరి. అట(జేరినవారు సాలవృక్షశాఖలట్టి 
దీర్ణభుజిముల నొప్పువానిననేకానేక రత్నజటిత సువర్షకిరీటముం దాల్చినవాని వైడూర్యాది 
మణులచే, రత్నకుండలములచే కటక కేయూరాదులచే నలంకృతు(డగువాని, 
కేతవజ్రాయుధముంబట్టిన వాని, విశాలనేత్రు, రెండవ నారాయణునట్టులు 
ఎలుగుచున్నవాని, దివ్యాంబరధారి నింద్రు, శబీపతిని, సూర్యయమాగ్ని వసుకుమారాళ్సివీ 
కుబేర,వరుణ, గంధర్వ, కిన్నరాది దేవతలచే సేవితు(డగు వానింగాంచిరి. కాంచినంత 
మహాతేజస్వి యగస్త్యమునివరుం డాతని చెంగటకుం జనెను. మునివరులెల్లరితో గూడి 
యాతేజోనిధి యగస్త్యుండు త్రిలోకనాథు దేవాధిపు నింద్రుని యధోచితముగం బూజించెను. 
దేవతలును బురుహూతుండును వచ్చిన మునితల్లజుల కెల్లరకు యధోచితపూజలు, 
సత్కారములు కావించిరి. మహాత్ముండగు నగమ్మ్యువితోయాడ వారెల్లరును నుఖోవ 
ఎ్టులైరి. పిమ్మట విస్మితచేతసుండగు నగస్తుండు మోమున జిటునవ్వులొలయ వింద్రాది 
దేవతలంగాంచియిట్టులనెను. ఓదేవవరులారా! మోరలిచ్చటికెందులకేతెంచి యున్నవారు? 
ఇటమోరెవ్వనిం ధ్యానించుచున్న వారు ? ఈ పుళ్యామయ శైలరాజమున వేమేని వింతల, 
దృశ్యముల మోరుగను గొవ్షవారె ? ఓయమరశ్రేష్టులారా ! మిరంతయు నమువ్నదున్నట్టుగ 
మాకుంజెప్పి వివిపింపంగోరెదము. మాకదియెంతయు. విన గుతూహలమగుచువ్నుది. 
తపోధను(డు యోగివరుం ప లడిగినంత విన్నదేవత, లసురారు, లాతనికిట్టులు 


వా. కా లాల లా ఆ 
వలే ic పుటట 
పెన నునననననాయు st Tea finan na tte నాయీ al లక Mestre elt 





శి, వేంకటాచల మాహాత ట్రము 


పలికిరి. ఓమువివరా! మేమందజ మొకటిగ గూడి కమలనేత్రు నారాయణు, హృ్మీక్షే 
శంఖచక్రగదాధరు. శార్జ పాణిని భక్తజనార్తిహరు, పద్మపత్రనిభేక్షణు, బ్రహ్మతత్వు మ 
దేవు సనాతను గనుగొను కొర్కినిచ్చటికి యున్నత సింహశైలమునకు వరుగుదెలి 
నారము. ఓబ్రాహ్మణవరా! దానికైయే మేము దేవాధిదేవు భగవాను నజరామరు 
మహాపరాక్రము, మహౌజసు, సృష్టి స్థితి సంహారకారకు లోకేసు, సుస్టిరమతి స్మరించు 
చున్నారము, |ప్రార్టించుచున్నారము. ఓ యోగివరులారా ! మేమా సనాతను భగవాన్లునే 
ధ్యానించుచున్నారము. అట్టివాడు మరొండులేడు, కనరాండు. ఓమహాభాగా శః 
పర్వతమునకు దక్షణ భాగమున వింతల వింతనొక్కటి మేముకాంచివారము. 


మునులకు శంకరభగవానుని దర్శనము 


సర్వాత్ము(డు పినాకపాణి, సర్వశక్తి మానుండు, మహేళ్య్ళరు(డు, హరు(డు, 
భగవానుండీశుండు తనప్రమధగణములచే, భూతములచే, కిన్నరోరగరాక్షప్రాదులనే 
సంసెవితుండగుచు నీగిరినట దక్షిణతలమున వసించుచున్నవాండు. మోరచ్చటకింబోయి 
భువనేశృరుదేవేశు మృత్యుంజయుంగాంచ( గలారలు. అటమోరు మహర్షిని దూర్వాసుని 
నందికేశ్వరుని, గనుంగొనంగలరు. ఓమహామునివరులారా! భగవంతు నాదిశంకరు 
ననుచరులింకను నెందజెందరు గలరందథతినిమిరట6 జూడలలరు. మహేశ్వరుండు 


పచుపతి, హరుండు నెలవుకొనియువు యాసర్వ శుభోప్రదంబగు వెలవువకు మోరెల్లరిపుడె 
యిటనుండి దయచేయుండు ఆలసీంపకేగు(డు. 


ఆనర్జరవరులేల్ల రిట్లు వచించినంత నగవ్య్యాదులును, వారెల్లరినుండి, 
యనుమతింగొని, యాభూధరపూర్వభాగమును పరి(క్రమించి దక్షిణపు దిక్కునకు ' 
సాగ్గిపోయిరి. దక్షిణంపుదెసను దరియుచున్న వారాగ్నేయమునందు. దమకాంతుల 
దశదిశలు (ప్రకాళింపం జేయుచున్న యొకేతీరగు వస్త్రభూషణ మాలాదుల ధరించి 
కూరుచున్న యొకే రూపున నలరుచు, నస్యయం(ప్రకాశులై, చూచుటకతిసుందరులై 
శంఖచోక్రగదా శార్దశక్తి హల నందాద్యాయుధములు దాల్సి సంశోభితులగు వారింగట 
కేయూరాద్యాభరణ నంశోభితులంగాంచిరి. అట్టులకస్మాత్తుగ వారింగాంచిన 
యామునులు వింతంబొందిన మనమ్ముల వారిదరికిం బోయి యానందోత్సాహములు 
ముప్పిరిగొన వారికి నమస్కృతు లొనరించిరి. నమస్కరించి యంజలించి స్తుతు లొనరించి 
ప్రదక్షిణము లొనరించి విస్మితోత్ఫుల్ల హృదయులయి యాదిదేవు జగన్నాధు మహాదేవు 
దర్శించు కోరిక నటనుండి ముందునకు సాగిరి. అట్టలు దేవగణ పూజితము 


పావనమునగు నాగిరితలమున సంచరించుచు మునివరులతో నగస్త్య మహర్షివర్యుండు 
దక్షిణ దిశకుంజేరెను, 


థి జ (గ సళ్ళ 4 4 4 ఈ 4 శక 4 CINE 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 
అందు ననేకానేక వృక్షములు పూలతో? బండ్లతో( బెద్దవగుకొమ్మలతో, రెమ లతో 
నాకుల,బిగుళ్ల నీడల గొండనంతనుగప్పి మనసునకు మోదముంగూర్చుచుండెను. 
పరిమెళములు చిమ్ము విటీసిన పూలతో6 జెంతజోట్టుల నెక్కియలమియున్న తీగెలు, 
వాపూవుల తావులుకొని, బరువెక్కి మెలమెల్లన(దిరుగాడు పిల్లతెమ్మెరలు మనసునకు 
నొడలికిముదమును. సుఖమును, గూర్చుచుండెను. సుందరములు, విశాలములునగు, 
రాతిపలకలు, నందందవ్యానిని సుఖాసనమ్ములుగC జేసికొని, శాంతసుస్థిరత మనమ్ముల 
మోగయ్యుక్తి నొప్పు తాపసులు తపంబులొనరించికొనుచుండిరి. ఆయా యెడల(దమతమ 
నహజవైరములుగూడమబచి విచ్నలవిడిరిదిరుగాడు జంతు సంతతులు కనువిం 
గొనరించు చుండెను. కొండయందందు( బరిశుభ్ర పావన జలమ్ములం బాలు సెలయేళ్లు, 
తామరలు మొదలగు బాగుగవికసించిన పూవుల, హంపాది పక్షుల కలకూబితముల 
' వొప్పులుకులుకు - కొలంకు లెడందలకు(గడింది ముదంబుం గూర్భుచుండెను, 
చిలుకలపలుకులతో( గోకిలల కుహూకుహులతో. బురులు విప్పి యాడు నెమళ్ల 
కేంకారములతో నాయ(ద్రి యానందాల యందాల నిలయముగ నొప్పుచుండెను. 


అందందు గంధర్యకిన్నర దంపతులు నాటలపాటల నొడలు మజుచిదేవునతులు 
నుతులు పోనరించుచు6 దనివినందక యుండిరి. అటు దిరుగాడుచున్న యా మునివరు 
లందున నొక యెడ (బత్రపల్లవ పుప్పఫలములతో నిండి విశాలోన్నతములగు శాఖోపశాఖల 
వింతల వింతంగిలుపు, నింతదనుకనెవ్వరుంగాంచి యుండని యొకమహావృక్షముం 
గనుంగొనిరి. కాంచినవారెల్లరాచెట్టునంతలో ననే సమోపించియచ్చటి యాదృశ్యముంగని 
కడుంగడు నబ్బురము నానందమునొంది తన్మయులైరి. వారియాయానందమునకు 
హద్దులే కనరాక యుండెను. వారలట నావృక్షతలమున. బెద్దజడలముడిందాల్సిన తలను 
| గంగను, గంగ (ప్రక్కను జం(ద్రరేఖను ధరించిన, వుట్టెైదాలువుం, కంఠేకాలు, 
మాహేశ్చరుంగాంచిరి. ఆ దేవుండాచెట్టు |క్రిందనుత్తరమునకు మోముంచి కూరుచుండి 
యుండెను. సూర్యసమానమగు నాతని తనుకాంతులు దిశలలమి వెలుగు చుండెను. 
వశాలోన్నతోరస్తలంబున నస్తిమాలలుదాల్సి, సూర్యచంద్రుల నగ్గిని లో(బట్టి యుంచికొవిన 
మూడు కన్నుల నొప్పు నాసౌమ్య దివ్య మూర్తింగాంచినవారెంతయుందవిసి, దేవునకు 
మొక్కులందించుచు వినుతులొనరింపపాగిరీ. నలువైపుల పరాక్రమ విరాబితులు, 
నందీశ్వరాదులు, (బ్రమధులుం బలిసికొలిచియుండిరి. తిరమగుమతిం దేవువిడికొవి. 
కన్నులాదేవునందేనిలిపి సర్యంబుననీశు, నీశునం దఖిలంబుం గాంచుచు పర్వంబువం 
దన్నుదనయందున సర్వేశునెజింగియచటనె యున్న దూర్వామంగని వారెంతయు( 





శి వేంకటాచల మాహాత్మ్యము 


ear కాలకంఠయీశ, గౌరీమనోహరా ॥ 
మూడుకన్నులయ్య (మొక్కులిఏగొ. 
ఈశ, శంకర, హర యేటితాలుప శంభు 
ఎనతులందికొనుము ఎశ్చనాధ. 


ఆ॥ పశుపతి, మృడశూలి ఫాలలోచన శర్య 
(ప్రణతులంది కొనుము ప్రమథ నాథ 
వేల్పులకును వేల్స వెలిమల వేలుప 
మిత్తిగొంగ ప్రణతులిత్తుమివిగా. 


అనుచు సాష్టాంగ నమస్కారములొనర్చిలేచియంజలించి ప్రసన్నుండవగు 
మనుచుంోరి నిలిచియుండిరి. 


ఇంత (ప్రార్జించియు. బలుకకున్న మహేశ్వరు( జందద్రశేఖరు నానారత్న 
విచిత్రవలయ విభూషితు, స్వర్గమయ కేయూరాలంకృతు వరదు సర్వాంతర్యామివి, 
సర్వదేవతాసంసేవితు, దేవవందితు, భగవంతు, నర్ధనారీశ్వరు నుమారమణు గాంచి 
యగస్త్యముని వరుండిట్టలనియెను. ఓ శంకరా, భక్తవ శంకరా మాసన్నధికి వచ్చి 
వినుతించు మమ్మలం గనికరింపరేమి? కనుంగొనరేమి? పలుకకున్నారేమి? 


ఓదేవ మోరేమేని పరధ్యానంబున నుంటిరా? మోరెవ్వరిందలంచుచున్నవారు? 
ఈయెడమోతలంపునంగల వారెవ్వరు? ఓదేవదేవా! సెలవీయరేయనెను. ఇట్లనుచున్న 
మునితల్లజునగస్త్యుంగనుంగొని మహాతేజస్వి మహాదేవుడు మేఘగంభీర వాక్కుల 


నిట్టులనియెను. 


ఓయగస్త్యమునివరా! మునతల్లజులారా! పరాపరములకుం (బభువును, 
సర్వాంతర్యామిని, దేవదేవుని, సర్వలోక కారణు, జనార్దను, నారాయణునే ధ్యానమొనర్చు 
చున్నవాండను. నాకును, నెల్లరకును నాతండే ధ్యానయోగ్యు(డు; ధ్యేయుండు. 
ఆసర్వాంతర్యామి, పరాత్సరు(డు వాసుదెవుడుకాక మరెవ్వరు నెందున ధ్యానయోగ్యులు 
కానరారు. పరాత్పరుండా భగవానుడు నారాయణదేవుండీ పర్వతమున వసించుచున్నవా(డు 
ఆపర్వేశ్చరు, సనాతనునందె నామనంబు సంలగ్నమైయున్నది. కావుననే వచ్చిన మాతో 
నేనేమియు బలుకజాలకపోతివి. మతివేరుకారణమేమియులేదు. మోరునునా విశాలార్లు, 
లోకేశ్వరు, సర్వభూతశరణ్యు వనాదివిధను, హరిని, జృలన్మకుట కేయూర కటి 
కాదివభూషతు, దివ్యవైజయంతీమాలా విరాజితు, వైనతేయారూఢు, రమాధవు 
మదినుంచు(డు, నిశ్ళలమతిందలంపుడు. మిరు నామాధవు, విశ్సరూపుదరిప 


వ స iy” | క్లో గా! Pp: pr LE జై y” ల్‌ 





శి వేంకటాచల మాహాత్మ్యము 


ముంబొంద(గలరు. ఓ నిష్బాపులారా ! తొల్లి బ్రహ్మ పరమేష్టి మాతో నిదియెపలికెంగదా. 
3ను నిదేచెప్పుచుంటుని. మోరాజగన్నాథు( దప్పక దర్శింప(గలరు. ఇందేమిము 
ఫందియమందం బనిలేదు. కొద్ది కాలములోనే విశ్వాత్ముండు, పురుషోత్తముడు 
భగవానుడు, కేశవుడు మోకుందరిసెన మోయంగలండు. మీరును దొంటియట్లనె 
బూనగమ్మున దేవునన్వేషించుచు సంచరింపుడు. మిరు మో మనమ్ములాదేవునందె 
రిస్ట్‌ మొనరింపుడు. అనియిట్టులు తవోనిష్టుండు శంకర భగవానుడు చెప్పిన పిమ్మట 
నామునులును శంభునకు నమస్కృతులొనరించియు; మహే వాశ్ళరునందున మనంబు 
రెతయు(దగిలి యుంట నటనుండి వారు కదల(జాలకఫోయిరి. అటులున్న మునులు 
తోడి యగన్వుంగాంచి యీశానుండు శంకరభగవానుండును వారెల్లరుంగాచుచుండగనె 
తవపరివారముతో నంతర్జానుండాయెను. మునులును బరమేశ్వరుస్తుతించుచు 
నమస్కరించుచు నగస్వుతో నటనుండి కదలిపోయిరి. అటు పిమ్మట నగస్తు(డు 
తోడిమునివరులతో మహేశ్చరునకు( (బ్రణామమ్ములాచరించుచు నారాయణగిరి యొక్క 
మూదక్షిణ భాగమ్మును విడిచి నైరృతి దిశకుంబోయెను. 


ముమలు విష్వక్త్సేముం గనుట 


వారట్టుపోయి పోయి యొకచో మంథరాచలమట్టి మహోన్నతమై విసృతి శతశత 
శిల దెసలలమియున్న యొకపెద్ద మట్జింగాంచిరి. దానిమొదట మిగులశొద్దదయి, 
విశాలమయి, సమోన్నతముగనున్న యెక రాతి పలకను, దానిపై భగవంతు ధ్యానమున 
లగ్నుడై రెండవ మహేంద్రు నట్ట కూర్చుండియున్న వాని, బరా(క్రమవంతులగు 
వమచరులతో, దేవవరులతో, గూడియున్నవాని లోకాతిశాయియగు, తేజోయుతు 
ఏష్వశ్చేనుం బొడంగాంచిరి. వందలకొలందిగ, వేలకొలందిగ, పరాక్రమవంతులగు 
రక్కసులు గంధర్వపతులు దక్షులు, యక్షులు, దరియేరి, నలువైపులంగొలిచియుండి 
వానినుతించుచు, వివిధాయుధములు పూనినవారైయుండిరి. విష్ణుదాసులు వారలిగిన 
లోకమ్ములెల్లద్రుంగింపం, సము[ద్రములెల్లం ద్రాగివేయం గలవారైయుండిరి. రూపమ్ముల 
మేరుమంథరములట్టు లుండిరి, అట మధురాతి మధురమ్ముగం బాడుచు గంధర్వ 
కిన్నరాదులు, నాట్యంబులొనర్ఫుచునచ్చరలు నానందబును బొందుచుండిరి. పెక్కురు 
మునులు, సిధ్దులు తేజోవంతు లాయెడంజేరి భక్తి నావక్తి దేవు(దలంచుచుండిరి. 
వారలగాంచిన యగస్తాది మునులెంతయు నబ్బురమందిన మనమ్ములతో బులకలెత్తివ 
యొడళ్లతో, వారిందరిసి నమస్కృతులొనరించిరి. అగస్యు(డు వివ్వక్రేనుం గమంగొవి 
తీయని పలుకుల నిట్టులనియెను. ఓదేవా! ప్రసన్నుండవు కమ్ము. దేవా! ప్రనన్నుండవు 
ఎ య అనుచు నిలిచియున్న మునివరుంగాంచి, శంకచాక్రగదాదులు దాల్చిన రెండవ 


కాం కాం lal fh 75 ఇ ఈ wwe ee అ ఆ 
Caw Ad ఈ ఇ A dC 4d భక ల 4 4 4 4 
నవత క వంతం ము టమారం నేనా లేకా కతన చలె ౧కే వంటే వినా నాయనే సుంట. 





Dn యక్‌ ౧. ఇమ. స ట్‌ 
నన మ న TTT 





శి, వేంకటాచల మాహాత ట్రము 


నారాయణునట్టులున్న పరాక్రమమున ఏరాజిల్టు విష్యక్సేను డిట్టులనియెను. ఓమ్సు 
వరులారా! మోకివేవందనమ్ములు. మోరీ పర్వతవరమ్మున దేవాదిదేవు, విశ్య్వరూపధరు, 
నమితామిత తేబోయుతు, భగవంతు నారాయణుం జూడ(గలరు. సందియములేద్న 
సర్వవేద ప్రతిపాదితుండగు నాపరమాత్మున యనుచరులమే మేము. ఇటనండ్తి 
భక్తిందల(చి కొలిచి యాదేవు, శంకచక్రగదాధరు, శార్హపాణని సర్వాధిపాధిపు, సర్యాంత 
ర్యామిని నారాయణు భగవంతుం దర్శించితిమి. "పరాత్సరుండు, పురుషోత్రముడీ 
పర్వతరాజమ్ముననే వసియించుచున్నవాండు. ఓమహామునులారా! మోరెల్లరిటందొంటి 
యట్టులనె దేవదేవు శ్రీహరినెమకుచు, భక్తిందలంచుచు. దిరుగాడు(డు. మరలు 
దేవుంగాంచగలరు. మేమిట నాశార్ణపాణి భగవంతు నను[గ్రహమున మున్నెన్నడు 
నెవ్వరుంగాంచని దివ్యాధ్భుత దృశ్యములను గాంచితిమి. దేవుం దరిసింప యోగయుక్త్‌వి 
భక్తిని, (శ్రద్దను నెవ్వరిట( దపమ్ము నొనర్హురో వారికాదేవుండు పురుషోత్తము(డు దర్శవ 
మిచ్చును. ఓ మునిసత్తములారా! మోరును మాయట్టులనె యీగిరి వరమ్మున విష్ణువి 
పరబ్రహ్మను గోవిందుని జగద్రక్షకు( గేశవు మనమునంజేర్చి భక్తియుక్తులై చరింపుడు, 
అన్వేషింపుడు, మోకుందొరకంగలండు, కన్నులకానందముగ6 గానరాంగలండు. అన్న నా 
మునివరులాదేవు వివ్వక్సేను; దేవానుచరు యునుమతింగొని వారలకుంబ్రణతు 
లొనరించుచు దేవు మాధవుం దలంచుచు నటనుండి బయలువెడలిరి. 


ఆమునివరులు తొంటియట్ల యావేంకటా(ద్రిని వృక్షసమూహోది విభూషితమ్ముల, 

కొండకొమ్ముల విహరించుచుండిరి. దేవదానవకిన్నర, కింపురష గంధర్వ గుహ్యవిద్యాధ 

రాదులచే, మహాత్ములచే సంసేవితమగు నాకొండ కొమ్ములు నొకదాని నుండియొక 

దానీకి వారుదిరుగుచునుండిరి. అట్టుతిరుగుచు వారొకరమణీ యమగు 

- శ్నిఖరమ్మునకుజేరిరి. ఆట నామునులు, కామరూపులు, నతిబలవంతులు, వేగమ్మున 

వాయునమానులు, మేరుమంధరములట్టి యున్నతాతి బలయుక్తకాయులు, నగువారి 
గంధర్వయక్ష దక్షకిన్నరాదులంగూర్చ్భుండియున్న వారింగనుంగొనిరి. 


వారింగాంచిన యగస్త్యుండు విస్మయ వికసిత నేత్రులం దోడి మునులం గాంచి 
యిట్టులవియెను. ఓ తపోధనులారా! బలవీర్యవంతులగు నీమహాత్ముల సాయముననే 
తొల్లిమహేం[ద్రుండు దేవాసురయుద్దంబుల దైత్యులంగెలువంగలిగెను. మిగుల 

బలవంతులును, చిత్రవిచిత్ర వస్తధారులునగు వీరు నానాప్రకారా[స్త శస్త్రమ్ములు 
దాల్చియిద్భుత రూపమ్ములం దోచుచున్నవారు. వీరింగాంచి పిమ్మట సర్వాంతర్యామి, 
వవ్యయాత్ము( బరమాత్ము వాసస్థాన మోవేంకట నగమ్మున వృషభాద్రిని దేవుందర్భింప( 

జరింపంబోవుదము. ఇట్లమ్యుండు : పలికి వారితో గంధర్వాదుల కడకుంజేరెను. 





శి వేంకటాచల మాహాత ట్రము 


తఫోధనులతో నగస్త్యుండు తము ్యంజేరవచ్చుటంగాంచిన వారెల్లరు నొక్కుమ్మడి 
బ్ర్మోదేవుండు వచ్చిన నిలుచు దేవతలట్లు లేచి మహాత్మునగస్త్యుచెంతకు వచ్చి ప్రణతులై 
విరి. వారింగాంచిన మహర్షి యగస్తుండు వారలకిట్టులనియెను. ఓపరా(క్రమ 
గమలారా! నాపలుకులాలింపుడు, మోరెవ్వరివారు? ఎందులకై మోరీ భూధరమ్మునః 
వర౦చుచున్నవారు? మోరేమేనివింతల, వింత దృశ్యములంజూచితిరా? లేక ఉన్న 
గున్నట్టుగ మోచరిత్రము మాకుంజెప్పు(డు. ఇటనున్నమోనుండియిది యెల్లవిన 
పేవెంతయు( గుతూహలపడుచున్న వారము, అందులకే యిట్టులడుగు చున్నారము. 
తన హరలామునివరుంగాంచి యల్లన నిట్లనిరి. 


ఓబ్రాహ్మణవరులారా! మునితల్లజులారా! ఆలింపుడు. ఎల్లలోకములకుం (బ్రభువు, 
మధుకైటభాంతకుండు, భగవంతుండు, ఆ శ్రీహరియొక్క భక్తానుచళుడు సర్వసేనావి 
విష్వక్సేన, ప్రభువు బుద్దిబలనీర్య సంపన్ను నావిషుక్సేను ననుగాములము మేము. 
మేమెల్లరమిట సుస్పిరచిత్తులమై యాదేవుందలంచుచు6 బూజించుచున్నారము. 
సర్షలో కములెవ్వని యాజ్ఞల( బావించుచుండు నా సర్వాంతర్యామి దేవదేవు ననుచరు(డు 
విష్వక్సేనుడు. అమహాపరా(క్రము నాజ్ఞలపాలించు వారలము మేము. ఆ విష్వక్సేనుండు 
తొల్లి నారాయణదెవునాననొంది కడుంగడు పరాక్రమశాలియు, బలాతిబలు(డు నగు 
దైత్యరాజును బుషభుని దునుమాడెను. దేవాసుర సమరమున నాదేవుండు విష్వక్సేనుండు 
వేవేల దైత్యులంబరిమార్చెను. ఎల్లపుడా దేవునానతిందలందాల్సి మసలు వా6ండాతండు. 
అవ్వాని బలపరాక్రమములు, సాహసౌదార్యములు, నెన్నవేరికింగాదు. ఆతడే యలిగిన 
దానవాధిపుల, దేవవరులంగిన్నర గంధర్వ గుహ్యకనాగాదుల, నెల్లర, నెల్లలోకముల వారి. 
నంతలోనన తునుమాడంగలవాడు, అద్దియంతయు నాదేవు కరుణ పెంపువనేకాదా. 
మేమాలోకవిఖ్యాతు, భగవంతుననుచరు, విష్తుక్సేను ననుచరులము. అనిచెప్పినంత 
నాయగస్త స్యముని వరుండెంతయు ముదమంది వివ్వక్సేమనెంతయుం బ్రశంనీంచి 
లోకేశ్చరునకు నమస్కృతులొనరించి యాగంధర్యాదులం, దేవానుచరులం బళామర్శించి 
యనుమతులంగొని, మహాతపోనిధానులగు తనతోడి మునివరులతో. గడు 'ప్రసన్నమతి 
నారాయణదేవుం దర్శించుకోర్కిని తొంటియట్లనె మజిల వాగిరివరమున దిరుగాడ 
పాగెను, 


ఆరమణీయమగు వృషభాచలశిఖరమున విటునటుదిరుగాడుచు నామువివరులు, 
కొండకొమ్ములవలెనున్న పుష్పితానేక వృక్షములు, వృక్షాకీర్ణములగు నాయాతావులు, 
పెద్దపెద్ద గుహలు కందరములు, శుద్ద విర్మలజులమ్ముల వొడ్డులనంటి: పాలువదులు, 
సెలయేళ్లు, హంససారసకారండవాది 'పక్షులచే శబ్హాయమానములగు కొలకులు కోనేళ్లు, 


ల ఇ ఇ శాం లా" 
న RCN MW రానా md 
లే న్‌ 4 4’ 4 4 CASAL AS యే ట్రే! 








శ్రీ వేంకటాచల మాహాత శ్ర్రేము 


చ(క్రవాకాది పక్షులు, పారంగమదమత్త మాతంగాదులు మున్నగువానిచే నెంతయు 
శోభిలుచున్న కనులకు మనములకు ముదముంగూర్చుచున్న యాకొండను నెన్నియో 
వింతలం, దృశ్యములంగాంచి ముదమందిరి. కుంద, నిపసాలార్టున తిలకకోవిదార ' 
చంపకాశోక చూతపనస పున్నాగాసనాది వృక్షములచే నొప్పుగట్టులతో6 దనరు నాచెజువుల, 
కొలకుల, మునుకలిడి దేవదేవుంబూజించుచు, జపమ్ములు సలుపుచు జితేం(ద్రియులగు 
నామునివరుల గనస్యాదులు, పచ్చిక బయళ్లను దిరుగుచు, గడ్హపోచల. గొజుకుచు 
మేయుచు గంతులిడు లేళ్లగముల, ఇటు నటు పరుగులిడు కుందేళ్ల నీచెట్టున కాచెట్లునకీ 
కొండ కాకొండకు దుముకులిడుకోతుల కొండముచ్చుల, మేఘోన్నతముల దంతావళముల 
గాంచుచు ననన్యములగు వింత దృశ్యములుగనుచు, బ్రహ్మదేవరపలుకులు మదినెంచి 
కొనుచు సనాతను నాదిపురుషుభగవాను నారాయణు దర్శించు కోర్కి( జాలకాల 
మటందిరుగాడుచునే యుండిరి. అట్టులటవారు తిరుగాడుచు దేవునర్శించుచు నుండ 
నొక దినమున నాపర్యత శిఖరముననొక్క యెడ(బైకొమ్మున రాతిబండమండి 
(క్రిందికింబడి పాజుచున్న, స్వామికార్తికేయ సంసేవితమగు కుమారధారను గాంచిరి, 
ఎల్లపాపముల నాశమొనరించు, వున్నెములపెంపొందించు, దేవబుషి మునిస్టీద్ద 
మమజాదులచే సంసేవితమగు నాపవిత్రధారను గాంచిన యామునితల్లజాలెంతయు | 
నానందమును నబ్బురమును బొందిరి. అత్యున్నతమగు శిలాశిఖరమ్మున నుండి యాధార 
పాపహరా(తి పుణ్యపుష్కరిణి యందునంబడుచున్నది. ఆపవిత్రజల ధారయందువనె 
మునుకలిడుచు ఆచటనె నెలవుకొని మహా(ప్రతాపిదేవ సేనాపతి సుబ్రహ్మణ్యుడు, 
ననురనంహారమొనరించు పామి కార్తికేయుడు మధుదైత్యుని నంహరించిన 
యాపురుషోత్తము నాదిదేవువకుం (బ్రీతిగగరిన తపోవ్రతధారియై మువ్వేళల జగత్పతివి 
శ్రీవివాసువి శ్రీవిష్ణని బూజించుచు నా దివ్యాద్రిని నివసించుచున్నవాడు, మునులతో 
నగస్త్య తపోధను(డును నాయెడ కుమార దారికకుం జేరి స్థిరమతి నాచమనం బొనరించి 
దేవాదిదేవు నధోక్షజు జగత్సతిని భగవానుని స్మరించుచు స్నానమ్ములొనరించి యధావిధి 
నాచమనమ్మొనరించి, దేవాదిదేవు భగవాను గోవిందుని దివ్య సుగంధిత పుష్పమ్ముల( 
బూజించెను. తోడిమునివరులును స్నానమ్ములొనరించి జగత్సతిని జగద్దాము 
సర్ష్వపాపహరు (బ్రహ్మణ్యు నారాయణు మనసుంచి భక్తిని, యుక్తిని, బూజించిరి. 


సర్వలోక నమస్కృతు వరదు, వేంకటా [ద్రీశు, భక్తజనదుఃఖాపహారు, సర్వేళ్వరు, 
మాయాతీతు విష్ణు భగవాను నర్భించుచు తొంటియట్టులనే యాపర్యతశిఖరమున 
నాముని తల్లజాలు మహాత్ము నగస్త్యుతో సంచరింపసాగిరి. దేవదానవ గంధర్య సిద్దచారణ 
పన్నగ వాలభిల్యముని బుషివరులచే సంసేవితమగు నాదివ్యోన్నత పర్వతమును 
ముమలతో నగస్త్యుండు పాప వినాశకరములగు తీర్రముల మునుకలిడుచుగాంచి 


Bate TTT CTT: స TNC TRE ఎఎస్‌ నల NCR జం షకల OD, ఇమం. మం. ఇర. A). Os HE పంగ AEG 
"4 హ్‌; 4 కా, హ్‌. శ క దళ 4" “శ "4 LE 176. FHI 5 య జ జ Le ps { i , 
అతపాడీ మా కందకాల అ వీ భత తా తరత కా తూ డత మ మాదన 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


ఖ్రియుచుండెను. అగస్త్యమునివరుండా పవి(త్రవేంకట నగమ్మునం (గ్రుమ్మరి యేయే 
మిత్ర శ్రీరరబులంగాంచెను.? వానియందున మునుకలిడిన మనుజానకుం గలుగు 


ఫలమేమి? వచింపరేయన్న నా మునివరుండిటులు చెప్పసాగెను. 


Pn oe gpe 


ఆశైలరాజమునంగల పుణ్యతీర్ణముల( బూర్తిగ వివరింప నేరికి వశముగాదు. 
సరువరునుండి నేను వినిగ్రహించినంత దనుక వివరించి చెసె ప్పెద నాలింపందగును 


వరాహతీర్ణము, వామనతీర్హము, సౌమ్యతీర్హము, దివ్యతీర్హము, పంచనద తీరము, 
|| జా లోయ తీరము, మహాతీర్హము, పద తీరము, సూర్య తీర్హము, పాపనాశన తీరము, 
|| ఇద్ర తీర్రము, వాయుతీర్హము, వరుణ తీర్థము, బ్రహ్మ తీరము, మరియు నెల్ల మేఘములు 
హరించు నగ్నితీర్ణము నెల్ల కోర్కుల నొసంగు పంచతీర్హము, మహాపుణ్యప్రదమై 
యెల్లలోకముల(౬ బూజితమై యొప్పు గౌరీ తీరము, కడుంగడు విఖ్యాతమగు 
శ్యోనీకుమారతీర్ణము. ఇదియ అశినీతీర్ణమనియు నొప్పును. పరమేశ్వర తీర్ణము, 
వహావుణ్య మయమగు చక్రతీర్హము, పరమ పావనము శంఖతీర్ణము, శోకనాశములగు 
య తీర, విమల తీర్చములు, దివ్యములగు మత్స్య, కూర్మ, గరుడ, పాండవ తీర్థములు, 
వాయామయ మహాతీర్ణము, కాహలతీర్హము, దాడిమ తీరము నిత్యాదులు,ఇవ్వియన్నియు 
' వాపావన శేషశైల రాజమున( బుణ్య వర్ణకములు, మోక్షదాయకములు, నగు దివ్యతీర్ణములై , 
వెలయుచున్నవి. 
కపిల తీర్హమునకుం బడమటిదెసను బవిత్రమును బుణ్యవర్థకమును వగు 
వంచతీర్థము కడుంగడు ప్రసిద్దము. ఇయ్యది (బ్రహ్మక్షత్రియ వైశ్యశూ(ద్రహరిజనులకుం 
గ్రమముగ నెంతటి పాపులైనను మనసులు మాతి నిర్మల మతిందేవుందలంచుచు నందు 
మనకలిడిన వారి పాపములెల్ల హరించి పరమ పదమును జేకూర్చగలదు. ఆయాజాతుల 
నభీమానముగల దేవగణములుకడు ముదమునః గపిల లింగమును దర్శించుచునట( 
దపంబొనరించుచున్నవారు. మటియు(గడు వానందమున వరాహాచల వాసీయగు 
వరాహభగవాను నందు దల్లీనులైవారు, పూజలొనరించుచు న్తుతులొవరించుచు 
వసంచుచున్నవారు. ఆపంచనదమున జాతిమతకులభేదములెన్నక మనసులు మాతే, 
నిర్మల నిశ్చలమతి తానంబులొనరించి, కపిలేశ్వరు, వేంకటనాధు, వరాహదేవు వరించు 
వారలు వినుతించివారు తరింతురు. ఆ వరచనదమున విమ్మ భగవానుడు, 
వరాహదేవుండు, నిత్యము, (ప్రేమమతి నివసించుచు నందు ముమకలిడి భక్తితత్సరుల, 
 విర్మలమతుల నుద్దరింపసంసిద్దుండై యున్నవా(డు. తమతమ వర్మాశ్రమ ధర్మకర్మల 
చేతనే దేవునర్చించి భక్తులు పావనులై దేవు కర్తుణంబొంది తరింపంగలరు. వర్ణాశ్రమ 


నను న న తభ సట 


జే మంగా?! గార్ల గు bres 177 4 CL 4 <4 < శ శ శ శ శ ఇ ఈ శు 4 శ నూ 









శ వేంకటాచల మాహాత్మ్యము 

ధర్మంబుల, కర్మంబుల నుచ్చ నిచంబుల నెన్నం బనిలేదు. అవ్వ యాచరించు | 
విధమునందె కలదాభేదము. దేవుని కొజుకై దేవుని నియోగయుక్తి నాచరించున్న 
యెల్లపావనంబులే యగును, ఆయంజనీ పర్వతంబున నింకను దృశ్యములు, 
నదృశ్యములునగు నెన్నెన్నియో దివ్యతీర్హములు కలవు. వానినన్నింటి నెన్ననెవనివశముం 
గాదు. పుణ్యములంబొందయగోరు బుషిముని, యోగివరులు, దేవసిద్ద గంధర్వ 
యక్షరాక్షసులు, గుహ్యవిద్యాధరులు, పన్నగాప్పరసలు కిన్నరులు నాగులు మొదలు! 
నెందజెందజోయట నిలిచి యాదివ్య తీర్హములను ముక్తింగోరి సేవించుచున్నవారు. 
ఆయా కొండ శిఖరముల వెలువడి, పావన జలములందోచు నేతీర్ణమేని ముక్తిదాయకమే. 
దేవు ననుగ్రహనుం బొందించునదియే. కావునం గానంబడు నాదివ్యతీర్ణములందెల్ల 
భక్తి (శ్రద్దల( బవిత్రమనమ్ముల స్నానంబు లొనరించుచు€ దిరుగందగును. ఇంత 
యెందులకు! సర్వపాపహరము స్వయముగ నాభగవత్స్యరూప మాపర్వతమే, వేంకటాద్రిటే 
యొక మహాతీర్హము, అందలి శాలివాహతీర్రము, రొగఘ్న తీరము, శాంత తీర్ణము, 
సర్వరోగముల దూరమొనర్చు కృష్ణధ్యాన తీర్దము, పాపనాశనము, దేవునకు విహారస్టలమగు 
స్వామి పుష్కరిణీతీర్ణము నిట్టి వెన్నెన్నా దివ్యతీర్ణములు, సంసేవ్యము లందు(గలవు, 


ఓం శ్రీ వేంకటగిరీశాయ వానుదేవాయ శ్రీ వేంకటేశాయ వమ: 


ఓం శ్రీ చం(ద్రలావణ్యదాయినే, శ్రీవేంకటేశాయ నమః 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 
సప్తమాధ్యాయము 
శఛంఖనరపొలుని చరిత్ర 


తొల్లిహైహాయవంశమున బ్రశిద్దగుణుండు బలవంతుడు విశ్రుత నాముండునగు 

| ప్రతుండను రాజుకలండు అతడు (ప్రజలను కన్నబిడ్డలటుల నెంచి హితమును 
| గలిగంచుచు పరిపాలించెను. ఆతనికుమారుండు శంఖుడు మహాతేజస్వి, బలవంతుండు, 
సర్పసద్గుణ ప్రళిద్దుండు, శత్రువజయి. ఆతండు వనపర్వతాది సహిత మోభూమండల 
మెల్ల నెకచ్చ(త్రాధిపత్యముగం భావించుచుండెను. శ్రీమంతుండు పరమధార్శ్మికు(డా 
ప్రభువీ భూమిని ప్రహ్హాదునట్టులంగడుంగడు భగవద్భక్తుండు. అతండహంకార మమకారము 
రెటుంగక యోగయుక్తి ననేకాశ్వమేధాది యజ్ఞములతో సర్వస్వామిని, భక్తవత్సలు, 
'పూతార్తిహరు, భగవాను టు భబించను. ఎల్లజన్నములు నాతడు 
భక్తి పూర్వకముగ హృషీకేశు నారాయణు ప్రీతి కొజుకునే యొనర్సి వేవేలు దక్షిణ లొపగెను. 
దొనధర్మములు పొనర్భెను. అజరామరు బరమాతు శని దర్శింప నారాజనన్యా వ్యభిచారిభక్తి 
భావప్రపూర్ణుండై నిండు మనంబున ననేకానేక యజ్ఞము లొనరించి, భజించియు 
నాదేవుంగన( జాలమినెంతయు దుఃఖితుండాయెను. మహాత్ము నారాజాను దుఃఖితుని 
గౌంచి పురాణ పురుషోత్తముండు, విభుండు భగవాను(డు వాసుదేవు. డంతర్హితుండుగనే 
మేఘగంభీర వాక్కుల నిట్టులు పలికెను. “ ఓరాజా! నీకు నన్నుంగమ కోరికియేని 
యిట నుండి నారాయణాద్రికిం గదలి పొమ్ము. ఆటనూరు ధనస్సుల పొడవు, వెడల్పును 
గల వైడూర్యమణులట్టులు నిర్మల పవిత్ర జలపూర్ణంబగు, తన్నుంగాంచి స్నాన 

| మొనర్చినవారి పాపమ్ము లెల్లందూర మొనర్చు త్రిలోకవిఖ్యాత పుణ్యప్రద స్వామిపుష్కరిణి 
వాబడు కొలంకు, గంగాది పావన నదుల కెల్ల సమము కలదు. అందున స్నానమొనర్చిన 
వారెల్ల బాపములంబాయుదురు. కా న గిరింజేరి నీవాపుణ్య పుష్కరిణీ తటమ్మున 
వేయుండి, భక్తియుక్తి నిశ్చల దృఢ తపమ్మునాచరింపుము. పొమ్ము! నారాయణాంద్రికిం 
బొమ్ము, పెక్కులువత్సరమ్ములు కడచిన పిమ్మట నన్నుంజూచు కోరికను పెక్కురు 
ముమలతో గూడి తేజోధికు(డు, బ్రహ్మవిదులందెల్లమేటి యగస్య్యముని తల్లజాయా 
గీరినెల్లెడం దిరుగుచు నటకు నీయున్న కడకురాలలండు. ఆమౌని తల్లజుండటకు వచ్చిన 
పిమ్మట! దొందరలోనే నా యను(గ్రహమ్మున నాయోగి వరుతో? బాటు వీవును నమ్మం 
దర్శింప(గలవు. కావున నోరాజవరా! చింతవిడనాడుము. అటనీకువేవభీష్టంబులు 
వరంబు లొసంగంగలను అనెను.” ఓ రాజా! జవకభూవరా! ఆవాడట్టులు పాన్షాన్నారాయణ 
దేవుండే స్వామి పుష్కరిణి యెల్లవిధముల గంగాది దివ్య తీర్ణంబులకు సమమనవి వచించెను. 
బుద్దిమంతు(డా శంఖభూపాలు(డును, నంతర్హితుండుగనే యుండి (ప్రేమమ: బలికిన 


టం నా? కానా వానా ననా ముతత రు 








WERENT Pe Ve VEN HEY 





శ్రీ వేంకటాచల మాహాత ట్రము 


శార్శధరు,నారాయణ భగవాను దివ్య మధుర వాక్కులు విని యప్పుడె రెండవ 
యింద్రునట్టి, విరవిక్రమ తేజోవంతు6డును శాంతుండునగు పురుష సింహుందనపుత్రు 
వదబ్రారాజ సింహాసనమునం గూర్ఫుండంబెట్టి, పట్టంబుగట్టి తాను భగవంతుంగాంచు 
కోరికిని నారాయణుని నివాసమగు, దివ్య తమంబగు నారాయణాద్రికిం బోయెను. ఆశ 
భూపాలుడు భగవంతు నాదేశాను సారమటకుంబోయి స్వామి పుష్కరిణీ తటమున 
ఎషయ వాంఛల నెల్ల తొలలించి నిశ్ళల మనమ్మును నారాయణ పరబ్రహ్మమందున 
సంలగ్నమొనరించి విధివిధానమ్మున నర్భించుచు( గఠినాతి కఠినమగు తపమును 
గావింపసాగెను. ఇంద్రియముల నెల్లవశమున నుంచికొని యాభూవరుండనేక వత్సరములు 
పహోరతవమాచరించెను. వాలఖిల్యాది మహాముని నత్తములును, నిద్దులును, 
నిత్యమాపుష్కరిణిని స్నానములొనరించి తపములాచరించుచున్నవారు. ఈపురాతనము 
పుణ్య(ప్రదమునగు పుష్కరిణిని సేవించువారు, మనసులు కడిగికొన్నవారు, మున్నెట్టి 
పాపములొనర్చిన వారైనను విముక్తిని బొంది సుఖానందము లందంగలరు. పరమభక్తివి 
పుష్కరిణిని సేవించువారు దేవాధిదేవుని, శ్రీకృష్ణవరమాత్ముని కరుణచే. బరమగతిం 
బొందంగలరు. ఎవ్వండేని నకాముండై స్యామిపుష్కరిణిని సేవించిన యాతండున్ను 
దనయిబ్బితవాంఛల( బొందలలండు. 


వేలకొల(దిగ గంధర్వులా నరస్తటమ్మునం జేరి దేవాధిదేవు భగవంతు! 
బ్రసన్నునానరించుచు ననవరతము స్తుతులొనరింతురు. కిన్నరులును మధురస్వరముల! 
బాడుదురు. అచ్చరమచ్చెగంటులు వివిధానేక పుణ్యకర్మల దేవదేవు రాత్రింబవళ్లు 
పాడుచు, నాడుచు సంతుష్పనొనరింతురు. దేవతలెల్లరిచే నిటులు వినుతింపబడుచున్న 
యాదివ్యపుష్కరిణిం గూర్చి పలుమారులు భగవంతుండు శ్రీమన్నారాయణదేవుండు 
కూడనియ్యది నాకెంతయు( (బబ్రియమైనది, మనసున కెక్కినదనివచించెను. 


ఆట నగస్తుండును తోడి మునివరులతో నాశేషశైలమున( జరించుచు నందందుం 
గల యసంఖ్యాకములగు పుణ్యప్రద తీర్థములమునుకలిడుచు నెంతయు( (బ్రసన్న 
హృదయుండాయెను. ఆయా తీర్థంబుల వుణ్యోదకముల మునుకలిడుచు( 
దోడిమునివరులును సుస్టిరమానసమ్ముల సనాతను భగవాను బూజలొనరించుచు 
నెంతయు ముదితమానసులైరి. (త్రికాలాధినాథు జగన్నాధు( బురుషోత్తము, సకల 
లోకానంద కరు శ్రీకృష్ణభగవామంజూచు నభిలాష ముమ శరము కాగా దేవుదర్శనమెప్పుడు 
కాగలదాయను నుత్కంఠ, పెంపెక్కనా బితేం(ద్రియు లగస్త్యాది మునివరులు భక్తియుక్తి 
వాపర్పత శిఖరమున( బరమాత్మునన్వేషించుచు నెంతయు. గాలము కడచనినను 
జగద్రష్టవరమాత్మ నారాయణుడు కనరాకపోగా నెంతయు దుఃఖమానసులైరి. ఇదియేమా! 
యని తలపోయుచు నాకొండ నలుకెలంకులం దిరుగుచు( దిరుగుచు నొకచోనొక 
మహాగుహం గాంచి యందునంజేరి కూరుచుండిరి 


జ 
ఇ 
U ళ్‌ 


ల్‌ 


FEE శశ ఇ IU 4 ఇ 4 ళ్ళ కహ యా, 74 "శీ ry 
rrr rrr A. Se SA AY MAP 


RD RD, అనా ౨ అని 


ర చా అం WY లారా ఛా నాటా. 





ల ~ అలు ~- 


- ఆ గ 
~~ ~ జ్యా ~ th sh బహి 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


మోరట దప్పక భగవాను దర్శనముం బొంద గలరను సురజ్యేష్టు బ్రహ్మదేవు 
౫క్యములు మాటిమాటికిం దలంచుచు నిట్టగుటయేమా? యని, యామునులందున 


రేవు దలంచుచు( దపించుచు నగస్త్యుం' జుట్టి కూరుచుండిరి, 


వారటం గూరుచుండ యుండ భగవద్భక్తుండు బృహస్పతియు, జ్ఞానివరుండు 
| శక్రుడును నటకువచ్చిచేరిరి. ఎల్లపుడు భగవంతు సాన్నిధ్యముంబొంది యున్నట్టియు, 
| మన్ను బ్రాహ్మాణవరుల శాపమ్మున( బాతాళమునకుం బోయియు నాపాతాళకూపమున 
|| నండి భక్తప్రియు భగవానుచే నుద్దరింపం బడిన యుపరిచరవసువును నటకుం జేరెను. 


| 
| 


ఉపరిచర వసువు చరిత్రము 


ఆనినంత జనకభూపాలుడు గురువరు శతానందుంగని, ఓగురుదేవా! వసు 
|! భూపాలునకు బ్రాహ్మణులచే శాపంబెట్ప లేల కలిగెను? ఆతని పాతాళపతనమెట్లు? 

కటనుండి యాతని దేవుండెట్టులుద్దరించెను. ఆకతయెల్ల వివరముగ నాకుంజెప్పరే 
| యనమునివరుండిటులు చెప్పందొడరగాను, 


ఒకపుడు మహర్షులును దేవతలును ధర్మసంశయమున మునిగి దానిందేల్సికొన 
నుపరిచరవసువు కడకుంబోయిరి. వచ్చినదేవవరుల మహర్షి సత్తముల( గాంచి 
| ధ్రభువరుండట్టె లేచి వారికెల్లరకు నుచితాసనములు మణికాంచనమయములు కలిగించి 
యుపవిష్ణుంజేసి, యుచితరీతుల వారినెల్లరి. బూజించి సత్కారముల( దనియించెను. 
వారరికెల్లరకు( (బ్రణామమ్ము లాచరించి మిక్కిలి వింతనొందిన మనసుతో వారల 
కట్టులనియెను. ఓమహాభాగులారా! మూండులోకములందుం బూజ్యాలు, వేదవేదాంగ 
ఎరగులు, మోయెల్లరిరాకచే నేధన్యుండనైతిని. నేనెంతయు. గృతకృత్యుండనైతివముచు, 
కేతులుజోడించి మటియునిట్టలనియెను. ఓమహాభాగులారా! మియెల్లరి 
సుభాగమనమిటకేమి కారణమున నాయెను? నావలన మోకుం గావలసిన యాకార్వమేమి? 
ఓ తపోధనులారా! దేవవరులారా! ఇదియెల్లనాకుననుకంప సంక్షేషమ్మున! దెలుపరే 
ఆవినంత నాచేది భూపాలు నుపరిచరవసుని వాక్కులు వినినంత దేవతలును మహర్షలును 
వెంతయు ముదిత మానసులయిరి. ధర్మసంశయ సంపన్నులగు తపోధనులు మహర్షులు 
చేది భూపాలుంగని యిట్టులనిరి. శే. 

ఓ వసునరేం[ద్రా! ధర్మసంబంధమగు సంశయముత్పన్నమగుటం దావిందీర్చికొవ 
మేమెల్లర మిపుడు మోసన్నిధికి నేతెంచిన వారము. మాచే నాధర్మతత్మంబునెజుంగుట 
మాకావలసినది. కావున నోన్ఫపాలా! మాయెల్లరి యూధర్మపంశయమును నిర్మలవిశృలమతి, 
ధర్మబుద్దిందీర్పుము. సజ్జనులగువారు వశుబలియొవర్చి యజ్ఞము వొవర్వవలయువా! 


భా ఆం అల ఇ ఆ గ ల ఆల ఇలా Tr 
తశ 


శ" PEE WEE EEE నా శవ మ్‌ శు శు PN nA) Lm ng 
జా ఓ | 1 గ గ ల 1 0 కీ | ౪; 7 కా Cla | 









ఖ్‌ 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


లేక యహింసామతింబూని యోషధులచే నొనర్సనగునా? ఇది ధర్మయుతముగ సమబుద్ది 
జెప్పుడు. మాయీధర్మసంశయమును దొలగింపుడు. మాకెల్ల విధముల మోరె ప్రమాణ్సు 
అన్నమునుల వాక్యముల విన్న నరపాలుండు చేతులుజోడించి యిట్టుపలికెను, ఓ 
బ్రాహ్మణవరులారా! తొలుతొల్త మోరీ విషయమును వాకు నిక్కముగ విశదముగ 
జెప్పుడు. ఇందెవ్వరి మతమేమిగనున్నది? అన్నరాజును వినిమునులిట్టనిరి, 


. ఓ ధర్మజ్ఞా! నరవరా! అటంనరణ్యమున6 దాపసులము మేమువిబుధ వర ప్రీత్యర్థము 
సవనమునొనరింప( దొరకొంటిమి. ఎన్నని బలిపసువులు యూపస్తంభంబుల బంధితములై 
యుండెను. అదియేమి వింతయో వానికన్నుల జలజల నశ్రువులు జాలువారుచుండెను, 
ఆదికాంచిన మాకును కన్నీరుకాలువలుకట్టెను. దరియగుచున్న మృత్యువున కడలి యవి ' 
విలపించుచున్నవని మేమెతీంగితిమి. జన్నములొనరించి త్రిదశులం దృప్తుల నొనరించుట | 
ధర్మమే కానిదేవతలను దృప్తిపరుప నిన్ని జీవుల హింసించుటతగునా? హింసలేకయే | 
వారింబ్రముదితుల జేయుటమేలుకదా! వినింజంపిన పున్నెమున కన్న పాపమె 
యెక్కుడుచేకూరంగలదు. ధాన్యముల, నోషధుల, వారిం బూజింప నుభయతారకముగదా? 
ఆదియె యెంతయుమేలు. అనిమేమెల్లరము చింతంబడి యోచించితిమి. అట్టులె 
యోషధులను బూజా'ద్రవ్యములుగ6 గూర్చికొని సవనమొనరింపం బూనితిమి. అంతలోనె 
సురవరులేతెంచి యట్టుకాదని, జంతువులనే(క్రతువులం దమకర్పింపనగుననియు, ' 
దేవతా్రీతి కొజుకగునది హింసకాదనియు( బలుకసాగిరి. అదేమో! మాకు హింసహింసగవే ' 
తోచుచున్నది. ఒకనికడుపుకొట్టి వేరొకని కన్నము పెట్టటయా? అదెంతటి వున్నెము! 
అహింసయే పరమధర్మము. అట్టులు వేరురీతిని, అహింసాయుతముగజేయు, నర్సించు 
మా పూజలదేవతలు తృ్పస్తలగుట యెంతయు. దగునని మాభావము. 


ఇందు మాయుభయుల పథములును వేరువేరైయున్నవి. ధాన్యములచేతనే 
యజ్ఞము లొవరింపందగువన్నది. మాతాపసులమతము. అటులుకాదు పశువులచేతవే 
యజ్ఞములు చేయవగువని దేవతలమతము. ఇందేదికార్యము? మాకు వివరించి చెప్పందగు 
నన్న ముమలనాలించిన, యాత్మజ్ఞానియు6 గర్తవ్యవిజ్ఞాతయునగు వసుధరణీశు( 
డద్దానవేమి వచింపవలయునాయని మనమున విచారింపసాగెను. ఇట దేవతలొకపక్షము. 
ఇదో యీ మునులెల్లరొక పక్షము. వీరలందు దేవతలు (ప్రప్రధమ పూజ్యాలు కావుననే 
నిట దేవతల పక్షమును (గ్రహించెదను అను నిశ్చయమునకు వచ్చి దేవతాపక్షపాతియై 
యా నరాధిపుడ పశువులతోడనె యజ్ఞము నొనరింపందగును. దేవతలు పలికినదెంతయు 
యుక్తతమము. ఆందన్యాయములేదు. ఇట్టనుచున్న వసుభూపాలువచనము లాలించిన 
మునులు కనులెజ్జవడ సంకృద్దులై రాజుతో నిట్టులనిరి. 


ఇ“ 


LEER ERE 182 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


ఓరాజా! నివచించిన యీవాక్కులు ధర్మసంయుతములు కాకున్నవేని వీవిప్పుడె 
గంభీరపాతాళ గహ్వరమ్మున( గూలిపో(గలవు. అట్లుగాక నీవాడుపలుకులు సరియగునవేని, 
ీకీరుతిన్ననగునేని మేమేయెల్లరమును పాతాళమునం గూలిపో(గలము. భగవానుండు, 
నత, పరమేశ్వరుడు, సర్వాంతర్యామి, మధుసూదనుండు, కమలలోచనుండు శ్రీకృష్ణుడే 
యూధర్మతత్వము నెణీంగినవా(డు. ప్రపంచమున మటెవ్వరు నీధర్మరహస్యము 
నెటీంగినవారు లేరు. సర్ప మునకు సృష్టికర్తయగు షితామహుళడు పరమేష్టియు దీనితత్యము 
వెజుంగ( జాలడు. పురాంతకు(డెల్ల ప్రాణిసంహారకు(డు సాక్షాత్సరమేశు(డు శంకరుడును 
గీనిదలియడు. 
మునివరులిటులు పలికి నంతనె యాచేది భూరాట్టు వసువు మనంబున నెంతయు( 
బరితాపమం౦దెను. అయ్యో! దేవతలు ప్రథమపూజ్యులని యెంచితిని. ఇంద్రుండు మి(త్రుండు 
ఎమానమొసంగ నన్నుపరిచరుంజేసెనని యెంచితిని. నదియెల్లవమ్మయ్యెనే యని 
' మనంబున దనతప్పు నెటీంగి యెంతయు ననుతాపమందెను. తనయిష్టదైవమును 
రక్షపమధుఘా తిని, క్షేశహారిని శ్రీహరిని కృష్ణదేవు( గడుంగడు భక్తిభావమున సంస్మరింపుచు 
మనముననే మియు' గోరికలేనివాండయ్యు నాఘోరకంటకమయమగు నగాధ 
పాతాళమ్మున వెళ్లిపడెను. అట్టుకూలిపోవుచున్న యారాజును( బాతాళమున( జరించుచున్న 
వాయువు కాంచి భగవంతు పరమ భక్తుడని యెతింగి యట్లెపట్టికొని మెలమెల్లగ 
| దైత్యదానవ సేవితమగు నాపాతాళమునందున. జేర్చెను. 
పాతాళమునం జేరినరాజు నుఖదుఃఖసముండు, క్షమియునై మనమున 
' వేకోరికలులేక, యింద్రియవాసనలు తొలంగి నిగ్రహమున మనమ్మున నవ(క్రవి(క్రముం 
భగవంతుం జేర్చికొని సృష్టిస్థితి సంహారకారకు సర్వేశ్యరువానుదేవు శంఖచ(క్రగదాధారిని, 
క్రేశహారిని శ్రీహరిని శ్రీకృష్ణుని ధ్యానించుచు సర్వేశ్చరు, సర్వపాలకు, సర్యాంతర్వామిని 
శ్రీమన్నారాయణ దేవుద్యా దశాక్షర మంత్రరాజమున జపింపపాగెను. సమ స్తేం(ద్రియములు 
వశమున నుంచికొని పరమభక్తి నాతడు మునిగియుండి, పాతాలమ్మువం గూలియు 
 ఏమమంతయు(జింతింపకయుండెను. ప్రసన్నమతి జ్ఞానంపు వెలుగున మెలలంచునత్తటి 
రాజుశోకమోహభయాదు లేమియు నంటనివాడై భక్తిభావముననె తన్మయుళై యుండెను. 


చేదిభూపాలుడు పాతాళమును జేరుట యెజింగి కనిన రక్కసులు వందలువేలుగ( 
గడుంగడు బలవీర్యవంతులు, మహౌజసులు, మహాదంషులు పూర్వవైరమును దలంచిన 
వారై చేతుల బలవదాయుధములు పూనివానిం జంవవేవేగ దరియవస్సారి. వారలు 
శీస్తా'స్తములంగొని, యాతేజోధికు మహాత్ముంజంప నలుకెలంకులం జేరి (ప్రహారము 

| లొనరింపపాగిరి. కాని యదియేమివింత, యోగిభగవధ్యాన తత్పరతవాతవి కా 


జా క బ్‌ * నన / . అ ఇ | 
గ శి ల రన రన క సన రరర సరం 
మంద వం తేనా వమనం ఎర కం అ అం నం మో మసావాడనాటపనిననిలో 





‘AACA < 4 4 శ శ 
కూతీల దము లు రీ ద కంతా తకం దీమా కీ కమత ములటు 


AAT TIT 





శ్రీ వేంకటాచల మాహాత్య్యము 


పాతాళవాసులు రక్కసులొనర్భు నాయుద్దండ దుండగము లెజుకయే లేకయుండెవ్న 
ద్వంద్వాతీతుడై యాతండు శ్రీహరియందె స్థీరమతిం దగిలియుండెను. ఆటవా 
జతనమ్ములన్నియు వ్యర్థమ్ములేయాయెను. వారియేయసస్రశస్త్రములాతని కింతయు 
హావింగూర్వ(జాలకపోయెను. ఆంతనంతనె భగవంతునానతిని భక్తవరు ధీరు నారాజున్స 
రక్షింప జూడభయంకరమగు సుదర్శన చ(క్రరాజమట పాతాళమునకు రాజు దరి కివళ్చెన్న 
ఆ సుదర్శన చ్యక్రాగ్షియందా రక్కసులు (ప్రయోగించిన యాశ(స్తా(స్రములన్నియు 
నగ్గినిగూలివ మిడతలట్టు నిలువున నిజయ్యెను. ఇదియంతయుంగన్న యాదైత్యు 
లప్పుడెవేవేగ దామే యేయెడలనుండివచ్చి రాయాయెడలకు( దమతమ తావులకు 
బరుగులువారిచేబిరి. వసుభూపాలు(డును మధుసూదను భగవాను స్మరించుచు 
మధురవాణిని భగవంతు వారాయ౯ు( బురుషోత్తము స్తుతింపసాగెను. ఇట్టుపశ్చాత్తాన 
పరితప్తుండును. భగవద్భక్తి యుక్తుండు నగు వారాజాయొక్కయనృత పాపదోషపంకిలము 
పరిమార్చితమగుట, నమకంపయూని సర్వప్వామి, సర్వవ్యాపి, సర్వాత్ముండు, సనాతమః 
డవ్యక్తరూపుడు, పరమాత్ముడు విష్ణువు, భక్తానుకంపి, దేవేశుండు, క్షీరపాగరశయనుండు, ' 
జగన్నాధుండు గరుడుని దలంచెను. దేవుతలంచినంతన వినతాపుత్రుండు గరుడుడు 
భగవంతుచెంగటకు వచ్చినిలిచెను. వచ్చిన ఖగేశ్వరు వైనతేయుంగని భగవంతుడు 
మేఘగంభీర వాక్కుల నిట్టులనియెను. ఓవైనతేయా! నాకు నిత్యప్రియుడు, రాజర్షి వను 
భూపాలుడు బ్రాహ్మణుల శాపముకతమున ఘోరమగు పాతాలమునం గూలిపోయెను. 
అట రసాతలమునం బడియు నాత(డు తనమనమ్మును నాయందున నె లగ్న మొనరించి 
భక్తియుక్తుండై నాభజనను మానక పానరించుచునున్నవా(డు. ఓ ఖగేశ్వరా! వినతాపుత్రా 
వావచనమ్మున నివిప్పుడె పోయి యారాజవరునటనుండి కొనిరమ్ము. అటపాతాళమున 
మండికొవివచ్చి వానియవ్యయ స్టానముంజేర్పుము. వైనతేయా! తొందరగ బొమ్ము. ఓ 
గరుడ! శుద్దాత్ముండాతండట( బాతాళముననట్టు పడియుంటయేమియు భావ్యముకాదు. 
ఇట్లు భగవానుండు పలికినంత గరుడు6డు మంచిదియటులనె” యని రసాతలమువకు 
వేగముగ బయలువెడలెను. శీఘ్రగామియగు నాతని యావేగమున టెక్కలగాలి తాకున ' 
పాతాళమువం గలయెన్నెన్నియొ పన్నగము లాహతములై పడిపోయెను. పాతాళవాసు 
లెందజెందటో దైత్యులుక్షతగాత్రులై గరుడుని గని వెజపున పటుగులిడిపోయిరి. 


పర్పతమ్ములు వణకిపోయెమ, వృక్షములు వేళ్లతో మొదలంటం బెల్లగిలి నేలంగూలెను. 
ఖేచరులగు దేవతలును వేవేగ నాకసమువీడి దివికేగిరి. 


అట్టులు వినతాసుతుండు గరుత్మంతుడు రసాతలముం జేరి యట భగవంతు 
bah పురుషోత్తము నారాయణు నాదిదేవు స్తుతించుచు bats యుప 





&, వేంకటాచల మాహాత్మ్యము 


ఇృడైయున్న చేది భూవరు వసుమహీపతిం గాంచెను. తన్నుంజేరిన యాపక్షిరాజుం 

గాంచినరాజు చట్బనలేచి నిలిచి చేతులుజోడించి నమస్కరించి సాదరమున6 
బూబీ౦చెను. గరుడుండును రాజు నాదరమునంగని సత్కరించి చిజునవ్వుల( 
ద్రినన్నుంజేయుచు నిట్టులనియెను. 


ఓ భూపాలవరా! యిటువినుండు. సృష్టిస్థితిసంహార (ప్రవర్తకుడు, అమితతేజస్వి, 
సుభిదాయకుడు భగవానుండు శ్రీ విష్ణుదేవుడు నన్నుంగని వైనతేయా! రసాతలమునకుం 
|| బొమ్ము. అటనున్న నాభక్తు, నన్ను న్రుతించుచు నాయందుననె మనను 
|| అగమొనరించియున్న వాని వసు నరపాలుని భూమికింగొని రమ్ము అనిపలికెను. 
ఇట్టులాదేశించిన దేవునానతిం గొనిమిమ్ముంగొని పోనేనిటకు వచ్చియున్నాండను. కావున 
నోరాజొ! యిదిగో యిట నాభుజముపై నధిరోహింపుము. అన్నయాగరుత్మంతుని 
యూపలుకులాలించి మిగుల (బ్రేమాదరమగ్నుండైన, భక్తితత్సరు(డైన, చేదిభూరాట్టు 
మువుగరుడునితో నిట్టులనియెను. ఓశుభేక్షణా! గరుడదేవా! సాక్షాదృగవానుండు 
గోవిందుడు, జగన్నాధుడు శ్రీహరి యధిరోహించు మోయీపవిత్ర భుజపీఠమ్మున నే 
నధిరోహింపనిచ్చగింపను. పవిత్రస్థానమది నాకుంబూజనీయము. అటనెక్కి కూరుచుంట 
వాకుచితముగాదు. ఇట్టులు ధీరు(డు, ధీమంతుండు భక్తవరుండు చేదిరాట్టు పలుకనాలించిన 
గరుత్మానుండిట్టులనెను. ఓ వసురాజు! మోపలుకులు మోకుం దగునట్టులయున్నవి. 
ఇదోనేనె నాచేతుల మిము శంబట్టకొందును. అనితనచేతుల నాభూపాలుంబట్టికొనియెను 
| రాజును వైనతేయు భుజముల. దనచేతులం గట్టిగం బట్టికొనెను. అంతం గరుత్మంతుడు 
రాజుం బట్టికొని వేవేగనట పాతాళమున నుండి యెగిరెను. అట్టులెగిరి వచ్చుచున్న 
యాతనిజెక్కల వేగముననైన గాలితాకున సర్పములు భయభీతములై నలువైపులకుం 
' బాజీదాగెను. దైత్యదానవులు రక్కసులు వేవేలు కృష్ణభగవాను(డే వచ్చుచున్నాడను 
శంకను, వెజపున దిక్కులకుంబాతిరి. ప్రతాపవంతుండగు గరుడుండును నారాజాను 
చేతులంబట్టి యెగిరిభూమికి వచ్చియట శేషగిరిందించి రాజా! మోరిచటనయుండి 

| మావెలవునకుం జేరునదియని పలికియటనుండి యెగిరి వెడలిపోయెను. 


వస్వాదులు నగన్వాదులు కలియుట 


అటంజేరిన రాజా వేంకటనగమున+ దిరుగుచు గురుళుక్రు లుపవిష్ణులై యున్నయా 
యెడకుం జేరెను. అటనుండి యామువ్వురును వింతలంచోచు నాకొండకొమ్మున 


సూర్యులట్టులు వెలుగొందుచున్న . యగషప్యాది మువివరులున్నయెడకు వచ్చిచేరిరి. 
చేరివారాయగస్త్యాదులు, దుఃఖమానసులయి కూరుచున్నవారింగాంచిరి. 


వచ్చిన యామూవురమ మార్యాగ్నులట్ట్రల, విండుచందురు నట్టల 


కాయా నాడా కా త సల కట స ఖ్‌ స పటట! 







ప ETT TTT TT TTY 
RNIN IN మానవా నం డు... 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


వెలుగొందుచున్నవారి వసుగురు శు(క్రలగాంచి యగస్త్యాదుల మితాదరమ్మున లేచినిలిచిర, 
వస్యాదులును వారినెంతయు నాదరించిరి. అందజట6 గూరుచుండి శాంత[ప్రమోడ్ర 
భావమ్ముల నిష్టాగోష్టినాదినమంతయు. గడపిరి. వారెల్లరు6 దమయన్యో న్య సంగతిని, 
సమావేశముననారేయి యంతయు, శుభప్రదమై వినోదముగ6 గడచెనని ముదమందిరి. 


అంత బృహస్పతి శుక్రులగన్యాదులంగాంచి మహానుభావులారా! మోరెల్లరీ పవిత్ర 
'పర్వతా(గ్రమున కేమికారణముగ నేగుదెంచితిరి?మోరిటులేల దుఃఖభావమున నున్నవారు? 
మోరిట నెవ్వరింగాంచ6 గోరికపడుచున్నవారు. మోరెల్లరీ విషయమును నమ(గ్రముగ 
మాకుందెలియ( జెప్పుడు. మెమిది యెజుంగ నెంతయు నాళించుచున్నారము. అనిపలికిరి, 
అదివిన్న యగస్య్యముని తల్లజుండు వారలకిట్టులనియెను. మహాత్ములారా! అదియెల్లమేము 
వచింతుము సావధానులై యాలింవుడు. ఈశైలరాజమున వళించుచున్న 
యవ్యయానందమూర్తి నవ్యక్తునప్రమేయు నాదిమధ్యాంతరహితు శంఖచ(క్రగదాధారిం 
బితాంబరధారిని సమస్తలో కోత్సాదకు, రక్షకు( గళ్యాణదాతను నవ్యయుభగవాను దేవాదిదేవు 
పురుషోత్తమునచ్యుతు వైకుంఠుంగాంచు కోరికను మేమిచటికీ శిఖరికినేగుదెంచినవారము. 
ఈ పర్వతోవరి భాగమంతయునెంతయో కాలమున నుండి పరి(భ్రమించి వెదకి వెదకి 
యాదివ్యమూర్తిని పుండరీకాక్షుని గాన(జాలకపోతిమి. కావుననే మేమెల్లరమిటులు 
వ్యాకులమతులమై యున్నారము. అవ్యక్తు నద్వితీయు బరమాత్ము గోవిందు మహావిష్ణు 
దర్శనము కామిని మేము వికలచిత్తులము, దుఃఖస్యాంతులమునై యిటనిట్లు 
కూరుచుండియున్నారము. అనిపలికిన యామునులనాలించిన గురు డిట్టులనియెను. 


ఓ మహామునివరులారా! హైహయవంశమున (శ్రుతసేనుండను రాజవరు 
పుత్రరత్నము శంఖభూవాలుండొండు కలడు. ఆతండు బాల్యమాదిగ సన్మార్గగామియై 
యవ్యయానన్య భక్తిదేవునెదనిలిపినవాండై యుండెను. ఆ రాజర్షి యిట నీపవిత్రాద్రిని, 
స్వామిపుష్కరిణీ తటమ్ముననె యుండి తపమొనరించుచున్నవా(డు. ఆరాజవరుని 
కొఆకు దేవాదిదేవుండు భగవానుండు నారాయణు(డీ కొండనవతరించి యున్నా(డు. 
ఆవఎఏనియున్నారము. ఆశంఖధరా రమణునకు విష్ణుదేవు విశ్వమూర్తి సందర్శనము 
కా(గలసమయ మాసన్నమైనది. ఇదియె సమయము. పదండి పదండి. మనమందరము 
నచటికి, దేవతలచేతను సంసేవితము, సర్వాభీష్టఫల (ప్రదాయిని, శుభమయి, పుణ్యమయి 
స్వామి పుష్కరిణి దరికింబోదము. ఆటకుంబోయి శంఖనరవరుతో( బాటుగ మనమును 
కోరికలెల్ల నొనంగునర్వేశు సర్వాంతర్యామి పురుషోత్తము, భగవాను దర్శనముం 
జేసికొందుము. కావున నోమునివరులారా! లెండు లెండు. మోరును మేమును నటకిప్పుడె 
తొందరగ6ంబోదము. అవినంత వారెల్లరానంద తన్మయులయిరి. అట్టులె యప్పుడె 


న glue pgs pa ప! yi 3 2 ? లీ ep =f లం. ల్‌ ర ay ర క పైన HED AND hee ప్లై fs Baty 





థ్రీ వేంకటాచలు మాహాత ట్రము 


శ్రామహాభాగులెల్లరు గతమోహులు, గతజ్యరులునై యటనుండి బయలుదేరి దేవమునిగణ 
ఘపీవతమును, స్యామిపుష్కర్‌ణీ తటమును పోయిచేరిఠి. మార్గమున బోవుచు వారలు 
నమహీధరముం గాంచుచు6 బ్రసన్నచిత్తులై తమలో. దాము దాని మాహాత్మమెన్నుచు 


| 
వూటలాడుకొనసాగిరి. ఇద్ది వివిధానేక మహద్దుక్ష సమలంకృతము, ధరాధరోత్తమము. 


ఖీ వాసుదేవునకు భగవంతునకు జగత్రష్టకు నెంతయు6 బ్రియము. ఈ పుణ్యమయగిరి 
వరమును నెలవుగ( జేసికొని పురాతనులు మునులు పురాతను భగవాను దర్శించియున్నారు. 
భగవద్భక్తులు దేవు పురుషోత్తము సంస్తుతించుచు నియ(ద్రిరాజమధిరోహించి భక్తవరదు 
రీనజినావను దర్శించి తన్మయులు కాగలరు. 


ఈ మహదర్షిరివరమె జగతీతలమున నెల్లతావులకును మించి పరమాత్మకు. 
బరమేశునకు నమిత(ప్రియమైయున్నది. దేవదేవునుం దీనిమించిన (ప్రియమైన 
తొవువేరొండులేదు. ఇట్టువారు భక్తితన్మయులు దేవుని, దేవుని ప్రియతమమగు 
| వాష్టాలమును నందలి స్వామి పుష్కరిణిని బొగడుచు( బోవుచుండనప్పుడా యుదంతము 
' వెజుంగంగన్న శ్వేతద్వీప నివాసులు వేలకొలందిగ సిద్దులు నచ్చటకు వచ్చిచేరిరి. వారు 
ీపాగరశయను నారాయణు శ్రీహరి శార్శధరు కరుణను నాదేవుసారూప్యమునమ 
బొంద(గలిగిరి. ఎల్లపుడా దేవదేవు నాజ్ఞలపాలించు వారై సర్వాంతర్యామి జనార్దను 
ఏశ్చకర్తను, విశ్వేశ్చరు (బ్రసన్నునొనర్చుచున్నారు. ఆసిద్దులు శ్వేతద్వీపవాసులటకుం జేరి 
మహత్తపోయుక్తుల నగస్త్యాది బుషివరుల పర్వతగాముల ననుగమించిరి. ఆశ్వేత 
ర్వీపనివాసులు సిద్దులగస్త్యాది ప్రముఖతపస్సుల మిగుల (పేమయుక్తులై పూజించిరి. 
ఆమునితల్లజాలును నెంతయు( బరితప్త్పులై వచ్చిన యాభాస్కర సమతేజుల సిద్దులనెల్లర 


' నన్నివిధముల' దగురీతి నధికముగ విధివిధానమున పూజించి తనియించి తవిసిరి. 


ఇట్టులు మహాత్ములు శ్వేతద్వీపవాసులు సిద్దులు, మహాతపోధనులు మునులు, దేవగురుండు 


' బృహప్పతి, శుక్రభగవాను(డు, వసుమహీపాలుండు నందజుంగూడి సర్వాంతర్యామి 
_ భగవాను శ్రీశుని ప్రియనివాసమగు శ్రీస్వామి పుష్కరిణీతీరమునకుం జేరికొనిరి. అటంజేరివ 


వారు మేఘ ప్రతీకాశు పద్మపత్రనిభేక్షణు; భగవాను సందర్భనమును బొందంజాలకపోయిరి. 


| కాని యటవారు భగవాను నారాధించుచు నుగ్రతపం బొవరించుచున్న బితేంద్రియు 


దివ్యవా క్కులు తలంచుచు కం లేచినిలిచెము. వారలకందజకు 


we నాళ 
క yer Fr 3 నారాల రారా నాడా డా. ల 
4 4 | 4 శీ శ శశ శ శ న కము FPN PE TN ను సుతు PT nae 


న స ఇక్‌ Lh క క; ఇష్‌ క ఉక్‌ 
» ఇ య ల 7 గ వహ్‌ ళా సమా సీ శ్‌ జా ఖా ఇ / 
స్‌ నో 2 Fe 4 థి 4&4)’ జ్‌ స్త గళ 4 


శంఖవృపాలుని గనుంగొనిరి, రాజపు(త్రుడు శంఖుండు వచ్చిన వారినెల్లరం గాంచి 
 రోమాంచితుడై కడుంగడు ్రసన్నుండాయెను. ఆప్పుడెయాతడు “ అగవ్యాదులు 
వచ్చిచేరిన పిమ్మట నేను మోకుం దర్శనమిత్తును ” అన్న భగవామ తొల్లిటిపలుకులు 
తలంవునకుం దెచ్చికొని తన్నెంతయు. గృతకృత్యువిగా వెంచికొనెను. ఆశ్రీహరి 









4 






అ 
స 


శ" 


శ్రీ వెంకటాచల మాహాత్మ్యము 


నమస్కృతులొనరించెను. (ప్రేమవశమున నత్తరి రాజవరుశంఖుని తనువెల్ల గగుర్చాటంది | 
తన్మయమాయెను. సిద్దులకు, శ్చేతద్విపవాసులకు, మహర్షులకు, భార్గవునకు శుక్రువక్ష, 
గురునకు బృహస్పతికి, వసువువకు నెల్లరకు భక్తియుక్తి( జేతులు జోడించి పాషా 
నమస్కారము లొనరించెను. 


పరమాత్మ పందర్భనము - దివ్యమూర్తి వర్ణన 


అప్పుడెయగస్యాది మహర్షులు, శ్చేతద్విపవాసులు సిద్దులు, దేవగురు(డు బృహస్పతి, 
మహాముని శుక్రుండు, నుపరిచరవసువు, శ్రుతపుత్రుండు శంఖుండు నెల్లరు పవిత్రజీవులు 
శ్రీహరిం భగవంతు జనార్హను జూచుకోర్కినట స్వామిపుష్కరిణీ తటమ్మున నేకత్రితులైరి, 
ఆదిమధ్యాంతరహితు సర్వాంతర్యామి నచ్యుతు, గోవిందు, శ్రీమహావిష్ణు నచటను 
వారుగాంచ( జాలనివారై యేకా(గ్రచిత్తులై భగవచ్చింతన మొనరింపసాగిరి. వారట విమల 
శుభజలముల నొప్పుస్వామి పుష్కరిణిని దినదినము మించిన భక్తితత్సరులై స్నానపానము 
లొనరించుచు, దివ్యసుగంధిత పుష్పముల భగవంతు హృపషీకేశుంబూజించుచు నవ్యక్తరూపు 
ననంతు నాదివిష్ణు దర్శింపందపం బొనరింపనాగిరి. ఇటులు మూడు దినములు 
గడచెను. నాల్గవదినమున శుభనక్షత్రయుక్త పుణ్యదివసమున రవివాసరమున, 
సర్వాంతర్యామి, పాక్షాన్నారాయణుండు పురుషోత్తముడు, భగవానుడు సర్వలోకేశు(డెల్ల 
లోకముల దనదివ్యతేజమున వెలిగింపజేయుచు సర్వమున దానయై సర్వముమ 
దనయందు నొప్పదివ్యరూపమున వారలకుం (బ్రత్యక్షమైతోచెను. 


ఇట్టులనుకంపం దోచిన దేవు వారెంతయు భక్తితన్మయలై జెప్ప వాల్పక తదేకద్యృష్టిని 
విస్మయావిష్టులై కాంచపాగిరి. అవ్యక్తరూపు వాసుదేవు శ్రీహరి దివ్యరూపమునేమని 
వర్షించునది. నవోదిత సూర్యచంద్రులట్టులు (ప్రకాశించు ననేకానేక నయనంబులు 
నవరత్న జటీతనువర్ణకిరీటముల వెలుగొందు పెక్కులు శిరములు (ప్రవాళములు కూర్చిన 
సువర్ష్మమయ నానావిచిత్రరత్న సంశోభిత కుండలాలంకృతము లనేకానేక శ్రవణంబులతో, 
కంబుకంఠములతో నొప్పునాదివ్యమూర్తి నెంత నిచూడనగును. లెక్కకురాని విశాలవక్షములు | 
సుదీర్ధములై పరిపూర్ణములగు నేనుగు తొండంబులట్టుల నందములగు, వివిధా | 
భూషణా లంకృతమ్ములు వివిధానేక శప్రాస్రసంయుతములు సంవ్యాప్తములునగు పెక్కులు 
భుజముల, సహప్రావేకములు పాదముల నొప్పియామూర్తి యతితేజో వంతమై చూడనశక్యమై 
యుండెను. ఆదేవువిశాల కాయమున నదీవనపర్వతాలంకృతము లెల్లలో కములు, 


నెల్లదేవతలతో, దైత్యదానవులతో యోగిమునిజనములతో మానవులతో విరాజితములై | 
తోచుచుండెను. | 


URE 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


సాలవృక్ష శాఖాసదృశములు, సుదృఢములు, పరిపుష్పములు, సుకోమలనభఖ 

| ప్రయుతము, సులక్షణ రేఖాన్వితములు కోమలారుణ హస్తములు, ఏన్గుతొండములట్టులతి 

కీర్ణసుందరములనే కములు బాహువులు ఎరాజిల్లుచుండె ను. ఏభుజములచే సాగరములు 
పర్వతములు వనములతోడి భూమండలము, తలవితల రసాతలాదియెల్లలో కములు 
నల్లదేవతలు మనుజులు, రాక్షసులు నింకను గలయెల్ల ప్రాణులతోడి బ్రహ్మాండములును 
బెక్కురీతుల( గాపాడుచుండెనో, ఏభుజములచే వైష్ణవులకు, భక్రజనులకు, దుఃఖమును, 
విడుమలను గలిగించు దుష్టమానవులు, రక్కసులు చంప(బడుదురో, నేభుజమల 

'| వణమునొంది, దేవతలు సజ్జనులు నిత్యనిర్భయులై మనంగలుగుచున్నారో, దేవదేవు 
పరమేశు నాభుజములు పొడువుకొండ నుదయించుచున్న యాసూర్యభగవాను 
కరణములట్టులు ప్రకాళించుచుండెను. 

ఆ పరమాత్మునారాయణదేవు (శ్రేషస్రుందరరూపము, రత్నసమూహములచే 
వొప్పుహారముల నలంకృతమై, మెజపుల వరుసల వెలుగొందు వానకారునంచలి 
నుందరమేఘమునట్టి కాంతులనొప్పు దేహమున నెంతయు నొప్పులు కులుకుచుండెను. 
మనోహరములగు, చిజునవ్వులు వెలయించు నెజ్జని పెదవులపై విశాలములగు కనులు, 
చాపములట్టి కనుబొమలు, విశాలోజులమగు లలాటము సుకోమల సుందర కపోలములు, 
మకరకుండల సంశోభిత కర్ణములు, నెంతయునందమయియుండెను. సుందరకర ' 
భోరువులు, పద్మసుందర మృదుపదములు, రయుణయుణలాడు రత్నమణిరుటిత 
సువర్షనూపురములు, విచిత్రకాంచనమయ (బ్రహ్మసూత్రము నొప్పి, కనువిం దొనరించు 
చుండెను. ఒక్కటిగం జేరిన సహప్రాదిత్యుల తేజమ్మునట్టి తేజమున, నచింత్య 
మహదద్భుతమేరు మంధరసంకాశుండు, నీలపర్వత వన్నిభుండు సము(వ్రీతోరస్థల | 
మొప్ప, పౌమ్యసమాయుత విశాలలోచను(డై దివ్యపీతాంబరధారియై, దివ్య గంధాను | 
లేపవమున నొప్పుచు దివ్యవైజయంతీమాలను ధరించియుండెను. అందమై, వీమలవిందుగ 
మెలమెల్లని మృదుధ్వనులిచ్చుచున్న చిటుమువ్వల గజ్జెల నొప్పుచు మెజపుల (బ్రకాకించు 

' మేఘము నట్టల వింతశోభ వెలుగొందుచు( బదిదెపల వెలిగించు మణిసమూహముల 
నొప్పునంగుళుల, నందములై యంకుశ, ధ్వజ, చక్ర, కమల, శంఖ, వ[డ్రరేఖల వొవ్పుచరణ 
ముఖాంబుజము శశాంకముచే€ (బ్రకాళించు చం(ద్రమండలమట్టు విరాబిల్హుచుండెము. 
లోకేశు, పరమాత్ము శుభదృష్ణులు, వ్యాలోలములు, సుప్రసన్నములునై తోచుచుండెమ. 


అ . : = sa pe ఇ - yu అ 
FTN TTT TTTYTT TNT 700 TTT TTTITITTTTTY 
శ ఛి 4" 444. 44) 4 శ శ క శ్చ | శ శ శ శ శ శీ శ | 4 ర సే. 









శ 
జ్‌ 


ఈ 44” 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


వెలువడు చూపుటమ్ములచే భయభీతులై పాపులు, దుష్టులు పాజుచు మృత్యుసం 
గతులగుచుండనట నాభక్తుల, సహృదయుల డెందమ్ము లమందానందకందళితము 
లాయెను. నహృదయులు మానవులు వానింబొంది, దుర్లభదైవత్యము నంది 
ముక్తిపథగాములగుచుండిరి. దెసలలుముకొనుచున్న తనదివ్యకాంతులచే( దూరపుకొండను 
దోచుచునెల్ల దెసల( దనకిరణములు వ్యాపింపజేయు నవోదితసూర్యునట్టుల విరాజిల్లును 
నాదేవుండు వారలకన్నులకు విందొనరించుచుండెను. చూడంజూడ నామూర్తినుండి 
వెడలుకాంతులు కనులు మిజుమిట్టుకొన దుస్సహములై తోచెను. ఆ వెలుగులకెల్ల 
వారలెంతయు( బరితృప్తులైరి. ఆదివ్యస్వరూపము సువర్ష్మమయము, (ప్రకాశయుక్తము, 
కాంతియుత సూర్యసమానమునై యద్భుతమై యుండెను. చేతుల(గలట్టి 
యు(గ్రతరాయుధముల నుండి తీక్షణకాంతులు ప్రళయకాల సూర్యకాంతులట్లు దెస 
లలుముకొనుచు నుజలమొనరించుచుండెను. 


తనివి నెటుంగక యింకయింక కాంచునభిలాష నందుచున్న భక్తులకాచూపులు 
మోదముంగూర్చుచు సౌమ్యమగుచుండెను. సహ'స్రానేక బాహుల దివ్యతేజమ్మున, 
దైత్యదానవుల రక్కసుల యసురుల హృదయమ్ములు 1వ్రక్కలించి వెజపుం గొలిపి 
యుసురులు దీని మృత్యువు వాతంగూల్చుచున్న, సూర్యాగ్ని తేజమ్ములు(గ్ర 
శప్రాస్రమ్ములతోడి యాబాహువులు భక్తులకభయానంద దాయకములు శీతలములువై 
ప్రకాశవంతములు సూర్యచం[ద్రులట్టులు మనోహరములై వినోదమును గొలుపుచుండెను. 
ఆయశేషమూర్తి భగవాను(డిట్టు లబ్బురముం గొలుపు రూపము శన శిరములందలి 
మణిమయ కిరీటకాంతులతో( ([బళయాంతమున( దనకిరణమాలలతో. (బకాశించు 
సూర్యులట్టులు (ప్రకాళించుచు శోభించుచుండెను. ఆ(ప్రనన్న నిర్మలముఖములు 


మహత్తేజోవంతములై సుందర సురమ్యశరీ రము (ప్రళయాగ్నియట్టులు కాంతులు చిమ్ముచు( 
(బకాశించుచుండెను. 


ఓం శ్రీ కుమదాక్షగణ (శ్రేష్టపేవాపత్య ప్రదాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం శ్రీ నారాయణార్థితాశేషజన ద్పగి(షయాయ శ్రీ వేంకటేశాయ నమః 





శి వేంకటాచల మాహాత ట్ర్రము 


దేవుందర్శింప బ్రహ్మాదులు వచ్చుట 


భగవాను(డు శ్రీహరి కృష్ణదేవుండు వారలకెల్లరకుం దనదివ్యరూపమును జూపెను. 
భవానునట్టి యాయద్భుతరూపము మున్నింతదనుక దేవతలు మునులు యక్షకిన్నర 
గంధర్యసీద్ద చారణులు, యోగిజనులు, ఐద్యాధరులు తాపనులు, వాలఖిల్యులు 
౮ాదిగనెవ్వరుం జూచియెణుంగరు. అంతనామహర్షివరులు తపోధనులు నేకా[గ్రదృష్టులై 
ప్రేమతన్మయత వివిధానేకరత్న సముజ్వలమగునుజ్వల కిరీటముచే వ్యాలోలసుందర 
కుండలములభే శోభిలుచున్న ముఖకమలమున నొప్పు భగవాను దివ్యరూపామృతము 
నచంచల నేత్రపాత్రము లంబట్టి త్రాగివేయుచున్నట్టులుండిరి. ప్రేమ విహ్యలులాముని 
తల్లబాలప్పు డొక్కుమ్మడి నేలంబడి సాష్టాంగ నమస్కారము లొనరించిలేచి నతమస్తకులై 
నిలిచిరి. శుక్రాగస్య్య వసుబ్బహస్పతులును సువర్ణమయ గిరిశిఖరమున నీలమేఘమట్లు 
సువర్ణు వైనతేయు భుజస్కందము నధివసించియున్న భగవానుం గాంచి భక్తివాసక్తి 
మస్కృతుల్‌ నరించిరి. ఇటులు వారెల్లరు భక్తినేకా(గ్రచిత్తులై, ప్రసన్నదృక్కులం దమ్ము. 
గనుచున్న భగవానుంగని దేవదేవ (ప్రసన్నుండవుకమ్ము, (ప్రసన్నుండవుకమ్ము అనుచు 
విమతింపనాగిరి, 


ఆ నమయముననె యాకసమున నొక్కుమ్మడిగ6 బాంచజన్యములట్టి 
దివ్యశంఖములనేకములు భంభంధ్వనులీమచు (మోగసాగెను. వానితోంబాటుగ 
హేమరత్నయుతములు మృదంగాదులు దివ్యవాద్యంబులు ధ్వనింపపాగెను. ఆ 
శుఖిములయు, వాద్యములయు. దుముల ధ్వనులచే( (బ్రహ్మాండమంతయు నిండి 
ప్రతిధ్యనులీనెను. దాన దానవులు భయభీతులై సంక్షుభిత మానసులైరి. ఆట 
వారాయణా!ద్రింగల వారెల్లరానంద తన్మయులైరి. వేంకట శైలస్థ్రిత సింహాదిమృగ 

| స౦ంతానములు నెంతయు శాంతి వ్రమోదముల. (బ్రనన్నములైై తోచెను. ఆ 
| యతులానందమయ ధ్యనులాలించిన పితామహుండు, పరమేష్టి భగవానుండు శ్రీహరి 
యాదినారాయణు(డు శేషశైలమున( (బికటమాయెనని యెజింగి, మువిదేవ 
బ్రహ్మణ్యాదులం గూడి శ్రీకృష్ణభగవాను కడకు నంజవా(ద్రికి వేంకటశైలమునకు 
వచ్చెను. దేదీప్యమాన సూర్యకిరణములట్టులు, వెలుగొందు జటాజూటమున వొప్పి 
లం ముక్కంటి భగవంతు(డు శంకరుం డాసద్దునాలించి వేలుపుల 
| వేలుపు వేంకట నగాధినాథు శ్రీవివాసు పాన్నిధ్యమును (గ్రహించి యాదేవుంగనుం 
| గొవందొందరతొందరగ దూర్వాపాది ముమలతో నందీశునితో నటకువచ్చివేరెను. 
ఆయబ్బురంపుటులివు లాలించి యాలించి వేలుపులదొర పురుహూతు( డింద్రుండు 
హృషికేశుండచ్యుతుండు భ్రగవామండు జగన్నాధుడు ప్రత్యక్షమగుట యెటీంగి, దర్శింప, 


TFN Nr: ల Dh DD hh 
LAU గా బ్లా, WE IIIA 


ది UE PEP UE UE VEC NE NEY 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


'సీవింప(గుతూహలమంది దేవతల దేవాధినాధుల వెంటనిడికొని, భగవంతు ననామయు | 
నారాయణు సావధానచిత్తుండై పప్తసచివులతో వచ్చిచేరెను. 


మజటీయు నాయులివులాలించిన సనకసనందనాది యోగిజనులు, సప్తర్షివర్యులుం 
గూడ వేవేగవచ్చి యట దేవునిదరిసిరి. ఆటనాశైలమున వాయువ్యదిశను శిలాతలముననున్న 
మునివరులకుం గానుపించిన యాయద్భుత దర్శనుండు దివ్యపురుషుండు నామంగళ 
ధ్వనులాలించి భగవాను దర్శింప దేవదేవుదరికి వచ్చిచేరెను. ఇట్టులెల్లరుం జేరి శార్థధరు 
భగవాను పద్మనాభు సమిపించి కడుంగడు భక్తియుక్తులై ప్రసన్నచిత్తులై బంగరుకొండ 
నెక్కికూరుచున్న యట్టులు సుపర్జు వైనతేయు నదిరోహించియున్న భగవాను నారాయణు 
విష్ణునిగాంచి యెల్లరుందలలు వంచి దేవునకు (మొక్కులర్సించిరి; నతులొనరించిరి, ఓ 
దేవదేవ! జయము జయము. ఈసర్వేశ మోకుం జయమగుగాక యనుచు వారెల్లరు 
దేవునకు (మొైక్కులిడుచు, ఓదేవాధిదేవా! ప్రసన్నుండవుకమ్ము. అనుచు మాటిమాటికి 
వేడికొనుచు నాబ్రహ్మాదులు, తపోధనులు, సిద్దులు, శ్చేతద్విపవాసులు, నెల్లరుంగూడ 
నాదేవుదివ్యతేజముచే బరితప్తులై మధురిపుహరియొక్క యా(ప్రచండ రూపము 
'ప్రళయకాలమునం (బ్రచండతేజునాదిత్యుం గాంచయజాల నియట్టులా దేవు 
విచిత్రరూపమును , నిజనేత్రములంగాంచను శక్తిచాలనివారైరి. అత్తరి నాదేవుతేజమున 
సంతప్రదృష్ణులు గలవారై బ్రహ్మేంద్రేశ్వరాదు లెల్లరు నట్టెకన్నులు మూసికొనినవారైరి, 


బ్రహ శక్పుత భగవత్‌స్తుతి 


దేవదేవు శారధరు శరీరకాంతుల నంతప్ప్నండై కనులు మూనికొనివ 
పరమేష్టియంతలోననె కన్నులు తెజుచి గరుడారూఢునవ్యయు నవినాశి భగవాను వైకుంఠునట్టై 
కమంగొవి తలలువంచి నమస్కరించి యిట్టులు స్తుతిపొనరింపపాగెను. వేవేలు తలలు 
కన్నులు గలదేవరా! వేడికోలిదెకొమ్ము వినతికొనుము. ఉబ్వలమణి కిరీటమ్ములు నొనర( 
దాళ్ళివదేవ వందనాల్లొ మము గనుము. పురుషోత్తమా! దేవ! గరుడాధివాహవ! 


ప్రణతులొనర్తును బరమపురుష పరిధి సమానదివ్యానేక సుందర, భుజముల వెలయు 
దేవరదండములను గొనుము. 


విశ్చతోముఖ శ్రీహరి విశ్వనాధ, దేవదేవ సనాతన దివ్యమూర్తి; అణువులకు 
వెల్లనణువు మహత్తులకును; కడుమహత్తగు హరిదండమిడుదుగొనుము. వరదననాతవ 
వపుధేశప్రణతులు; సురనాయకా పురుషోత్తమనతి పరమ జగన్నాధ భక్తజనావన 
భక్తిదండములిడువాడవభవః సత్తునకు( బరునసత్తునకుంబరు, పుండరీకనయను€ 
బోల్ని కొలు! కారణంబులకును గారణంబగు దేవ, a శుద్దగతి అంక 


NTT ETN TTY YY CY NY 





ముకు 


శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


TUE త జాయ APART 4కు టో 





మనం నీవు నీయందు నర్వమొవ్ప; 'నలరిన రంబు సక Bs 
': మ్మబరమపురుష భూతే శ్వ ర భక్తింగొల్లు, వందనములు గై గెకొనుహోనుడేవ. Lat 
స్రవన్నుండవుకమ్ము. సర్వభూత ప్రకృతికిని, నీవెసాక్షీభ్యూతుం డవు? రల వస్ప్రత 
ర్మనేత్ర వందనములు. నివె సర్వేశులడవు; విశుద్దుండవు. నన nee 
నుదనశతములు. ప్రకృతి గుణములకుం, బరుండవగుసోం ఉగ తీవిండనయ 
గీపచున్నాడను గైకొనుము. ఓ విష్ణుదేవా! నివవ్యయుండవ ఏ ప్రభువయర్రిజవుననీకే 
బ్రూవిద్యోగి జనులనెల్లయోగివి; ప్రజాపతివి..ఆనిన్ను మును లూయి లదే వజానప్నుతు; 
| మానవులు, నేరును నెజుంగంజాల్సరు. :నేను నెతురగంజుయస్టోాయు [ఆజ్‌ 
'| శూసరమపదము విష్ణుపదము నీవ. నిన్నురగాంచ నెజుంగ6 గోరికయోఅంత్రిభువదేళ్తుకులు 
| ఏ0ద్రాదులును నవ్యక్తరూపు నిన్నునేమియు న న. 
మ్ను వినుతిసేయ నేనుసమర్జుండను గాకున్నాను. ఓయచ్యుత! తో క్షష్రావ్లోళ్లుణగాన 

నక్కడనెట్టు చేయంగలాడను? నాకట్టి. శక్తియేదధి. ఖ్‌ ప్రస్రన్నుంశవకతుూై 
నమ్ములనెల్ల విమల విశుద్దశాంతిపూర్ణ దృక్కుల(గాంచుము. శల్లవిచళవుల౭ జొక్యమా 


si Ball 6/70 
సర్వజ్ఞుండు శంభుండొనర్భ్చిన భగవంతుపీ పంపు చం” 












ఆజు(డాత్మభువు బ్రహ్మయిట్టులచ్యుతు వినుతులు”వీనతులు నొనరించుచు 
మండ నొపశుపతి సర్వజ్ఞుడు శంభుండు పురుష్తోత్తము నచ్యుతు గ్రన్మ్యక్తగూక్తు భగ్గవ్లాను నిట్లు 
స్తుతియింపం దొడరాను. పరావేశుని, కలిగిన కలుగనున్న: య్యోజ్మసాజణం*కు నదినాధుని; 
ఇరుషోత్తము, దుష్టదైత్యేంద్ర వినాశకు, ,జగద్గుత్సత్తికారకు,, జగల్ల్నాని కుడ బ్రదాపతులు 
కల్లిరకు( బుట్టువునిచ్చిన యాదికర్తక్కు .నేమలేక్షణునకు,. .జరత్తు త్వత్తి శారణ్యుయ్యు! | 
భకార్తిహారునకు, భక్తజన (ప్రియకామదునకు,, నీకు tae = 
నీక, బరబ్రహ్మస్వరూపునకు, వందనమ్ము లొనరింతును. నీవె సత్యుండవు వ్యాడక కత | 
ఆబా(డవు. జగత్కారణు(డవు. ప్రకృతి పుర్ణుషులకుం గారణు(డ్రవ్రపళ్లు(ఢన్లన- 










గ నాట డ్‌ 





_ పర్పభూతకారకుండవు. భూతేశు(డవు నీకే వందనములు, jeaoy లు లువ 
వేలికలకు నేలికవు. కారణములకుం గారర్షిమన్తు నగు వినుమా కుకీ నూకి 
కమోడ్చులు. య. న హో BEA i Tatar es! 
జ్ఞాన విజ్ఞాన ధనులే శాశ్వత పరమపదమును, ర; మధా వలయ మతో al 
పరబ్రహ్మస్వరూపునకు సనాతనునకు' బఠంధామునకు వాన ae 








జ్‌ యజ 
చ ఇ 
టి వ్‌ య లే Ci ee ఆ; 
న్న టట న క రర నివసిస్తారు టా యాగ 






TY | x స్‌ a న్‌ న్‌ జ్‌ కీ | 
TNR రా NNT NN న [+ his : స న 0 
LIRR వాం కో 7 oper PT Taal క మ పాటూ. 


మం ల లలల లి తరలి లి లల 
నవస వేసుకు. Ae SD AED AED API WORE THT TT 


శి చెండి చలు అకాల 


నీయందేలీనమగుదురు. ఓదెివెను పు జోత్తమ! ఇం(ద్రుండును Eg నరించ్రి, 
నిన్నర్భించి, భజించి దేవేంద్ర మును బొందెను. అమరాధినాధుండాడెను, 
వేవేలశ్వమేధములచే నిన్ననన్యఓ , నర్చించి దుఃఖశోకరహితమగు దివ్యపరమ 
బ్రహ్మపదమును బొందంగలినెన.. :డు 'ప్రష్ట్ర ఇంతయెందులకో దేవదేవ! జగదీశ 
నేనును సర్గ్వమేథ మహాక్రతువుః ఎన్నారాధించి యెల్ల చేవతలకును, దుర్షభమగు 
నీదేవదేవత్వమును, మహేశ్వరత్వ :ఎను బొంద(గంటిని. హేసర్వేశ! నీవెజగద్దాతవు, 
సర్వపోషను(డవు. నీవయీజగత్తున ' ఎగతివి. నివయీ జగదుత్పత్తి సంహారకారకు(డవ్చ, 
శోకార్తిహారునకు, మోహనాశకునకు కదే నమస్కరించుచున్నా(డను. త్రిగుణాత్మకమగు 
మాయయిదియంతయు( గలిషన'' నీవలననే కాని యూమాయకతీతు(డవు నీవు ఓ 
సహ(స్రవదనా! సహ(స్రానేకలోచనా' :' ర్వలోకాధిపా! సర్వలోకపరాయణా! ప్రసన్నుండవు 
కమ్ము, ఓ విష్ణుదేవ! ఆనేకానేక భుజ? ల నొప్పు తమాలవృక్ష వర్షమ్మగు, ననేకవక్రనేత్రముల 
నొప్పు, బాజ్వల్యమానములగు శృజటితములగు కిరి టములచే( (బకాళించు 
నీదివ్యరూపమునకుం (బ్రణామము: '. సర్వమున నీవు, నీయందు సర్వమొప్పు, సర్వసాకికి, 
సర్వ(ద్రష్టకు, నికివేవందనములు. 


మహర్షి; "త భగవానున స్తుతి 


ఇట్టులు పరమేష్టియుం, బ*:సతియు, బ్రార్థనలు ప్రణతులు నొనరింపన్వినియు! 
గాంచియు నెంతయు( బ్రమోదమా: సులు భక్తితత్సరులు మునివరులిట్టు (ఫ్రార్థింపసాగిరి. 
హరికి. బరునకు6 గృమ్హునకబ్దనాభు ఏకును, విష్ణునకచ్యుతునకును సర్వలోకరక్షకునకు 
(బ్రహ్మరూపునకును, (బ్రణతులొనరి.)తుమేవేళ భక్తిమేము. ప్రాణిలో కమ్ము నెల్లంగాపాడు 
ప్రోడకార్తజనరక్షకునకు నవ్యయున, కబ్బ నాభునకును హృషీకేశునకును నీకు; 
భక్తిసక్తినావర్తుము వందనములు. 


భక్తజనాభీష్టములు దీర్చుళోకేశు భక్తజనావన, ప్రణతిపాల, శేషనాగశయన, 
వాసుదేవా, శ్రీశ కమలాక్ష, జగదీ శ కనులమాలి, జగదాదికారణ సర్వజ్ఞ సర్వేశ, నారాయణా, 
శ్రీహరీ, నాగశయన, వేవేల సూరు; = వెలుగుల వెలుగొందు దేవేశగోవింద దివ్యమూర్తి! 
వందనశతమ్ములివె నీకు వాసుదేవ. దండములు నీకు సతముకోదండపాణిి. భక్తిక్షమోడ్సులివె 
దేషప్రణతిపాల హరిముకుంద నమస తులందు మయ్య యోగిజనులును, జ్ఞానధనులును, 
గూడనెవ్యావి రూపముంగాంచ రో, నిజతత్వమెణుంగం జాలరో యాక్షీరపాగర 
శయమనమనకు వీకు నమస్కరించుచ:న్నారము. ఓ భగవంతా! యనంతా! మేమార్తులము. 
నర్వశరయ్యు, సర్వర్తిహరు నీశరణ ుం బొందియున్నారము. ఓ సర్వశరణ్య సర్వేశ | 





We [7 pe ఫస. = by. pe గ. స్య లీ fo 7 శ fp {pr |y fy య |y TES BP | 4: 4 వ. 
నష We WE EEE EEN CTRL 


త్రీ వేంకటాచల మాహాత్మ్యము 


ఆ(బహ్మయు మోయిట్టి యీదివ్యస్వ రూపమును నద్భుతమూర్తిని గాంచి యెజుంగ(డ్లు. 
ధమ్యలము ధమ్యలము. నీయను(గ్రహమతులితము. దండములు, దేవ వేవేల 
దండములివె. 


సనకాది పరమయోగులొనర్చిన భగవత్తుతి 


ఇట్టులు, (బ్రహ్మాదులు, మునిజనులు, బ్రార్థనలొనరించినంత సనకాది 
యోగిజమలిట్టులు పరమాత్మునకు నమస్కృతులొ నరించి వినుతులు కావింపసాగిర, 


జయము యజ్ఞపతీ! దేవ, యక్షరపరమాత్మ! నీకు జయము జయమచింత్యా 
శార్శధరునకు చక్రహస్తునకు నీకు సదాజయము జయము. జయవిశాలాక్ష యచ్యుత | 
జయము విభునకు నీకు సర్వేశునకును కమలదళమట్టు భూమండలమును పంటికొన | 
దాల్చిన ప్రతాపమూర్తికి నీకు వరాహరూపున కవ్యయానందమూర్తికి జయము జయము. 
ఓసర్వదా, సర్వేశా! సర్వాంతర్యామి! పద్మనాభా! ఓపురుషా, పురుషోత్తమో! మానదా! | 
జయము జయము. జయ జయసర్వేశ! జయపద్మనాభ! జయ జయపద్మాక్ష జయవేంకటేశ | 


ఓ(ప్రభూ! నిమోహిని మాయచే నెల్లదేవతలును, సమ్మోహితులగుచున్నారు. 
అనేకరత్న సంఛన్నము. సువర్లమయము, సుందరసురమ్య కిరీటముం దాల్సిన 
యచింత్యరూపునకు, ఏకు నిరంతరాభి వందనములు. యోగిజనధ్యేయున 
కవ్యయానందునకు నత్యంత శుద్దునకు సర్వజ్ఞునకు నాదివేధసునకు నీకు నివె మా 
నమోవాకములు. ఓ పరబ్రహ్మస్వరూపా! వరదా! నతులమగుచున్నాము. అవ్యక్తునక 
ప్రమేయునకు సువర్చునకు నీకు నోశ్రీధరా! దండములిడుచున్నాము. మావినతులు, 
వినుతులు గైకొమము. శ్రీకాంతునకు, దాంతునకు నీకు (మొక్కులు. భక్తజనులకు 
ముక్తినొసంగు లోకజనార్తిహరునకు నీకు నేవేళ వందనములొనరించుచున్నారము. ఓ 
పురుషోత్తమా! శక్రాదిలోకపాలకులకును, రక్షకుండవగు పీతాంబరధరునకు నీకు నిత్యము 
వమస్కరించుచున్నారము. ఓవిభూ ! హేనాధా! ఎల్లయందున వ్యాపించియున్న 
విశ్వాత్మవునీవు. వీచేనీయాకాశమెల్ల పరివ్యాప్తమైయున్నది. పద్మనమానములు, 
కాంతెమయములు, చంచలముల చంచలములు, కనుదమ్ములు కలిగిన, సర్యాంతర్యామిఎ 
నీవు నీకు నమస్కరించుచువ్నారము. ఓ శ్రీహరీ, చిన్మయరూపా! ఈసృష్టియందెందుము 
నీచే. బరివ్యాప్తము కానివస్తువెద్దియునులేదు. ఎల్లయందున నీవలరి యున్నావు. స్వచ్చామల 
సూర్యునట్టి (ప్రభలవెలుగొందు, నుజ్వల కిరీటహారములు దాల్చిన శుభోరువునకు వీకు = 
నోదేవదేవ వందవము లొనరించుచున్నారము. జన్మయామృత్యు 3 శోకాది దోషములులేని; 


DEDEDE TN 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 
దేవదానవ మానవాదులెవ్వరు నింతదనుకం గాంచి యెణుగని; విద్యుత్తునకును 
నధికమగు కాంతుల వెలుగొందు మోయీ విమలస్వరూపమునకు నివే వేవేలు దండము 


లిడుచున్నారము. 
ఇంద్రాది దికాలకు లొనరించిన భగవంతుని స్తుతి. 


అంతనత్తటి నింద్రాది లోకపాలకు లెల్లరుం గూడ, సర్వప్రాణి లోకాంతరాత్ము 
' మధుసూదను నమస్కరించుచు, నంజలించుచు విస్మయోత్సుల్లలోచనులయి,భక్తి 
తత్సరులయి భగవంతు( బరమాత్మునిట్టులు స్తుతింపం దొడంిరి. పీతాంబరధరునకు, 
దృశ్యరూపునకు, విశ్చరక్షకునకు, విశ్వాంతర్యామికి వేవేలు వందనములు. శార్గబాపము, 
నందకఖర్గము, కౌమోదకీగదను, పాంచజన్య శంఖమును, సుదర్శనచ[క్రముం ధరించిన 
_ తేజోధికునకు దివ్యమూర్తికి సర్యామర రక్షకునకు నవ్యక్తునకు భక్తిపూర్వక ప్రణామమ్ములు. 
మధుసూదనునకు, కైటభాసురహంతకు, కాలాగ్నినదృశ చ(క్రమున సురవైరుల 
 నెల్లహతమొనరించిన తేజోమూర్తికి నెల్లవేళల నిర్మలమతి, నిశ్చలమతి నమస్కారములు 
పొవరించుచున్నారము. దేవదేవునకివె నమస్కృతులు. నుతులు. సర్వ కళ్యాణభూతునకు, 
భక్తులకు నర్గిజనులకు వరదాయకునకు, నదృశ్యరూపునకు మేమిదే నమస్కరించు 
 చున్నారము. పరబ్రహ్మకు, భవ్యునకు యజ్ఞస్వరూపునకు నిత్యునకు నికునిరతంబు, 
_ మైక్కులర్పింతుము. శ్రీవత్సాంకితవక్షునకు, క్రూరదైత్య దానవభయ దాయకునకు, 
హరికి, నీకు నెల్లవేళల (మొక్కులర్సింతుమేము. స్వర్గవాసులకు మాకెల్లవు డడుగని 
భోగభాగ్యము లొసలొండు, భగవంతునకు ఏయిడుమలు నందకుండ మమ్ముల నమకంప 
ననవరతము రక్షించి పోషించుచున్న నీకు నేవేళ నమస్కరించుచువ్నాము. విత్యమచలువకు 
 వేణ్యునకు నమస్కృతులు. అవ్యయునకు, నశరణ శరణ్యునకు నదావందనములు. 
క్షీరపాగరశయనా! యోగాత్మా, యోగేశ్వరేశ్వరా దామోదరా నీకు మేము పాష్టాంగ 
_ వమస్కృతులొనరించుచున్నారము. ఉత్పత్తి క్షయవృద్రివిహీనునకు, నిత్యువకు నిర్మలువకు 
' నిర్గుణునకు, మేమెల్లవేళల భక్తియుక్తినిదలలతో దండములిడుచున్నాము. 


నీవ పరముండ, వనిర్దేశ్వుడ, వచింత్యుండ వబాండ, వక్షరుండ వవ్యయుండవు; 
నిత్యపరంధాముండవు. పరబ్రహ్మవునీవ. వీయట్టివాండు మజొండులేండు. నీవసర్వమునకేకైక 
మూర్తివి. మీయాపురాతవ పరబ్రహ్మరూపంబు మేమెవ్వర మెటుం గజాలము. తమచూపివ 
 యోదివ్యరూపము నెజుంగము. ఓ విశ్వేశ్చర విశ్చతోముఖ! ఈయెల్ల ప్రవంచముమ 
' బుట్టించి పోషించి వలయమొనవరించు నోసర్వప్రభూ! పర్వేశీ వందమములు. వీవవర్వ మునకు 


peared Ad 4, న్‌ సే ప సీ సక 


త REMC RCN, MC NN NN, 197 QA ad td 4d < 4 4 4 4 ot త 





F 4 LIEN క్‌ న్నక FUE 4 సథ qd "4 z శశ : 


శి వేంకటాచల మాహాత ట్ర్రము 


స్థానము. నీవ విశ్వమూర్తివి, సర్వవిశ్వకారణుడవు. భగవంతుండవు. నికివే వందనములు. 
ప్రసన్నుండవుకమ్ము; (ప్రణామములంగొనుము. జయ జయ సర్వేశ జయ జగదీశ, 


శ్వేతదీపవాసులు 
సిద్దులుపానర్చిన దేవదెవుని సంస్తుతి 


ఓవిమ్షదేవా! దేవదేవా! పురాణపురుమనకు, శుభోరుపాదునకు, నాద్యునకు నీకు 
మేము నమస్కరించుచున్నారము. నికు సురేశున కజానకు విశ్శకర్తకనాది మూర్తికి 
ప్రణామములాచరించుచున్నారము. దంట్రాగ్రమున నుండ వెలువరింపంబడిన, 
దేవమానవరాక్షసాదులచే నెల్ల ప్రాణులచే. చరాచరములచే( బరిపూర్ణమగు నీభూమినెల్లం 
బట్టి పాలించువానికి, (బ్రేమ బోషించువానికి నెల్లపుడును దండములిడుచున్నాము, 
వరదునకు సష్టైశ్సర్యప్రదాతకు, బరమాత్మకు మేము (మొక్కుచున్నాము. దుష్టరాక్షసుల( 
దుమమాడు వానికి, సజ్జనావనునకు, సదయునకును, బ్రహ్మాండమందంత వ్యాప్తమై 
యున్నట్టి సర్యాత్మునకు మహాసత్వునకు నాదికారణునకఖండ శక్తికి నీకు( బ్రళయ 
కాలంబున బట్టి సర్వంబును, సమయంజేయు నీకు శాశ్వతునకు6 బాలకడలిం బండు 
పరమార్ధ్థతత్వమునకు, బాలరూపునకును నీకు( బ్రణతులొనర, భక్తిభావాన( బొనరింతు 
మబ్దనాభ. కరుణనాదుకొమము. ప్రళయాంతమున సృష్ట్యాదిని నాభికమలమున 
లీలామాత్రముగ వణచి పట్టియుంచిన (బ్రహ్మాండమునెల్ల లీలామాత్రమున వెలువరించి, 
పొడమించు, సృష్టిపానరించు నీకు ననంత వినోదునకు నమస్కృతులు. జగత్సీడాకరులగు 
భయంకర దుష్టదానవులం బట్టి మాటిమాటికి నంతమొనరించి జగత్తును రక్షించు 
మేలొనరించు నారాయణునకు నిత్యునకు నమోవాచకములు. ఏ పరమపదమును, 
(బ్రహ్మాది దేవతలు, నన్యులేవారును, మేమునుం గూడనెజుంగమో అట్టిపరమపదమువీవ. 
వృద్దివినాశములు లేని యాయక్షయ స్థానమోవె. ఓ భగవంతుడా! మాయందుననుకంప( 
బూనుము. రక్షింపుము. మోకివే నమస్కృతులు, ప్రణతులు, వేవేలు దండములు, 
కైమొగుపులు. జయజయ పరమేశ! జయజయ పరమేశ జయమవ్యయానంద జయము 
జయము, 


విశ్వరూప దర్శనము 


ఈరీతిని బ్రహ్మాది దేవతలు, నిర్మల నిశ్చలమతు లగప్యాది మహామునులు, 
సప్తర్షులు, శ్వేతద్విపవానులు నిద్దులు, వనుభూపాల, శు(క్రబ్బహవ్పతులు, 
దూర్వావమౌనివరు(డు, ననకాది యోగివరులు, నింకను దేవుదర్శనముం 


FU UD WP UPL UT IU EI Pr ఆ at nN) 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


| భిందనటకు(జేరిన భక్తవరులాయా పరిసరముల వారెల్లరు నారాయణదేవునకు, సర్వలోక 
| ఖువాళకునకు, మాటిమాటికి నమస్కృతులొనరించుచు దేవునింజుట్టి నిలిచి 


స్రార్ధనలొనరింపసాగిరి. 
కమలనయను(డు, మహాబాహుండు, దేవాధిదేవు(డు భగవాను(డు గరుడారూఢుడు 
(క్కలలమించు తేజో మూర్తియై యవ్వారి మధ్య వారినెల్లరం గరుణదృక్కులం గాంచుచు 
ఏలివియుండెను. అమృతాహారముంగొను నచ్చరమచ్చెగంటులు భగవాను దివ్యకర్మలు 
పాటలుగ( బాడుచు నాడుచుండిరి. కొందరు గంధర్వులాదేవుండొనర్భిన వీరగాధల 
_ ీంపసాగిరి. కొందరా దేవుండొనర్చిన రావణవధను సంకీర్తన మొనరింప మతికొందణజు 
| కుసకేశి జరాసంధ, సాల్వబాణ దుర్యోధనాదుల సంహారములు సాశ్ళర్యములు కీర్తించిరి. 
మటీయుం గొందటు గంధర్వవరులు హిరణ్యకళివువధను, (ప్రహాదురక్షణను, 
నొారనీంహూదయమును నభివర్లించిపాడిరి. ఈరీతిగవారు వారాదేవునాయా 
| యవతారముల నా నర్చిన దివ్యకార్యముల( బలుతెజంగుల భక్తితన్మయులై వినుతించుచు, 
పంకీర్తనలొనరించుచు, దన్మయులగుచుండిరి. మతికొందణు బ్రహ్మమొదలుగం 
బీపీలికలవరకు నాదేవుండొనర్చిన మహద్విచిత్రసృష్టిని బ్రశంసించు గానమొనరించుచుండిరి. 


అంతనంతన యాపరమాత్ముండు వారికిందన దివ్యాద్భుత మవోహర 
 మూర్తిం(బ్రైదర్భించెను. అనామయు నారాయణునట్టులు చూచుచుం జూచుచు, బ్రహ్మాది 
దేవతలు నగస్త్యాదిమునులు వస్వాదులు సిద్దాదులు నెల్లరునాశ్ళర్య చకితులైరి. దేవాధిదేవువి, 
కమలలోచను, బరమాతు శ దివ్యమహాద్భుత రూపముననెల్ల బ్రహ్మాండము లొక్కయెడ 
- ఎంతగ నాటబొమ్మలట్టులందోచెను. ఎల్లపర్యతములు నదీనద వన([గ్రామములు దేవాసుర 
మానవులతోడి యెల్లద్వీపములు నీరేడులోకములు నెల్లస్టావరజంగమతిర్యగ్వక్ష 
శీలామహారణ్య మహోరగములతో, మతీయు నింకను నదృష్టములగు నద్భుత 
 దృశ్ళములతో నిండిన (బ్రహ్మాండమునంతను వాదేవురూపమున వింతతనువునం 
గొంచయెంతయు నబ్బురమందిరి; యానందమున( దన్మయులైరి. కాంచణాంచ 
| | వారికన్నులు మిటుమిట్టుకొనెను; మనసు లుద్విగ్నములాయెను. భయాకులులై వ్యాకులీకృత 
| వర్యాంగులైరి. అట్టున్నవారిం గాంచిన దేవుండు విమల కమలనయనముల, శుభేక్షణముల( 

'బ్రిసమ్నుండై చూడసాగెను. అట్టలు భగవంతుచే, శార్యధరుచే. 'బ్రసన్న దివ్యాయత 
| వేత్రములం గాంచ(బడిన వారెల్లరునంతలోననె తేరికొని మోహభయములు పానినవారై 
' థ్రవన్నమతులైరి. సర్వలోకేశు(డు, విశ్వరూపధారి, సవాతనుండవ్యక్తుండు శ్రీ హరబ్రహ్మోది 
దేవతలెల్లరు నాలించుచుండ( (బ్రేమపూర్ణమేఘ గంభీరమధురవాక్కుల దిక్కులు 
ప్రతిధ్వనింప జేయుచు నాయెడనాముని. తల్లజుల' వెల్లరంగాంచి యిట్టులనెము. 


ఛో +. - WF 
స్‌ త్‌! 
I 





స హై nas ~ ~ త - 


~ 








FT Tw TT TTT అనాలా TTT ne జా ~ 


శ 





gq 4 4 4 క 4 "4 4'< "4a a4 4 4 Pee 
inulin fatten ates eine ne. di: Amel anit ఆంద 


శ్రీ వేంకటాచల మాహాత శ్ర్రైము 


అత్యంతామిత తేజోయుతులారా! మునిబుషివరులారా! మోకు నావలనం గావలసినదేమి? 
మోయభీష్టములేమి. మోకోరునవేమియో కోరికొను(డు ఇందేమియు నిటమిోకు వెనుక 
ముందాడవలసినది లేదు. ఈభూమిని నన్నుంగాంచిన మానవులు కొద్రికాలములోననే 
తమకోరిన కోర్కుల నెల్లంబొంది కడపట సుదుర్లభమగు ముక్తినిగూడ( బొందంగలరు. 
నన్నుంగాంచిన యేరుగాని విఫలమనోరధులై పోయినదిలేదు. కావున మోరిపుడె 
మోమోయెడందలం గల యుత్తమవరములను గోరికొనుడు. అన్నవిన్నమునివరు 
లాదేవునకు మజియు మజియు దండములిడుచు నిట్టులనిరి. 


ఓవవాతవ దివ్యరూపా! మిమ్ముంగాంచి మేమే కృతార్ణులమైతిమి. దేవ 
నీయను(గ్రహములేకు, వీవు ప్రసన్నుండవుకాక నీయీ దివ్యదర్భ్శనమేరికిం గలుగువదికాదు. 
ఇట్టులేరికివి మిమ్ముంగన శక్యముకాదు. మిమ్ముందర్శించు కోరికిచేతవే-చింతాక్రాంతులమై, 
ఓ పురుషోత్తమా! యనంతా! మోపదపద్మముల దివ్య్వపరిమెళముల నరిదిన యీపవిత్ర 
నారాయణ వగరాజమున దిరుగాడితిమి. ఓవిభూ '! గోవిందా! మిమ్ముం దర్శించిన 
మాకింకను గోరికలేమి? ఇటి మిమ్ములం దర్శించి యూ 'పంపారపాగరము నుండి 
విముక్తిపాందవె మిచరణకమలమున నా(శయించినాము. ఓ దేవేశ! భీతింగలిగించు 
నీభవబంధములం (దైంచి మాకుముక్తి ప్రదాతవుకమ్ము. ఇట్టులు కోరిన వారియభీష్టము 
నాలించిన పంకజాక్షుడు నంకటహరు(డు, మురహరుండు, భూతభవిష్యాధినేత 
భగవాను(డు వారికిట్టలనియెను. ఓ భక్తవరుతారా! తపోధనులారా! మోరెవ్వరేమి కోరిన 
నదియెల్ల మోకునాసంగినవాండనె, ఇందుసండొయములేదు, నేను బ్రసన్నుండను కాగా 
మోకు మృుక్తియు సులభ్యమె. ఆదియెవిజయు దుర్లభముకాదు. ఓ మహానుభావులారా 
నాయను[గ్రహమున మోరాముక్తిని కల్పాంతమునం బొందంగలరు. అంతదనుకను మోరలీ 
ప్రపంచమున దపమొనరింప విశృయించికొని నాకభలనాలించుచు. బెప్పుకొనుచు, 
దృఢతరాతి దుర్లభ తపోవ్రతమును బూనియుండుడు, మోకదియునేమియుం గష్టముకాదు 
సుఖులుకండు అనెను, 


బ్రహ్మదేవుని విజ్ఞప్తి 


అదేసమయమున లోకపితామహుండు హిరణ్యగర్భుండు బ్రహ్మబద్దాంజలియై 
జగత్పతికి. బరమాత్మకు నమస్కరించి యమితతేజస్వి నారాయణదేవున కిట్లనియెను. 
ఓ సర్వలోకేశీ సర్వయజ్ఞమయ! భగవంతా! యనంతా! యచ్యుతా యాదిదేవా! 


దైత్యులదుండగములు పెంపాందినవి. వారీయింద్రాది దేవతలనెల్లర నెల్లవిథముల 
బరాభవించి యున్నారు. యజ్ఞభాగములెల్లవారకైకొని మెక్కుచున్నారు, అందింతయు 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


నోరకుం బిక్కుటలేదు. ఐన నారక్కసులేమేని యజ్ఞకర్తలకు, లోకమునకు 
ముచేయుచున్నారాయన్న అదియేమియు లేదు. యుద్దముల నారక్కసుల 
నవులను దునుమాడుటకీ దేవతలకేమియు శక్తిచాలకున్నది. పెంపొందుచున్న 
జూదుష్టదానవుల దౌష్ట్రమునోదేవా! మోరిపుడె వినాశమొ నరింపంగలరని కోరుచున్నారము. ' 
కయుదలంపుడు. ఇట్టులనుచున్న యజుని, నాభిజన్మునగని దైత్యారి చిజునవ్యాలయ 
' మైల్టివనిట్టనియెను. అగునగు, కడుంగడు పరాక్రమవంతులు మాయావులు; 
| మౌత్కాయులు, తేజోవంతులునగు వారల సమరముల జయింప సమయింప 
మైతయు( గష్టమగుపనియె. అనుచు సర్వాంతర్యామి భగవాను(డు హృషీకేశుండు 
 విష్వక్నేనుం గాంచి యిట్టులనియెను. నీవిపుడె ససైన్యుడవయిపోయి 
ఫబాంధనముగ వవరి వారము గ నాదుష్టరాక్షస సమూహమును వెదకివెదకి సమూలముగం 
తనుమాడుము; ఆలసింపంబనిలేదు. ఇట్లని యటువసువుం గాంచి యిట్లుపలికెను. 
వహాఫీర! చేదిభూపాలా! నృహుశ్రేష్టా! నీకు 'సీకోరినదెల్ల నేనొనంగినాడను. నీవీసంసార 
విధముల నుండి శీఘ్రముగ విముక్తిని బొందంగలవు. తొల్లియెల్ల బంధముల నుండి 
పప్టదుని నేంగాపాడితిని. ఆతండొక్కడే నీకుందుల్యుండు, భక్తుండు. మరొండు 
వాకుభక్తుండు నీకు సమానుడులేడు. 


ఇట్టాచేది మహీపాలునితో, వసువుతో బలికి దామోదరు(డగన్త్యు భక్తితన్మయుం 
గనుల భాప్పములు నించి తన్నుంగనుచున్న వానింగని యిట్లనియెను. ఓ ద్విబుశ్రేషా! 
వెంతయు( బ్రసన్నుండనైతిని. నీయభీష్టమేమి? కోరుకొనుము, అద్దియెట్టి దుర్లభమైనను 
వేమ దానినీకుం గాదనక యొసంగంగలవాండమ. ఇట్టులు భగవానుడు పలికినంత 
సవ్య మహర్షి మహదానందభరితు(డై తలనుజేతులు చ mm 
తన్మయు(డై పరమాత్మతో నల్లననిట్టనియెను. 
ఓకేశవా! మహాబాహూ! దేవదేవా! ఆదివారాయణా! ఈ పవిత్ర పర్వతరాజమున 
మిమ్ముం దర్శింప దిరుగుచు దిరుగుచు మాకు నూరువత్సరములకుం లైగా 
గడచిపోయినవి. చిరకాలమిట నట్టులు తిరిగి తిరిగి మిమ్ముందర్భెంద ః 'బాలకపోతిమి. 
కావుననెంతయు నుద్విన్నమతి దుఃఖితులమైతిమి. ఓ పురుషోత్తమా! వేడు ప్రారజ్ఞమున, 
 వదృష్టవశమున, wpe 3 we tts 
కావున నోదేవదేవ నేవింతకు, ల అక మున Isto య్లూధరదావముము 














సమర్థులు కాకున్నా రో ఆదుర్చోధమగు గతిని మాయమ(గ్రహమువనేం దెలియం | 
_గపమ్నూము. అదను సుబోయమనవ్యంయ శాంవుడు తియ నోదుయా 





Ww “ట్‌ “mr pr mE సన్‌ 


mmm e ఆ పీ న సన ఫు wwe గా క... ల Ws 
-_ గ జా 4. వ్‌ uy ట్‌ | 
| 5 we PPD Fo 2) rrr a ban fl. ar. 
ష్‌ | పో 5, |! న 


[మ మయ $i ste re, He 


శి వేంకటాచల మాహాత ట్రము 


మోయందున నాకెల్లపుడు నుత్మృష్టభక్తి కలిగియుండునటు లను(గ్రహింపుడు ఆనుచు 
విట్టులగస్త్వముని వరుండు కోరికొనినవిని లోకరక్షకుడు భగవంతుండు నవ్వుచు 
మేఘగంభీరవాక్కుల నిట్టులనియెను. 


ఓ యగప్పా! నీవీపర్వతమున నొనర్చిన పూజకెంతయుం బ్రసన్నుండవైతిని. 
మునితిలకా నీకోరినదెల్ల నట్టులెయగుగాక! కావున నీవుకోరినయీకోర్కి నీకునే నొసంగితిని, 
అన్ననాలించి యగస్తుండు ముదమంది భగవంతుంగని మజియు నిట్టులనియెను. 
పరమేశా! దయామయా! ఇతరులకు నెల్ప ప్రాణులకు సద్భక్తియుతులకు, సచ్చరితులకుం 
దర్శనమొసంగుచు( దమరీపర్వతమ్ముననే నివాసము పానరించికొనియుండ నేమిమ్ముల 
నెంతయు+ బ్రార్చించుచున్నాడను. అన్న యా యగస్త్యునకు జగదీశుండిట్టలనియెను. 


ఓపాపరహితా! పుణ్యజీవీ! అగస్త్యా నీకోరినయటులనే నేను శ్రీభూసహితుండవై 
యీపర్యతరాజమున భక్తులకు, పావనార్థిజనులకు దర్శన మొసంగుచు వాసముందుమ. 
కాని ముక్తిప్రదమును నాకాశగామియు, నచింత్యము, నానారత్నయుక్తమునగు 
వాయీదివ్యవిమానము గుప్తముగనెయుండును. 


ఓ భక్తవరా! ఈనారాయణగిరినెక్కియీ విర్మలపావన స్యామిపుష్కరిణిని గాంచి | 
యందు స్నావమొనరించి యీపవిత్రజలములు [త్రావినాయందుననె యనన్యభక్తిని 
మనస్సుచేర్చి నన్నె యాశ్రయించి నాకుం(్రీతి వాొనర్భ్చువారికి భక్తజమలకు6 
బుణ్యమయమగు సర్వపాపవాశకమగు విమానమునంగల వన్నెంచి నాపూజలు 
పొనరించువారికి నెల్లపవిత్రములు కోర్కులు నెంతదుర్లభములైనను వొసంగంగలవాడను. 
వందలయోజనముల దూరమున నుండియు నన్ను బవిత్రమనమున నుంచి భక్తియుక్తి 
వీపర్వతమునకు నమస్కరించువారును నాయను[గ్రహమునొంది, పాపరాశులు, 
నశించినవారై పుణ్యపదమును బొందుదురు. నిత్యమును నిస్వామి పుష్కరిణిని మనమున 
ధ్యానించుచు నిత్యసేవన మొనరించువారు, స్నానములొనరించు తటిపవిత్ర పుష్కరిణీ 


జలస్నానమొనరించుచున్నాడననుకొను వారును, పవిత్రమానసులు, భక్తులు ముక్తింబొంది ' 
తరింతురు. 


ఓం శ్రీ వనకాది మవోయోగి వూజితాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం శ్రీ శేషపర్వతరూపత్తూ ప్రకాళనపరాయ శ్రీ వేంకటేశాయ వమః 





శీ వేంకటాచల మాహాత ట్రము 


అష్టమాధ్యాయము. 


భవిష్యత్తున కలియుగమున వేంకటాద్రివి భగవద్దివ్య 
విమానము - దానిమహిమ. 





అగస్త్య మహామునివరుండు తనతోడి మునితల్లజులకు నట మహేం'ద్రగిరిని 
' వీకధ వివరించి చెప్పెను. ఇదియెంతయు నాకర్ల నీయము, భక్తిముక్తిదాయకము. 
ఓతపోధనులారా! భావినికలియుగమున నాపవిత్ర వేంకటాచలమున నాదివ్యవిమాన 
దర్శనము మజలకాంజూలదు. ఇఅదియింతకుమున్నె కనుమటుగైెపోయె(గదా. 
వతీయట(దోచుటయను నదిలేదు, కాని భక్తవరదు(డు శ్రీనివాసుడు తనబిడ్డల 
వెట్టేమజియుండంగలండు! వారిందరింపజేయనే యోచించు చుండును. కావున ననన్య 
భక్తవరులచే భగవత్రేరణ చేతనే యట నాస్వామి వుష్కరిణీ పవిత్ర తటమున దివ్యము 
_ మహోన్నతము, సూర్యునట్టి కాంతుల వెలుగొందంగల యనుపమమగు విమానము 
| మానవులచే నిర్మింపంబడును, అద్దానిదియు మాహాత్మ్య మమేయము, మహాద్భుతము. 
ఆదివ్య విమానము సర్యామరులచే, నమరాధిపులచే, సంపూజితంబగుచు దేవాధి దేవునకు 
| వేంకటనగాధి వాసునకు శ్రీనివాసునకు ననవరత నివాసమై నిశ్చల నిర్మల మతిం దన్నుం 
| జేరిన వారికి భక్తియుక్తిపరులకు భక్తిని ముక్తిని నొనంగునద్దై యలరారంగలదు, 
ఇందేమియు నందియములేదు. భక్తజనుల, (శైలోక్యవావుల, నెల్లప్రాణుల 
మద్దరింప(దరింపజేయ ననుకంపంబూని తానుగవచ్చి, భగవంతుడు నెలకొనయున్ను, 
లోకత్రయోద్దారకు నకు, లోకకళ్యాణ 'ప్రదాతకు నప్రమేయునకు, (బ్రియతమమైన 
వివాసమైన యాయాలయమును, ఆదివ్య విమానమాహాత్య్మమును, దేవతలును పూని 
వందల సంవత్సరములును, బూర్తిగ వర్లింపజాలరన్న, మావవులంగూర్చి చెప్పుట 
యెందులకు? శ్రీభూమాతలతోంగూడిన వాడై జగదుద్రరణాభిలాషును దేవాధిదేవుడు 
వేంకటేశుండు, శ్రీ శుండు నెలవుకొనియున్న పాపహారియగు నాదివ్య విమానముమ భక్తి 
| ఢ్రద్దల నిర్మలమతిందర్శింపంగల మానవులా విష్ణుదేవుని 'ప్రపాదమున, నమ(గ్రహమున 
- నెల్లబంధనములుంబాసిన వారై సవాతన దివ్యధామముంబొంది తరింపంగలకు. 
కలియుగమున నక్కాలమువను సిద్దులతో చారణులతో దేవతలు, గంధర్వులతో 
మహర్షులు, పన్నగులతో యక్షాదిత్యులు, వనురుద్రులు, దిక్సాలురు, మరుత్తులు, 
చతుర్ముఖుండు బ్రహ్మ, శంకరభగవానుండు, వింకమ నన్యాన్య మహాజ్ఞనులటకు వచ్చి 
దేవాధిదేవునీశ్యరు పరంధామువి దర్శించి మతించుచు యొక్కులర్పింతురు. మానవులు 
భక్తి తత్సరులు పావన ప్యామి పుష్కరిణీ జలముల స్నావములొనరించి దేవదేవేశు 


A a + శ ఈ” 4 శ 444 4 రు 





OCC 203 








తీ 
శ్రే 
IP 


శ్రీ వేంకటాచల మాహాత ట్రము 


నారాయణు ననామయు వమన్మురించి, యాదివ్య విమాన సంస్తీతునాదిదేవు గోవిందు 
పురాణపురుషోత్తము నహర్షిశలు సంస్తుతులొనరింతురు. ఎట్టి పాపులును మనసులు 
మారి, తమచేనైన పాపములకుంబరితాపమందుచు మజియెట్టి పాపములకుం 
బూనుకొనని వారై పావనమతింబోయి యాపుణ్యప్రదమందిరమును దివ్యాలయమును 
గాంచువారు నిస్పందేహముగ నెల్లపాపములుం బాసిన వారై సుఖులగుదురు. ఏదేశము 
వారైనను, ఏవారైనను ఆదివ్యవిమానమునకు నాలయమునకు నెదుట నిలిచి నిశ్చల 
నిర్మలమతి నమప్కరించువారు, వేంకటాచలమునకు (మొక్కువారు, పావనమతిం 
దేవుందలంచి వతులనర్సించువారు, ఎల్లబంధములు బాయుదురు. తరింతురు. 
భగవంతుండట నాలయంబువవె యనుట యెందులకు, నాకొండ నెల్లిడం దానై స్వయముగ 
వసించును. ఎల్లగుహల, కందరముల, శిఖరముల, పవిత్ర పావన ప్రవాోహముల, 
సానువుల, గుంటల మెట్టల మిట్టల, భగవంతు(డు నానావిధముల రూపములువూవి 
తానుగవపించును. ఒక్కొకచో దేవరూపమున, మజికొన్ని యెడలంజెట్టులు పుట్టలట్టులు, 
పక్షులు మృగములవలె, మమజరూపమున నింకనునేమేమియో .వింత రూపముల 
నెల్లెడదావయై విలసిల్లును. 


కావునవే అమ్మహాదివ్య పర్వతమున నెచ్చటనేని కూరుచుండి భక్తి తత్సరు[ై 
దేవాదిదేవు భగవంతు జనార్దను నర్చించువాండు, ఉపాసించునతండు భగవంతు 
సాన్నిధ్యముంబొందును. ఇంతయెందులకు భగవానుడు దయామయుడు, అచ్చట 
కాపవిత్రశ్రైలమునకు బోజాలనివారు తమయిరవులనెయుండి తన్మయత, నాపావన ' 
పుష్కరిణిందల పోయువారి యెడను నాదేవుడు మనసుంచి వారి వినుతుల నాలించి 
కోర్కుల మన్నించితరింపం జేయుననుటకు సందియములేదు. ఆటవా కొండను, 
కొండదరినీ, అజ్ఞానముచేనైనను పాపములాచరించుహీనుని, శ్రీవిష్పుక్సేను నాజ్జచే 
గంధర్వులు, సర్వనాశమొనరింతురు అన్న తెలిసి, చేయవలయునని పాపకర్మలు 
చేయువారిపాటులు దుగ్గతులు వేరే చెప్పుటెందులకు? కావున ముఖ్యముగనాపావన = 
వేంకటాచలమున శేషాద్రి దరినేరును నేవిధమగు పాపమును పొనరింపరాదు, చేయను 
దలంపనెరాదు. 


అటనాళషశ్రైలమున, పావన వేంకటనగముననేదియుం బ్రాకృత జీవిలేదు. 
దేవతలెల్లరు వాయారూపములొందియట దేవువర్శింపజేరియున్నారు. ఆందెల్లరు 
నాదేవుండును (బ్రకటితరూవముననుండి నర్యముంగాంచుచుండును. కావున 
నటకుంబోయి నిర్మలమతి, బవిత్రకార్యముల దేవునర్చించి తరించుటయె యెల్లమావవుల 
కర్తవ్యము. 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


అటంజేరి దేవద్రవ్యముల నపహరించువారు భక్తుల ధనాదుల నపహరించువారు, 
పాపులు పొందు హీనస్టితిని వర్షింపనేరికింగాదు. వారురౌరవాది మహా నరకములంబొంది 
భూమిని నీచజీవులుగ బుట్టుదురు. కావున జెప్పునదేమన నెవరు నెచ్చట నేవిధమగు 
పాపకార్యమునకుందొరకొనరాదు. అందునను, దేవ భక్తుల, నమాయకుల గువారల 
హింసీంప మోసగింప6 బూనరాదు. దుష్టులగువారులోకుల కనుమటిగి తమ 
దుండగములు కొనసాగింపంగలరు. కాని సర్వవ్యాపియు, సర్యాంతర్యామియు నెల్లేడ6 
దానయ యనంతనేత్రు(డై సర్యముంగాంచు, వినుచు మనయెల్లరి హృదయములనుండి 
భావముల దెలియుచు చేతలం కనుచునుండువాని మజంగ, మోసగింపనే వాని కింగాదు. 
కావున నెట్టి పాపపు చేతకు, భావమునకు మాటకు, నెప్పుడు నెక్కడందొరకొనరాదు. 


స్వామి పుష్కరిణి దరిని చేయు దానాదుల మహిమ 


ఓముని (శ్రేష్ట! నారాయణ గిరివరమున నుత్తమదానము లేమేమియెనర్చిన 
' మానవుడే పాపములంబాసి యెట్టివున్నెములంబొందును. అనియడుగుచున్న 
జనకనృపాలునకు నామునివరుండిట్టులనియెను. 


నారాయణ గిరివరమున ప్వామి పుష్కరిణీ తటమ్మున నిష్కాముండ్రైయన్న 
దానమొనర్చు నాతండుత్తమ, పుష్కల విష్ణుభక్తిని బొంది కొద్దికాలమునవే యోగము 
నొంది పరమగతిని పొందును. మవనుమారి, పావనమతి వుష్కరిణినిజేరి 
యందునమునుకలిడి, ఎవ్వరుతమ శక్తికొలందిగ వేంకటనగమ్మున స్వామి పుష్కరిణిదరిని, 
బంగారము, గోవులు, వస్త్రములు, భూములు, తిలలు నుగంధ (ద్రవ్యములాదిగ 
యోగ్యులగు వారింగనిదానము లొనర్తురో వారలారో గ్యవంతులై దీర్భాయువునందుదురు. 
కోరికలెల్లందీరి సుఖింతురు. కడకుంబాపము లెల్లంబాసి, యుత్తమగతి వొందుదురు. 
తొల్లి వామదేవ మహామువియాపవిత్ర వేంకట నగమ్మునంొక్కువత్సరము లావిధాతం 
గూర్చి భక్తి నిష్టల దపమాచరింపం బ్రసన్నుండై సురజ్యేష్టుడు, బ్రహ్మ ప్రత్యక్షంబై 
ప్రేమగంభీర వాక్కుల నిట్టలనియెను. ఓవామదేవ! భక్తవరా! మీవలనవే నెంతయుః 
బ్రవన్నుండనైతిని మోకోరిన వరమోయనే వేవిటకు వచ్చితివి. మోకోరువదేమియన 
నాదేవుంగని మునివరుండిట్టులనెను. ఓభగవామ€డా! ఈపర్వతోత్తమమునంగల స్వామి 
పుష్కరిణీ తీరముయొక్క మాహాత్మ్యముమః;' తద్దర్శన ఫలముమ, తత్తీరమున వొవర్భు 
దానఫలమును మోవలన నెజుంగ( గోరుచున్నాడనది యెల్ల మోరువాకుందయయుంచి 
తెలుపుండన విధాతయతవి కిట్టులనియె. 


లాల ర్‌ం లం ఆ CY 3" 
వ ల వ ల న వర నల. 





శీ వేంకటాచల మాహాత ట్ర్రము 


ఓ మునివరా! క్షీరసము(ద్రోద్భవుండు చందురుడు ఈ స్వామి పుష్కరిణీ తీరమున 
సువర్గ్ణాభరణమొండు దానంబొనరించి తతృలితముగ సాటిలేని పరమసౌందర్యమునాొంది 
యలరుచున్నాడు. కాముడు దీనితటమున(గన్యాదాన మొనరించి కామదేవత్వమును 
బొందంగనెను. అచ్చట సువర్షదానము నొనర్శ్భినవా(డగుటనే కుబేరుండు ధనా 
డాయెను. అటనాస్యామి పుష్కరిణీ తటమ్మున( బదునారు విధములగు దానము 
లొనర్సియే యింద్రు(డును నజేయబలాదులనొంది, దైత్యులందాకి విజయముంబొంద( 
గలిగెను. తొల్లి కాలబిత్తు నాంబడునొక బ్రాహ్మణవరుండు బ్రహ్మజ్ఞానమును బొందుకోరిక 
నిట నీతీర్ణతటమునకు వచ్చి చేరెను. శ్రీ వేంకటాధీశు(డు శ్రీ శుండు తాను స్వయముగ 
నాతని. జేరంజేరి బ్రహ్మజ్ఞానమును సుబోధల నొసంగెను. అట్టు జ్ఞానమును బొందిన 
యాతడే “బృహస్పతి” యాయెను. భూమియందెల్ల నెప్పుడు భగవానుడు ప్రకటముగ 
నుండనేయుండును. కానియీ వేంకటాచలమున నాతని యునికి యొక (ప్రత్యేక 
విశషరూపమున నుండును. కావున నటపాలకులు, ధనికులు, శక్తకొలందిగ నెల్లజనులు( 
బాత్రదానంబులొసంగనేవలయును. పవిత్రమున భక్తియుక్తి దేవు నారాధింపనే వలయును. 
దానిచే వారలుత్తమ లోకము లొందుదురు. 


తొల్లి తొలుదొల్తను నేనె భాద్రపాదమాసమున శుక్షపక్షమున. జి(త్రానక్షత్రయుక్త 
శుభతిథిని భగవంతుని శ్రీహరిని (బ్రసన్నువాొనరింప మహోత్సవమును బ్రారంభించి 
యొనరించితిని. అప్పటిమండియె దేవదేవ్షువకట నుత్సవములు (ప్రారంభ మాయెను. 
ఎల్లయుగముల భగవంతుని విష్ణుదేవుని ప్రనన్నతకునై స్వామి పుష్కరిణీతటమున, 
ధర్మాత్ములగు మానవు లుత్సవములను పానరింతురు. పానరింపంజేయుదురు. 
భా!ద్రపదోత్సవమున నింతమాత్ర ము పాసన యొనరించినను భగవంతుడు విష్ణుదేవుండ 
వ్యారికంతట వత్యంత దుర్రభములగు వరములొసంగి తనియించును. నారాయణా 
చలమున, దేవునుత్సవ కాలమున నాయెడకుం బోయి యుత్సవములంబాల్లోను 
వారుపాందు నాసత్సలముల నాలింపుము. ఎవ్వాడు శ్రీనారాయణాచలమునం జరుగు 
వాదేవుని యుత్సవమునంబాల్లొన బయలుదేరునో యాతండు తనయింటి నుండి 
బయలువెడలి సాగి వేంకటా(ద్రివైపునకు సాగించిన దేవునుత్సవముం జేరు దనుక నిడిన 
యొక్కొక్క యడుగున కొక్కొక్క యజ్ఞమొనరించిన యజ్ఞపుణ్యఫలము నొందును. 
శ్రీవృషభాచలమున( జరుగుదేవునుత్సవములం బాల్లొనవచ్చుపుణ్య యాత్రికులకు? 
దమశక్తి కొలందిగ సేవలర్సించు, సుఖమును గూర్చు వారికి భగవంతు డెంతయుం 
బ్రసన్నుండై వారికోరిన వరదానములొసంగును. ఆట్టిభక్త యా(త్రికులకు( దమశక్తికొలందిగ 
సేవలంజేయక, నతన TET ET TNC మోసగించి, 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 
బుడుమల ముంచు, ధనాదులు దోచుకొను నామహాపాపులు పొందు శిక్ష కంతమే 
యుండదు. భోగవంతు(డు వారినెంత దనుక శిక్షించునో యెవ్వరికెజుక ? 
వారుకల్ళాంతము దనుక ఘోరనరకముల మగుదురు. ఆధనముల మెక్కువారి 
కుటుంబమువారును నరక యాతనలంబడిన వెతనందుదురు. పిమ్మట నీచాతి 
వీచములగు పుట్టువులంది మడియుదురు. ఆస్వామి పుష్కరిణీతటముల, నావేంకటాద్రిని 
భగవత్సేవలకై దివ్యోద్యానములు ' నాటి పెంచువారు కల్పాంతముదనుక నందనో 
నమున నానందింపంగలరు. విస్తరించి చెపుటయెందులకు ! అట నాపవిత్రస్యామి 
వుష్కరిణీ తీరమున వేంకట నగమున, జేసిన పుణ్యకార్యఫలము అనంతములు; 
వానింజెప్పంగొలదు లెంచ నేరికిందరము కాదు. ఇట్టులెంతయుం జెప్పి లోకపూజితుడు 
బ్రహ్మదేవుడంతర్జానము నొందెను. ఆదియ నీకునే జెప్పితినన నంత నదియెల్ల వినిన 
జనక భూపాలుడు (ప్రసన్న హృదయుఃడై నారాయణ గిరికి దేవుందర్శించి పూజలందింప 
నరిగెను, 


మార్కండేయుడు ముల్లోకములం గల తీర్థముల మునుకలిడిన 
పుణ్యఫలమందుట 


ప్రపంచమునంగల పావన తీర్రములెల్ల నెట్టులెప్పుడు వచ్చియా పావన స్వామి 
' పుష్కరిణీ జలములంగలియును? ఆట్టులెందులకు వచ్చి చేరును? ఆనతీయుండన 
మునివరుండిట్టులనెను. తొల్లి మార్కండేయ మహామునివరుండు భాగీరధీ పావననదీ 
తీరమున నుపవసించి సర్వజగ(త్రష్టను భువవేశ్వరు 'బ్రహ్మమగూర్చి పరమో(గ్ర తప 
మొనరించెను. చిరకాలమునకు లోకపితామహు(డు ప్రజాపతి (ప్రపమ్నుండై యాముని 
వరుందరిసి దర్శనమొసంగి, “ఓ మార్కండేయ! వీతపమునకే వెంతయుం బ్రీతుండవైతిమి. 
- వీకోరునదేమియొ కోరికొనుము. నేవాసంగువాండ” ననెను. ఆట్టుతోచిపలికిన దేవునకు, 
' బరమేష్టికి నమస్కరించి భక్తి వినమ్రుండై మువివరుండిట్లవెను. ఓసురజ్యేష్టా! మరశ్రేష్ట 
ముల్లోకములంగల పావన దివ్య తీర్చములన్నింటికి యాత్రగంబోయి మునుకలిడంగల 
శక్తి పామర్హ్యములు నాకుం 'బ్రపాదింపుము. నాకోరువరమిదియె; యవనాలించిన 
'బ్రహ్మచతురాననుండు నవ్వుచు వతవికిట్టలనియెను. 

ఓ (బ్రహ్మవరా! మార్కండేయమునీ! |ప్రపంచమునంగల యెల్ల తీర్ణముల 
కుంబోయి స్నానములు, నూరువత్సరములకుమ నేరుమ జేయంాలరు. వేనుం 
జేయంజాల, నాశంకరభగవాను(డును జేయ సమర్హుండుకాండు. ఆన్న వియడోొప్పునదేమి? 

' ఆయినను నీకు దానికై యొక మంచి యుపాయము చెప్పుచున్నాడను. ఇక్కడకుం 


౯ రా ర. కం ih 
WE TW నాకా నాసా నానా నా న WN YN నన ఇఇ సాం లం ఆ ఇరా ల లా. స స 5 
ల న స లట స ల హా... 207 44 44 ఈఈ 4 4 4 444 <4 4 4 4 
Ne WE NE Ee OME EIN 4 4 











శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 

దక్షిణ దిగ్భాగమున రెండు వందల యోజనముల దూరమున (ద్రవిడ దేశమున 
వేంకటాచలమన వొక యుత్తమ నగరాజముకలదు. ఆద్దియమరాధిపుల చేతను 
సంపేవితమగు పావనధరాధరము. పుణ్య ప్రదమగు నాపర్వత విశాల శిఖరమ్మున నెల్ల 
కోర్కులొసంగంగల పాపనాశినియగూ “స్వామి పుష్కరిణి” యను పేరంబరగు నొక్ష 
యుత్తమ సరసియొప్పియున్నది. ఓమునివరా! ఆ పుష్కరిణి ప్రపంచమునంగల యెల్ల 
పుణ్యతీర్హములకును స్వామిని, మార్గశీర్షమాసమున, శుద్దద్వాదశి తిధిని అరుణోదయ 
కాలమున లోకమ్మునంగల మూడున్నరకోట్ల పావన తీర్హములు వచ్చి యా స్వామి 
పుష్కరిణీ పావనజలమ్ములంజేరివసించును. అవియట్టు లెందులకుం జేరునందువా? 
అవి తమ్ముంజేరి మునుకలిడినవారి పాపము లెల్లందాముకొని వారింబావనులంజేసి 
పుణ్యము లొసంగి పంపుచున్నవి. ఇ6క6 దము శ్రంబేరిన యాపాపములం గడిగికొన చే 
యవ్వి యాపుణ్యకాలమున నాపుణ్యపుష్కరిణీ జలములంజేరుచున్నవి. ఓమార్కండేయ 
మునివరా! వీవాస్వామి పుష్కరిణికింబోయి తానమాడి యెల్లతీర్ణముల స్నానము 
లొనరించిన పుణ్యఫలము నొందుము. 


అది యెల్ల తీర్ణములకును స్వామినియగుటనే స్వామిపుష్కరిణి యనంబడు 

చున్నది. ఓమునివారా! వీకునేమటొండు ధర శ్రరహస్యముంజెప్పుచున్నా నాలింపుము. 
ఆద్దియెజింగినమతి నీకన్యమెటుంగవలసినది యెయుండదు. ఈ పృధ్వీ తలంబునంగల 
గంగాదియెల్లదివ్య తీర్రములందును, మజియు మేరుపర్వత శిఖరమ్మున కైలాసమున, 
మంధరాచలమున, బాతాళమ్మున, సింధునది తటమ్మున, మటియు నితరములగు 
ద్వీపములంగల తీర్ణములందున స్నానములొనరించుటచే, జపతపము లొనరించుటచే, 
(వ్రతములు హోమము లొనరించుటచే నేదివ్య పుణ్యఫలములు కలుగంగలవని, 
వేదములు, పారణములు, స్మృతులు వచించుచున్నవో అవ్వాని నెల్ల నొక్క మారేతాను 
పొందవలెననియెవ్యాండు కోరుచున్నాండో ఆమానవుండు, మార్గ శీర్షమాసమున శుక్ష 
పక్షమున ద్వాదశి దినమున, బితేం(ద్రియుండై నిశ్చల నిర్మలమతియె మహాపుణ్య(ప్రదమగు 
 వేంకటాచలమున, స్వామి పుష్కరిణీ తటమ్మున, వేదపాఠియు విష్ణు భక్తుండునగు 
శాంతధీరునకు, శృత్రుమిత్రసమునకు బ్రాహ్మణునకు, దీనజనునకు యేమేని శక్తి కొలందిగ 
దానముంజేయు నాతడు సర్వతీర్హముల స్నానమొనరించిన వాడేయగును. అట్టులె 
యింకను కలిగిన కొలందిగ పత్సాత్రదానమ్ము లొనరించువారును నాసత్సలమందుదురు. 
కోరిక తీరిన వారగుదురు. మునీశ్వరులు చెప్పిన యాపదునారు దానములలో నేయొక్క 
దానమేనియు మార్ల్గశీర్షశుద్ద ద్యాదశి దినమున స్వామి పుష్కరిణీ తీరమున జితేంద్రియుడై 
యొవర్చ్ను వాతడు సర్వతీర్ణముల సర్వదానముల వొనర్సిన యాతడే యగును. ఆయా 








శ్రీ వేంకటాచల మాహాత్మ్యము 


పుణ్య ఫలంబులనాతండు సంపూర్తిగ పొంద(గనును. ఆపదునారు వస్తువుల దానఫల 
వూతనికొక్కమారుగ( జే(జిక్కును. ఇది కడువింతయగు విషయము కదా. మార్గశీర్షమున 
వక్ష పక్షమున ద్వాదశిదినమున అరుణోదయకాలమున స్వామి పుష్కరిణీ జలముల 
వెల్లతీర్రములు వచ్చిచేరును ఆసమయమున॥ మంత్రము:- 


ధనుర్మాస సితే పక్షే ద్వాదశ్యామరుణోదయే । 
ఆయాస్తి సర్వతీర్జాని స్వామి crea 


ధనుర్మాసమున శుక్షపక్షమున, ద్వాదశి దినమున నరుణోదయమున,స్వామి 
వృుష్కరిళో పావనజలముల ,నర్వతీర్థములు, వచ్చియు జేరును,అనుమం['త్రము 
నుచ్చరించుచు స్వామిపుష్కరిణీ జలముల నెవ్వారు స్నానమొనరింతురో వారలెల్ల 
తీర్థముల మునుకలిడిన పుణ్యఫలమును బొందంగలంరు. ఈమాహాత్మ్య్యమును సాక్షాద్విష్లు 
భగవానుడే తొల్లినాకు వచించియున్నవా(డు. అనిబమ్మపలికి తానంతర్జాన మాయెను. 


అట్టులు (ప్రజాపతి (ప్రష్టయంతర్శితుండగుటకు మార్కండేయుండెంతయుం 
బీంతించెను. కానియంతనె (ప్రనన్నమాననుండై విధి, విశ్యన్ఫట్టువచించినట్టుల 
నారాయణగిరికి వెడలిపోయెను. అక్కడకు. జేరిమునివరు(డు స్వామిపుష్కరిణిని 
గొంచయద్దాని పవిత్రవిపుల విభవమునెంచి యాపావనజలమ్ముల స్నానమొనరించి 


యటనాపావనతటమున భగవంతు హృషీకేశుని పూజలు భక్తినొనరించెను. ఆటదేవు 
నర్చించుచు, స్నానములొనరించుచు6 బావనమతినట మూడేండ్లేకమతి నాతండుండెను. 


ప్రతిసంవత్సరమాశుభ దినమున నెల్లతీర్ణములరాక, యాపావన పుష్కరిణీ జలముల 
జేరిక నెటింగి యందున దానును మునుకలిడి యామార్కండేయ 'మునితల్లబా(డు 


శార్ణధరు భగవాను కరుణచే శాశ్యతానందమును బొందెను. 
మార్గశీర్షశ్రుద్ద ద్వాదశి వెవ్వారీ స్వామి పుష్కరిణీ తీర్థమాహాత్మ్యమును భక్తిశ్రద్దల( 
జదువుదురో, విందురో వినిపింతురో వారియెడ భగవంతుండెంతయు. (బ్రసవ్నండై 
పర్యాభీష్టఫలంబుల నొసంగి తనియించును. ఆ వేంకటాచలమున మార్గశీర్షమువ శుద్ద 
ఏకాదశిని ఉపవశించి ద్యాదశీదినమున నరుణోదయకాలమున స్వామి పుష్కరిణీ 
- జలమ్ముల స్నానమొనరించి యట జగన్నాధు దేవదేవువర్చించి యేవారు పూజలర్చింతురో 
వారలు భగవదను(గ్రహమున( బాపరాళి నెల్లంబాసీనవారై, వావమలై పరమాత్మను 
సుభిస్వరూపుని పరమధామమును బొందంగలరు. 
శాస్త్రముల సారము వేదములు. ఆవేదముల పారమే భగవంతుళడు శ్రీహరి. 





HEE EDEN 
ప ర క లక దే రా దం కా క మా టా చుక 


ఆట్లనే న కో క్‌ యుత్తమోత్తమము. ఇట్టులు చెప్పి, 





శ్రీ వేంకటాచల మాహాత ట్రము 


యామునివరుండు జనకభూవరుతో ఓరాజా! మోరును ఆనారాయణగిరికింబోయి స్వామి 
పుష్కరిణీజలముల మునుకలిడి, జితేంద్రియులై, తత్తీరమున నున్న, యెల్లప్రాణులకు 
శరణ్యుడన భగవాను నారాయల౯ణు నారాధింవు(డు దానమోరెల్లకోర్కులు 
పొందినవారగుదురు అనెను. 


ఆమారండేయుడు నారాయణగిరి కేగి దేవుదయనంది తరించెనని 
శతానందునిచే విన్న జనకభూపాలుండును మిగులముదమంది మంత్రులతో గూడ్తి 
నారాయణాద్రికిం బోయి స్యామిపుష్కరిణీ జలముల స్నానములొనరించి శ్రీభూసహితు 
శ్రీనివాసు నర్భించి జనకుండెల్లకోర్కులుం దీరి మజిలమిథిలకు వచ్చి పృధీపాలన 
మొనరించి (ప్రజలందనియించి తానుతనిసి తరించెను. 


శ్రీవేంకటాచల మాహాత్మ్యము మార్కండేయుని తీర్జాభిలాష 


శౌనకాదులంగాంచి రౌమహర్షణి మునివరుండిట్టు లనియెను. ఓముని 
తల్లజాలారా! తొల్లిమృకండుతనయండు,మార్కండేయు(డు ప్రసన్నమూర్తిం బురుషోత్తము, 
భగవంతు సేవలొనరించి దేవుననుకంప దీర్హాయువునొంది చిరంజీవి యాయెను. 
అటనుండి బుద్దిమంతు(డామార్కండేయుండు, భక్తిని, బయలువెడలి వచ్చి 
తమయాశ్రమమువ నెల్లతాపసుల యెదుటనే వంగి, భూమినంటి తలిదండ్రులకు భక్తి 
యుక్తి పాష్టాంగ నమస్కృతులొవరించి లేచినిలిచెను. ఆనమమూర్తి తత్వజ్ఞు(డు 
మార్కండేయుండు పితృదేవతలకు దనకడచిన వృత్తాంతమంతయుం జెప్పి వినిచి 
బ్రమోద చిత్తులనొనరించెను. పిమ్మట నాతండు వారలతో నిట్టులనియెను. ఓ మాత్పదేవీ! 
పీత్సదేవా! నాకోర్కినాలింవుడు. భగవదను గ్రహమున నాజీవితము పూర్తిగ( 
బెంపాందినది. ఓపుణ్యదేవతలారా! తలిదండ్రులారా! నాకుంబుణ్యతీర్హముల, క్షేత్రముల 
నెల్లందిరుగ దేవునర్చింపగొర్కియగుచున్నది. మోరిర్వురు నాయం దను(గ్రహము కలవారై 
పుత్రకా! సుఖమున(బోయిరమ్ము “అనిపలికి దీవించి యనుమతించిపంపుడు. లౌకిక 
కార్యములందేకాని, వైదికకార్యములందేకాని, యన్నిట మాతాపితల యనుమతిం 
బొందుట (ప్రధాన విషయము.” పుత్రునాపల్కు లాలించిన పుత్రవత్సలుండు మృకండు 
మహర్షి పుత్రరత్నముం గాంచి యిట్టులనియెను. ఓ కుమారరత్నమా! నీయీ పవిత్ర 
భావనచే, విట్టి పావనోదారభావన గలిగిననీచేమనవంశము, పితరులము మేమును 
ధమ్యలము; పవిత్రులమునైతిమి. దివ్య తీర్థములు బుణ్యభూములంబోయి 
సేవింపవలెనను కోర్కికలుగుటయేమేలు. నీమతి యెల్లవేళల మంచి యందుననే, పవిత్ర 
భావనల వేలగ్నమైయుంట యెంతయు మేలు. కాని నాయనా! నిన్ను వెడలిరమ్మనుటకు, 


RNC OEE 


గ్‌ = si sl కోక as స ౯ ల గలే క్‌ Ble et Fhe, mp AR యు తనన 
4" KE LECCE NE ra డస PUTTY సై 








శి వేంకటాచల మాహాత ట్ర్రము 

విన్నెడ బాసీయుండుటకు మాకెట్టులు మనసాప్పును? మేమెట్టలుండంగలము? ఈ 
విషయమెల్ల యెడల నెల్లకాలముల నందజుకుం దెలిసినదియ. వారెట్టి వారైనను బిడ్డలతోడి 
వియోగదుఃఖము తలిదం|డ్రులకు( గడుంగడు దుస్ఫహము. ఇకసత్సంతానముతోడి, 
సత్పుత్రుని తోడియెడబాటన్న దుస్సహాతి దుస్సహము. 


ముద్దులబిడ్డా! యానందకందమా! నివమాకెంతయు. (బ్రియంకరుండవు; 
నానందకరు(డవు. నీవెంతయు బుద్ది మంతు(డవు ఆస్తికుండవు, కడుంగడు భగవద్భక్తి 
కలవా(డవు. నీతోడియెడబాటు బాధను, దుఃఖమును మేమెట్టులు సహింపంగలము? 
మమ్ముం బాయక చెంత దమబిడ్డలుండం గాంచగలుగుటయె తలిదం(డ్రుల కుంగలుగు 
నానందములనెల్ల నుత్తమోత్తమానందము. వారల గొవ్పదగు నత్కర్మవలమే 
పుత్రరూపమున వారల చెంత నుండి సేవలనానందము నొసంగుచుండును. ఇట్టులుండ 
నోముద్దుబిడ్డా మమ్మిర్వుర నిటవిడిచి నీవెట్టు లెందుంబోగలవు ? నీవచెప్పుము. 
ఇట్టులనుచున్న పిత్సదేవునింగాంచి తనయుండు మార్కండే యుండిట్టులనియెను. 
ఓయమ్మా! ఓనాయనా! నాకైమోరిట్టు లేమియు వగనొాందకుండు. నేను ప్రతివత్సరము 
నియమముగ నిశ్చయముగ నిటకు వచ్చి మోయిర్వురిని దర్శించికొందును. 
పుణ్యక్షేత్రములకేగుటచే, బుణ్యతీర్త్రములమునుగుటచే. మిక్కుటమగు పున్నెము కలుగు 
ననియు అట్టి పుణ్యము చేతనే వాని సంపూర్ణకులము పమత్రమగుననియు. జెప్పంబడు 
చున్నది. ఇందుచే నోతల్లీ, పిత్సదేవా! మీరు నాకిప్పుడె, తొందరగ నాకీర్వదించి వెడలి 
రాననుమతియిండు. 
ఇట్టు తనయు(డు నయవినయముల తోడి యీపలుకులు వలికినంత 
వారిర్వురును బుత్రుం గాఢడాలింగనమొనరించి. ఓమాకన్నయ్యా ! నీవు చిరంజీవివికమ్ము. 
ఎల్లపుడానందముతో నుండుము. ఎల్లకాలము మాకానందము వొసంగుము. మిగుల 
ధర్మపరాయణుండవై యుండుము. శీఘ్రముగయోయిరమ్ము. ఇట్టులాశీర్వాదము 
లొసంగుచు వారందెతన్మయులైయుండిరి. 
ఇట్టులు తలిదండ్రులు పలికి యనుమతి నాసంగినంత మృకండ దారమతి 
తనయుండు మార్కండేయుడు తలిదం(డ్రులకుం (బ్రదక్షిణ నమస్కారము లొనరించి 
తీరయా[త్రలు పొనరింప సదవకాశ మార్గమున (బ్రప్పానమొనరించెను. కాశీవగరమున 
పుణ్యభూమిని జేరి పవిత్ర గంగానదిని ప్నానమొనరించి యొడ్డువ కెక్కి విశ్వనాధ 
భగవానునకుం బ్రణామము లొనరించి యచటనే తీరమునంగొంత సమయము దనుక 
నిటునటు తిరుగ సాగెను. ఇంతలో వాతనికట వాకపమున వైన్లవాగ్రణి వక్షిశ్రేష్టుండు 
ఖగపతి గరుడుండెగురుచు(దిరుగుచు( గావంబడెను. అంతనాతండు తార్య్యు వైనతేయుం 


EERE 





శి వేంకటాచల మాహాత ట్ర్రము 


ఓవైనతేయా ! విష్ణువాహనా ! మోకివేనమస్కారములు. తమరిప్పుడెచ్చటి 
కేగుచునున్నవారు ? ఓ మహామతీ ! పుణ్యతీర్హముల, పుణ్యక్షేత్రముల యా(త్రపానరింప 
నెంతయుంగోరికి పాందినేనిచటికి వచ్చితిని. ఓఖిగేశ్చరా ! మహత్పుణ్యక్షేత్రములు, 
వుణ్యతీర్ణములునేవి ఇ దయయుంచి వానినాకు వివరించిచెవువే, యన్న 
వివిగరుడుండాతని కిట్టులనియెను. 


మార్కండేయునకు గరుడుండు 
వేంకటాచల మాహాత్య్మమును జెప్తుట 


ఓముని'శ్రేషా మార్కండేయా! నేనిదే తత్వవాక్యమును వచించు చున్నాండను. 
సావధానమతినాలింపుండు. తీర్చస్థానంబులంబరమోత్తమ తీర్చస్థానము, క్షేత్రమ్ముల 
నుత్తమోత్తమ క్షేత్రముంజెప్పుచున్నాడ. మనసుంచి వినునది. ఇచ్చటికిందక్షిణమ్మున 
సువర్షముఖరీ నదియతిపావనము కలదు. తత్తీరమున వేంకటాచలమను మహత్సర్శత 
మొండుకలదు. అచ్చట వెల్లవారు శాంతి సుఖములు, శుభములు పొందంగలరు. 
పరమవస్తువును, పరమునుగాంచను, బొందను బ్రారనలొనరించుటకు, సంస్తుతు 
లొనరించుటకు6 బరమయోగులు, మౌనివరులచటనె వనించుచుందురు. 
అప్పర్వతమునకు( బున్నెంపుకొండకీ ప్రపంచమున నెన్నెన్నియొ పవిత్ర నామములుకలవు, 
అందునంగొన్ని పుణ్యమయంబులు నామంబులు నీకుంజెప్పివినిపింతును. శ్రీవేంకటాద్రి 
శేష్రైలము, నారాయణమహీధరము, అంజనాద్రి, సువర్ణాచలము, రత్నగిరి, ఇత్యాదు 
లింకను నెన్నిన్నియో పెక్కులు నామమ్ములద్దానికిం, భువన ప్రసిద్దము లుత్తమంబులు 
పరమ పవి('త్రములు, పుణ్య (ప్రదములుకలవు. అద్దాని సంకీర్తన మెల్లపాపముల 
నాశమొనర్చును ; తద్వందన మెల్లవిధముల సౌఖ్యముల నొసంగంగలదు. దానింగూర్చి 
చేయు యాత్రయెల్లదేవతలచే సంపూబితమగును. ఇట్టులా వేంకటా చలమన్నివిధముల 
మహనీయము; దాని మహిమయత్యంతము. సమస్త తీర్రము లందునకు వచ్చి 
చేరుచుండును. తీర్ణంబులందెల్ల పుణ్యతీర్ణము, ముఖ్యము, స్వామి పుష్కరిణి అద్ది 
స్వామి నరోవరమవియనబడును. అదియచ్చటన శైల రాజముననే కలదు. 
దానిమాహాత్మ్య్యంబు నేనేమి వచియింపంగలను? అద్దాని పళ్ళిమ తీరమున నత్యంత 
సౌమ్యమూర్తి (ప్రపంచమునకుం బరమోపకారి, పాక్షాద్భూవరాహ భగవాను(డు తన 
ప్రియురాలితో గూడి నివాసమొనరించుచున్నవాండు. దానికిం దక్షిణతీరమ్మున 
శ్రీవైకుంఠపురవాపి వరదాత నర్వేశ్చరుండు విష్ణుభగవానుడు శ్రీలక్ష్మీదేవతతోంగూడి 
చిరకాలమునుండి వివానమొనరించుచునున్నవాండు. వారల సేవలొనరించుచు 





శ్రీ వేంకటాచల మాహాత్మ్యము tr 


'డ్రేవతలెల్లరు నచటనెవపించుచున్నవారు. ఓ మార్కండేయమహామునీ! మీరును నటకు . :£ 
శేంకటాచలమునకు౦ం బొండు. అటస్యామి వుష్కరిణిని స్నానములొవరించి, 
శ్రీవేంకటాధీశు భగవాన. శ్రీనివాసు దర్శనమొనరించి పరమానంద హృదయులు 
కాగలరు. నేనునిప్పుడా వేంకటనగము గనకే దేవుదర్శించి భగవాను సేవలు చేయుటకే 
పోవుచునున్న వాండను. అటవిష్వక్సేనుండు, శేషవాగుండు పెక్కు దినములనుండి, దేవువి 
సేవలు చేయుచునున్నవారు. ఈ ప్రపంచముననెకాదు, ముల్లోకముల శ్రీవేంకటా ద్రికి 
నీడగు పుణ్యప్రదేశమేదియులేదు. అట్టులే స్వామి పుష్కరిణికి సమమగు పుణ్యతీర్తమే 
దియులేదు. ఇట్టులు వచించియా శ్రీగరుడాల్యార్హు వేంకటాచలమునకు నెగిరి 
వెడలివోయిరి. ఇట మునిసత్తముడా వినతావు[తు పలుకులాలించి ఎంతయు 
ముదమందిన వాడై విస్మిత భవమ్ముననే నివఖిగేశ్సురుదయను పరమ పుణ్యజ్షేత్రమును, = క్ల 
పావన తీర్హమును వినితెలిసితిని. ఇది నాపున్నెమె, యదృష్టమె. నేనిప్పుడెయచ్చటికిం 
బోయి దేవో పవించి తరింతు ననియటకుంబోనుత్కంరుండాయెను. ఆప్తుడయాతడు ' ' 
ముందునకు సాగిపోయి కతిపయదినములకు సువర్లముఖరీనది నికటకమునకుం జేరెను. 


శుద్దుడు మార్కండేయుం గలిపి - వేంకటాచలమువ కేగుట. | 


అప్పుడు జ్ఞానధనుండు గుణాతీతుండు మార్కండేయుండా సువర్ణము ఖరీనదికుత్తర 
భాగమున శేషాచలమునుగాంచి తన్నికటమునకుం బోయెను ; ఆకొండ చజియను 
గపిలతిర్హముందరిసెను. దైవయోగముననప్పుడగస్త్యమువివరుశిష్యుండు శుద్దుండమ 
నాత(డచటికివచ్చెను ; వచ్చిన యాతడు మార్కండేయుంగలిపెను. ఆకపీల 
తీర్థమునకుం బైనంబైవ6 (గ్రమముగంబెక్కులు తీర్హములు, ఇం(ద్ర తీర్చము, విష్వక్సేన 
తీర్థము, అన్ని తీరము, (బ్రహ్మ తీర్ణము, సప్తర్షి తీర్రములు, పంచాయుధ తీర్ణములు 
మున్నగునవి యెన్నేని(గలవు. శుద్దవామకుండగు నగవ్య్యమువివరుశిష్యుంగూడి 
మార్కండేయమహాముని కపిలాది పదునేడు పావన తీర్ణముల ప్నానములొనరించి 
పవి(త్రుండాయెను. దానికింబళ్ళిమముననా వేంకటనగమ్మున నధిగమించి యందందుం 
గల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తీర్రములం దానములాడి యింకను వారాయణాద్రి 
పైకెక్కి యట, భక్షప్రహాదు నమ(గ్రహించి వరములొసంగిన, యావందవైభవరూపువకు 
లక్ష్మీనృసింహదేవునకు నిలయమగు, (ప్రపంచమున, మ'ప్రనిద్దమగు వారవింహ 
గుహాష్టావమును దర్శించెను, ఓమధుసూదనాం దాపానుదాసులము, కనికరింపుము, 
రక్షింపుము. అని ప్రార్టించి నమస్కరించి ముందునకు పాగి శుద్దువితో ప్వామి పుష్కరిణిని 
సమిపించెను. ఆపుణ్యమహాతీర్హమున విధి పూర్వకముగ, ససంకల్పముగ ప్నానమొనరించి, 


FCT TET TTT TY 


nt సున wre తంత సుతు 
ప NEE ECE VEDEDR వచుచ. 





శ్రి వేంకటాచల మాహాత్మ్యము 


దానిపళ్చిమ తలమ్మునంగల ప్పర్వీధరుండగు శ్రీ శేతవరాహమూర్తింగాంచి సాష్టాంగ 
ప్రణామమాచరించి మజియుదేవుని స్తుతింపందొరకొనెను. సర్వలోకస్వరూపా! 
వరాహమూర్తి నమస్కృతులు. మహాజలముల మునిగియున్న చరాచరముల తోడి 
మహద్భూమండలమును బట్టి యెత్తి, మహాజలరాసినుండి యుద్దరించి, తనయొంటి 
పంటికొమ్మునం బట్టి యుంచిన స్వయంభువు భగవానుండు మమ్మను(గ్రహించుంగాక్త, 
ఓ పురుషోత్తమా! పోత్రీరూపానీకివే నమస్కారములు. వరదాతా! స్యామిపుష్కరిణీ 
తీరవాసా! వందనములు. అచ్యుత, అనంతా, (ప్రభువరా, శ్రీవేంకటవరాహదేవా! 
ప్రణామములు, సర్వమంగళ స్వరూపా! మంగళ(ప్రదాతా! భగవంతా, భక్తరక్షకా, అనేక 
(ప్రణతులు. దేవదేవా! కైమొగుపులు. దయామయాతలతోడి దండములు. ఇట్టులాదేవుని 
స్తుతులొనరించి, చరణోదకములు (గ్రహించి, త్రావి, యటనుండి పుష్కరిణీ దక్షిణ 
తటమునకుంబోయి యట దేవుని మందిరముంగని, ప్రదక్షిణములు, వందనములు 
పొనరించి లోనికింబ్రవేళించెను. అందునట శంఖచక్రగదా ధారిని, వరదాతను, వారిబేక్షణు, 
భగవాను, శ్రీవేంకటేశుం దర్శించెను. మజియు మటియు నావేంకటనగాధీశునకు శ్రీశునకు 
మొక్కుచు నిట్టులత్యంతోత్తమ సంస్తుతీ నొనరించెను. “పవలురేయిచే యువారల 
నూర్యచందద్రులం గన్నులందునను, భాగ్య దేవతను రమాదేవిని పెన్నురమునను 
దాల్సినవాడా! లోకములనెల్లంబుట్టించు బమ్మకుంబుట్టువునిచ్చి బొడ్డుతమ్మిని 
బొడమచేనీనవా(డా! బుషిమునిగణముల, తావనుల తలపులనుండి వారిం 
దన్మయులుగ6 జేయువా(డా! లోకాధినాధు శంకరు భక్తవశంకరుచే నిరతముం బూజలం 
బొందువా(డా! నీకివే వినతులు, వినుతులు పొనరించుచున్నారము. కామదేవు మదనని 
కన్నయ్యకునంజలి. వేంకటాద్రి వాసనీకిదెవేడికోలు. ఇడుమలుడిపి, వగపులెల్లను 
దొలగించు వరద! వేంకటేశవందనములు కమల నయనదేవకరుణా పయోనిధీ 
బ్రోవుమయ్య భక్తి ముక్తి నొస(గ నారాయణ నగవాసా! కారుణ్య పయోధివరద కమల 
దళాక్షా! 'క్రూరాసురసంహారా ! ధీరనమస్కృతులు గొనుమ దీనశరణ్యా ! కరుణింపుము 
రక్షింపుము! కరివరదాకనుల విందు కావింపుమయా! ధరణీధర ! కైమోడ్సులు ; మురళీధర 
వందనముల (మొక్కులు గొనుమా; పుండరీకనయన దండముల్వేవేలు, వందనములు 
మాధవామరారి. అంజనా(ద్రివాసం యంజలింతుము. కృప, నాదుకొనుము యొక్కులబ్ది 
వాభ.శ్రీవేంకటా(ద్రినాధుండు కాకవేరొండు నాధుండు లేడు, ప్రభుండులేడు. ఎల్లపుడా 
వేంకటేశునే స్మరింతుము న్మరింతుము. శ్రీహరీవేంకటేశా! (ప్రసన్నుండవుకమ్ము. 
మంగళ(ప్రదాతా! శుభసంవిదాతా! వందనంబులందికొను మేలు కొనుము. మాదు 
_పారపేద్మములను అటు వచ్చినాము. దూరభూమినుండి, పాదపద్మ మిమ్ము 





శ్రీ వేంకటాచల మాహాత థైము 


ఫాలింపుమో మమ్ము చేదుకొనుము కరుణ శ్రీనివాస, మేమజ్ఞానులము. మావలన 
వన్నేనిదోషములు కలుగవచ్చును. శేషైలశిరోనుణీ ! శ్రీనివాసా ! అవ్వానినెల్ల క్షమింప(గల 
వా(డవునీవ, క్షమింపుము, క్షమింస్తుమ... దరిశోర్చికొనుము, తరింపంజేయుము. ఇట్టులు 
కిష్యవరు(డు శుద్దునితోంగూడి మార్కండేయుడు భక్తి భావమున నాదరమ్మున 
స్తుతులొనరించితలను జేతులు జోడించి, చేర్చియంజలించి యద్దెవునెదుట తన్మయతనట్టె 
నిలిచి యుండెను. 


మార్కండేయునకు, శుద్దునకు దేవుచే వరప్రాప్తి 


అప్పుడు వేంకటేశుండు మార్కండేయుంగనియిట్టులనియెను, కడుంగడు 
బుద్దిమంతా! పాపరహితా! మార్కండేయా! నీవలననే నెంతయుం బ్రసన్నుండనైతిని, 
అటనపుడాగరుడుని మాటలాలించియప్పుడె యిటకు వృషభాచలమునకుం దరలి 
వచ్చితివి. నన్నెంతయు యుక్తముగ భక్తియుక్తిని పరిపూర్ణ సంస్తుతు లొనరించితివి, 
నీకోరిన వరమ్ములీయ, నేనున్నవాడను. కోరికొనుము. అన్నదేవునాలించిన మునివరుం 
డిట్టులనియెను. ఓదేవా! జనార్దనా! వేంకటేశా! నాకెల్లపుడు, నామనమ్మున( ద్రికరణముల 
మోయందున నిశ్చల నిర్మల నిరంతర భక్తి, న్మృతి వట్టియుండవలయును. 
ఇదియనాయభీష్టము. కావుననోభక్తవత్సలా! నన్నటులు తీర్చిదిద్ది రక్షింపుము. (ప్రభూ 
నమస్కృతులు; అనిన మార్కండేయునకు నట్టులెయగుంగావుత మని పలికి భగవానుండు 
శ్రీహరి అగస్త్యు శిష్యవరు శుద్దుంగని యిట్టులనియెను. 


ఓవవిత్ర శుద్దమునీ! నీచేనెన్నెన్నియో దుష్కర్మలు, వావములునైనవి. 
వీవోపరితప్తుండవై నన్నున్సేవించితివి. మత్సేవాప్రభావమున నవియెల్ల శాంతించి; | 
నశించిపోయినవి. నీవు శుద్దుండవై సార్రకనాముండవైతివి. ఇటనావిమానమును 
బ్రదక్షిణించుము. పిమ్మట నిటనుండి గురునాశ్రమమునకుం బోయి గురుసేవల 
ధర్మాచరణ మొనరింపుము, తరింతువు. ఆనినంత శుద్దుండు దేవమందిరముమ 
ముమ్మారు ప్రదక్షిణములొనరించి, దేవునకుంబ్రణామము ల్‌ వరించి నిలిచెను. అప్పుడా 
శుధ్దుంగాంచి, మార్కండేయముని తల్లజుండిట్టలవియెను. “ఓశుద్దమువివరా! 
మోరెచ్చటినుండి వచ్చినారలు? మోగురువరులెవరు? వారి పవిత్రాశ్రమ మెచ్చటం గలదు? 
మోచేనైన, భగవంతుని శ్రీహరిసేవలచే నశించిన యామహాపాపములేమి? నాయందున 
దయ గలిగినదియెల్లం దెలియంజెప్తుడు. 





శే 


గ. ఖ్‌ మ్‌ శ్రీ వేంకటాచల చూహాత్మ్య్యము 7. 1 


శీ 


_* మార్యండేయ్‌ 'మునివరువితో శుద్దమునీచెప్పివ తవచరితమ్ము 


ఇట్టులడిగిన మార్కండేయ మునివరుంగాంచి శుద్దుండిట్టు పలికెను. ఓముఖీవరా! 
నాచరితమును నిక్కముగ నున్నదానింజెప్పెద నాలింపుడు. కాంచీదేశమున మధ్య 
రాష్ట్రముననుండు వాడను నేను బహుకుటుంబికుండను. కుంటుంబపోషణమునకై నేను 
కాదనక దుర్దానములను బట్టువాడను, కట్టంబట్టయు దినందిండియు లేనివాండవగుట 
నూరూరందిరుగువాండను. పాపినై యేకోద్దిష్టముషోడశ (శ్రాద్దాన్సములను భుఖించు 
వాడను, |భ్రాంత చిత్తుండనై యెల్లపుడు డబ్బుడబ్బని తిరుగాడుచుండువాండను. 
స్నానంసంధ్యలు, జపహోమములు, దేవాతిధిపూజలు, వైశ్యదేవము, జపయజ్ఞములు, 
(బ్రహ్మయజ్ఞము, మున్నగునవేమియునే వొనరించియెజుంగను. పాపినగునన్నుంగాంచి 
యా(గ్రామ వాసులెల్లరుమ మహాబ్రాహ్మణుడని యనాదరమున హేళనగ( బేరిడి 

నాయిల్లాలు రేవతియెంతయు బుద్దిమంతురాలు. ఒకదినమున నామెనాతో 
నిట్టులనియెను. ఓబ్రాహ్మణవరా! పతిదేవా ! కుటుంబమును బోషింపవలెనను కోర్కిని 
మోరిటనెన్నేనియు( బాపకర్మలాచరించియు, నెందునేమియు ధనమును బొంద 
జాలకున్నారు. ఓ (బ్రాహ్మణా! (పతమునుడ్రేశించియాయంబడిన గోదానములు, 
వస్రదానములు (గ్రహించితిరి; భోజనములు మెక్కితిరి. ఇట్టులెప్పుడును నేనెన్ని వింద్యకర్మ 
లాచరించితిరి. ఇట్టులెడతెగని పాపమ్ములొనరించియు నింటనేమియు గనరాదు. 
లేమియేలేమి. ఇంటబిడ్డలాకటన్మాడు చున్నారు. మీకును నాకును, గన్నబిడ్డలకును 
గట్టబట్టలులేవు. మనమెంతయు దరి[ద్రులమై యున్నవారము. ఇట్టులయ్యు మొమనమున 
నిచింత యావంతయు( గలుగకయున్నది. నిశ్చల నిర్మల మనమున భక్తి యుక్తి 
నొక్కమారునమస్కరించినను ఆయురారోగ్యైశ్చర్యము లాదిగ సర్వము నొసంగంగల 
దేవోత్తముండు వేంకటాధీశుండని జ్ఞానిజనులు వచించుచుందురు. కావున నోవి(ప్రవరా! 
మోరచ్చటికింబోవసంసిద్దులుకండు. మనకిచ్చటకు నుత్తరపు దిక్కున సువర్గముఖరియను 
పవిత్రనదికలదు. దాని తీరముననే వేంకటా(ద్రియను శ్రీహరిక్షేత్రమొండుకలదు. ఆకొండ 
నావెంకటా(ర్రిశు శ్రీశుసేవింప నిప్పుడెయిట నుండి బయలువెడలు(డు. |స్తీలెల్లరు 
లక్ష్యంశా సంభవులుగ నుందురని, ఎద్యాంసులు జ్ఞానివరులు వచించుచుందురు. కావున 
నావాక్కులు (బ్రమాణముగంగొని సుఖసంప్రాప్తికై తొందరగ బయలువెడలుడు. ఇట్లను 
నాప్రియురాలి పలుకులాకర్ణించి యప్పుడపషయనమై యైదుదినములకు నేను సువర్గముఖరీ 
నదిని దరిసి యగస్త్యమునివరు నాశ్రమమును జేరితిని.  ఆసువర్లముఖరీతటమున 





శి వేంకటాచల మాహాత త్రము 


శంకరునకు, శ్రీశివదేవునకు నెదుట దపమ్ము నాచరించుచున్న యగస్తుంగాంచి” 
ఇదోమునివరా! మోకు నమస్కరించుచున్నాను. అని నమస్కరించి చెంగట నిలిచితిని. 
పరమదయాళు( డగస్త్యముని సత్తముండు నన్నుంగని, “ నీవెచ్చిటి నుండి వచ్చు 
యన్నాడవు? ఏమి కారణమున నీవిట్టుదుఃఖితుండవుగ నుంటివి? ఇటనేమిపని? అని 
యడిగెను. అంతనాతపోధనుకుంభ నంభవముని తల్లజుంగని నేనిట్టులంటిని. 
ఓకరుణాసాగరా! పావులందెల్ల మహాపావిని. నన్నుందయను (బ్రోవుము. 
మత్మృతమ్ములవియెల్లమోరు మోతపోబలంబున నెణుంగంగలరు. కాంచీ ప్రదేశమ్మున 
నొక గ్రామము నా నివాసము ఆ(గ్రామవాసులెల్లరునన్ను మహాపాపినిగనెంచి, మహా- 
బ్రాహ్మాణుండని హెళనగ పల్కుచుతేలికచేతురు. అందువలన నేనెంతయు దుఖితుండనై, 
శ్రీవేంకటాద్రిం దర్శింప గోరికవడివచ్చితిని. నాయొనర్చిన యేవుణ్యవలప్రాప్తి 
 గనోమార్గమధ్యముననేయిట( దమరునాకుం గన్నులంబడిరి మోదివ్య దర్భనమాయెను. 
గత జన్మముల పుణ్యఫలముగనే సజ్జనుల దర్భనమగును. మోరు నాయందు నను 
కంపంబూని నన్ను శిష్యునిగ స్వీకరింపుండు నేనిదే మాళిష్యుడను. నన్నుం బాపకర్ముని 
కాదనక (గ్రహించి ప్రవిత్రునిగ నొనరింపుడు. ఇట్టులనుచున్న నన్నుంగని యా తపోధనుం 
డిట్టులనియెను. అగునగు తపోబలమున నాకంతయువిదితమాయెను. నివింతయు( 
బాపమాచరించితివి. కాని శ్రీవేంకటాదద్రికింబోవనీకుమతియాయెను. దానిచేనీవిపుడు ' 
పరిశుద్దుండవైతివి. ఇట్టులని చెంతనుగల ద్విజవరులంగనుగొని, ఓపాఆులారా! 
“నీవుశుద్దుండవయితివి” అని మోరెల్లరీతని బలుకుండని, వారట్టులన్నంబిదపనన్నుంగని 
_ మజల నిట్టులనియెను. ఓ(బ్రాహ్మణా! నీవుశీఘ్రమ్ముగ శ్రీవేంకటాద్రికిం బొమ్ము. ఆట 
భూవరాహదేవువి, లక్ష్మీశు వేంకటనగేశుని దర్శించి భక్తిని సేవలొవరించియిట కుం 
 రిరిగిరమ్ము. తదుపరి పావములెల్ల నశించిన నీకునే శీమఘ్రమ్ముగ నువలమ్ము 
లొసంగంగలవా(డను. భగవాను(డగన్త్య మువివరుడిట్టు వలికి సేవాక్రమముమ 
బాగుగనుపదేశించినన్నట నుండి, పయనమొనరించి పంపెమ. అచ్చటనుండి వచ్చుచు 
ఆదృష్టవశమున మార్గమున, (బ్రమోదాతిశయముగ మిమ్మువేం గాంచంగలిగితివి. 
ఆదినాభాగ్యమ. 
శుద్దుడు మార్కండేయుడు అగస్త్యాశ్రమమువకుం బోవుట 


నే నగప్త్యమునివరు శిష్యుండను శుద్దనాముండను ఆని మజియువిట్టులవియెమ. 
ఓమార్కండేయమునివర! ఆనువర్షముఖరీ నదీతీరభూమిని దయావిధి యగప్య్యమునివరు 
నాశ్రమమునకుంబోవుదమా! వేంకటాచలమాహాత్మమునెజింగిన వారలందెల్లమేటి, 
పూజ్యానగస్త్యమునివరుంగాంచ మోరు వత్త్తోరే?! మియభిమతమేమి? వచింపుడు 


పనీ సట బక స సన | 
తతత ర తతయతల 27 కం 4 4 4 4 4 ఈ ళ్ళ ట్స 





శ, వేంకటాచల మాహాత ట్ర్రము 


అన్నశుద్దునకు మార్కండేయుండిట్టులనియెను. అమ్మునిపుంగవుందర్శింపనేనునువత్తును, 
ఆసువర్షముఖరీతీరమునకు, కుంభ సంభవమున్యాశ్రమమునకు నితోనన్నుంగొనిపామ్ము 
ఇట్టులన్నంత నాయిర్వురు సుజనవరులు నావెంకటనగమును మెలమెల్లందిగి సువర్ష 


ముఖరీనదికి నగప్పా(శ్రమమునకుంబోయి చేరిరి. 


ఆటనగస్త్యమునివరుండనేకులు సజ్జనులనడుమ తజ్జనసేవింతుడై కూర్చుండి 
యుండి, వారలకెల్లరకును శ్రీవేంకటేశకథా వ్యాఖ్యానమున దత్పరు(డైయుండెను, 
శుద్దుండును, మార్కండేయుండును నచ్చటి వారెల్లరకును, విశేషించి, యగస్త్యునకును 
వినయవినమితులై నమస్కృతులొనరించి, యగస్త్యమునివరుచే నత్యంతము. బహుమా 
నితులు సంపూజితులునై తామును నాసభాజనమధ్యమునం గూరుచుండిరి. ప్రసన్నచిత్తుం 
డానందమయు:డు లోపాముద్రాపతి యగస్తు(డు ఓబ్రాహ్మాణవరులారా! భక్తవరులారా! 
శ్రీవేంకటగిరిదేవుల మాహాత్మ్య్యమును మహచ్చరితమును మనసుంచి యాలింపుడు” 
అనియిట్టులు చెప్పసాగెను. 

అగప్త్య వర్ణిత వేంకటాచలవైభవము 


ఓభక్తవరులారా! పావనమతులారా! పాపనాశనమగు శ్రీ వేంకటాచల మాహాత్మ్యం 
బెంతయు నాలింపందగినదియ. దావివర్షింపయెప్పునేరికిని వశముకాదు. విష్ణుదేవునకు 
లోకైకారాధ్యున కది ప్రియతమ నివాసము. దేవుండు సర్వవ్యాపి,అవిభక్తుండు. ఆతడంతట 
నున్నవాడె. కానియాతని యనురాగమిందెక్కుడు. కావున నాతని (పేమభావమిందెక్కుడు 
కావుననేదీని మాహాత్య్యంబమితము. ఆతండు కరుణామూర్తిజగద్యాసుల మానవులం 
దరింప( జేయనేయాతండిందు (ప్రేమమూర్తియె నెలవుకొనియున్నవాండు. ఒకప్పుడు 
దేవుని దర్శింపనెల్ల లోకములు తిరిగితిరిగి బ్రహ్మాదులతో, దేవవరులతో, బుషిమునులతో 
మేమును దేవునిచటనే కాంచి తన్మయులమైమితి, ఎల్లరమాస్వ్యామిపుష్కరిణివి 
ష్నానంబులొనరించి తన్మయత దేవుందలంచుచుండ నాపుష్కరిణీ తీరమున దేవుని 
దేవాలయముందోచెను. అందున శ్రీనివాసుడు లక్ష్మీయుతుండు దర్శనమిచ్చియెల్లరం 
దనియించెను. ఆదేవతామూర్తి కరపద్మముల శంఖచ(క్రములు పట్టియుండెను. 
తవయెడమ చేతిని వామజంఘనునిచి నాపదపద్మములు శరణందిన వారికీ సంసార 
పాగరము జానుదఘ్నమెయగును. కావున నాచరణకమలములె యెల్లరి కాధారము, 
సద్గతియిని యాదివ్యమూర్తి తెలుపుచునున్నవా(డు. భక్తుల మనంబులకొర్కెల నొసంగ, 
మవోరధంబులు తీర్చనేమనడుము కట్టియున్నాను, సంసిద్దుండను. అని తెలుపుచు 
రెండవచేతిని కటిబద్రముగంజూపుచుండెను. అచ్చికకిరవగు పెన్నరంబువాని. చియవవ్వు 





త్రీ వేంకటాచల మాహాత ట్రము 


గాయు మోముచందురువాని, సర్యభూషణాలంకృతు, శ్రీవేంకటేశు, శ్రీనివాసు, 
శ్రీహరినెల్లవారును గనులపండువుగ( గనుంగొనిరి. అప్పుడెల్లరాదేవునకు, బడిపడి 
నమస్కృతులొనరించి సంస్తుతులొనరింపసాగిరి. జగన్నాథా! దేవదేవా! జయము 
జయము. సర్వలోకైక వందితా! వేంకటశైలేశ! కరుణాకర! పాహిపాహి! ఓ వేంకటాచల 
నాయకా, మోదదాయకా! మీకిదే నమస్కరించుచున్నాము. మమ్మెల్లర రక్షింపుము 
గ్షింపుము. కరుణింపుము. ఇట్టులటంజేరిన యజాభవేంద్రాదులు, మునులు, సిద్దులు 
వాదిగనెల్లరు దేవుని (బ్రస్తుతులొనరించి (మొక్కులర్చింపసాగిరి. అప్పుడు కరుణా 
సముద్రుడు శ్రీనివాసుండు వారలంగని యిట్టులనియెను. ఓవిబుధులారా! మోయెల్లరి 
ప్రార్థనలచే సద్భావనచే. (బ్రసన్నుండనైతిని. మిమోమనంబు లందలికోర్కులెల్ల 
నొసంగితిని. అవియెల్లమోకు సంసిద్దములు అని వేంకటనాధు( డవ్వారల కెల్లరకు 
వరప్రదానమొసంగెను.  మజియు నీకలికాలమున నిందెయుండి భక్తిశ్రద్దల, పవిత్ర 
_ మానసమ్మున నిటంజేరియోదూరముననుండియో నన్ను నర్భించువారిం బాప 
రహితులుగ పొనర్భుచు, గోర్కులనిచ్చుచునుందును. ఎల్లరనన్నుంగాంచుచు నెల్లరం 
ప్రేమానురాగముల సేవల దనుపువారె నన్నుసేవించి తనుపువారు. వారలిట కోర్కులొంది 
సుఖించి యాపై తరించురు. నన్నుంజేరి మహదానందమొందుదురు. అనియెల్లర 
యభీష్టము లొసంగి యా శ్రీగిరినే స్తిరనివాస మొనర్చికొనియుండెను. 


ఓం తత్సత్‌ 


ప్రథమ భాగము పమాప్తము 


జం శీ గోవిందాయ శ్రీ వేంకటేశాయ నమః 
ఓం శ్రీ శ్రీనివాసాయ శ్రీ వేంకటేశాయ నమః 






Nahe లా లా హాయగా నా గ టే పో సల టే! 


ఏ ఎట్‌ 


పవన 


తలల 


